శివాజీ 


జాతీయ జీవిత చరిత [(గంథమాల 


వాజీ 


ని 


రచన 
సేతుమాధవరావు ఎస్‌. పగడి 


అనువాదం 
కొత్తపల్లి కేశవరావు 





నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా 


ISBN 81-237-3258-9 


(వథమ ముద్రణ 2000 (శక 1922) 

అ సేతుమాధవరావు ఎస్‌. పగడి, 1983 

తెలుగు అనువాదం 6 నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా, 2000 
SHIVAJI (TELUGU) 

రూ. 35.00 

డైరెక్టర్‌. నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, ఇండియా ఎ-5. గ్రీన్‌పార్క్‌, 
న్యూఢిల్లీ - 110016 ద్వారా వ్రచురింపబడినది. 





ఉపోద్దాతము 

తొలి సంవత్సరాలు 

శివాజీ, అప్టల్‌ ఖాన్‌ 

శివాజీ, షయిస్త ఖాన్‌ 
శివాజీ, జయసింగ్‌ 

ఆ(గా సందర్శనం, నిర్బంధ విముక్తి 
మొఘల్‌లతో యుద్ధము 
1673 నాటి యుద్ధము 
పట్టాభిషేకం, అనంతరం 

. చివరి రెండు సంవత్సరాలు 
10. ముగింవు 


౨౫౭౫ రాల మిరు సు బా 


106 
130 
139 


ఉపోద్దాతము 


శివాజీ భారతదేశంలో జాతీయస్థాయికి చెందిన (ప్రసిద్ధవ్యక్తులలో ఒకరు. విశ్వా 
సం, ఆచరణ శుద్ధిగల వ్యక్తిగా, ఈ అసాధారణ రాజనీతిజ్ఞుడు, యుద్ధతం(త్రజ్ఞుడు 
ఒక జాతిని సృజించి, ప్రజలలో సమరోత్సాహాన్ని, త్యాగాన్నీ (పేరేపించగల ఒక 
లక్ష్యాన్ని రూపొందించడంతో బాటు సహనశీలం, ధర్మబుద్ధి నింపుకొన్న ఒక 
రాజ్యాన్ని ఒక నిజమైన లౌకిక (శ్రేయోరాజ్యాన్ని స్థాపించాడు. 

అంతేకాదు, మొఘల్‌ సామ్రాజ్యపు సామంత రాజ్యమైన బీజాపూర్‌కు చెందిన 
ఒక భూస్వామ్య (ప్రభువు కుమారుడైన ఈయన అర్థ శతాబ్ది కాలంపాటు సాగిన 
సంగ్రహ జీవితంలో, మొఘల్‌ రాజ్యాన్ని ఎదిరించి ఒక విశాల రాజ్యానికి 
“హైందవస్యరాజ్యం” గా పేరొందిన భూమి పుత్రుల రాజ్యానికి రూపకల్పన చేయ 
గలడని ఎవరు విశ్వసించగలరు? 

ఉసెనికుడుగా, వీరుడుగా, సేనానాయకుడుగా శివాజీ తన సైన్యాన్ని ఒక నిజ 
మైన జాతీయ సెన్యంగా తీర్చిదిద్దాడు. పాల్లులేని క్రమశిక్షణ, శీఘ్రంగా సాగే కద 
లికలు, చక్కని గూఢచారి బృందం, ఆత్మరక్షణ పట్ల విరామం లేని (శ్రద్ధ ఆయన 
సైన్య వ్యవస్థ లక్షణాలు. ఈ వ్యవస్థ శత్రువులను పదేపదే నిర్జించడానికి ఆయ 
నకు తోడ్పడింది. సముద్రతీర రక్షణను కూడా ఆయన అలక్ష్యం చేయలేదు. 
భారత “నౌకాదళపిత” అని పిలువదగిన వాడాయన. 

మాతృభూమి రక్షణకై ఆయన పోరాడాడు. అసహనం, అన్యాయం, జాత్య 
హంకారాలను క్రియాత్మకంగా వ్యతిరేకించాడు. రాజపుత్రులు, బుందేల్‌లు, ఇత్యా 
దులు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించునట్లు (కేరేపించబడ్డారు ఆయన 
కార్యకలాపాలు కాలక్రమేణా, అఖిల భారత ఉద్యమరూపం దాల్చి, భారతదేశవు 
రాజకీయ పటాన్ని మార్చగల పోరాటస్థాయిని అందుకొన్నాయి. అపజయం కల్గిన 
ప్పుడు ధైర్యం కోల్పోక, విజయం లభించినప్పుడు జౌదార్యాన్ని చూపిన ప్రగాఢ 
మత విశ్యాసాలుగల ఈ వ్యక్తి స్త్రీంజాతి గౌరవాన్ని సంరక్షిస్తూ సర్వమత సహ 
నాన్ని వాక్కాయకర్మలలో పాటించాడు. శివాజీ మూర్తిమత్వం, సందేశం గతంలో 


వలెనే నేడుకూడా సమాదరణీయమైనది. 
కేతుమాధవరావు. ఎస్‌. పగడి 


1 
తొలి సంవత్సరాలు 


అది ఫ్మిబవరి నెల. సంవత్సరం 1630. అక్కరు చక్రవర్తి నేతృత్వంలో మొఘల్‌ 
సా[మాజ్యం [కమంగా విసరింపసాగింది. దక్షిణాపథంలో కాలు మోపి ఖాండేష్‌, విద 
రృలను నైజాం షాహి రాజధాని అహ్మద్‌ నగర్‌ను ఆక్రమించింది. 

అక్బర్‌ 1605లో మరణించిన తరువాత భోగలాలసుడైన జహంగీర్‌ పాలన 
[క్రింద సేనానులలో ఉద్యోగులలో అంతఃకలహాలు, అవ్‌నీతి నానాటికీ పెచ్చుపపరు 
గుతూ వచ్చాయి. కాగా మొఘల్‌లు అహ్మద్‌నగర్‌ రాజ్యం అబెసీనియా జాతి మంత్రి 
మాలిక్‌ అంబర్‌ సైనిక ప్రతిభకు వ్యతిరేకంగా దాదాపు ఎట్టి పురోగతిని సాధింపలేక 
పోయారు. మాలిక్‌ అంబర్‌ తేలిక పాట్‌ మరాఠా ఆశ్యిక దళాన్ని, కాల్చలాన్ని పూర్తిగా 


వట ఆట 


వినియోగించి గెరిల్లా ఎత్తుగడలను అవలంబించి సుమారు పావుశతాట్ట కాలం మొఘ 
ల్‌లతో పోరాడాడు. 

మాలిక్‌ అంబర్‌ 1626 మే లో గతించిన తరువాత యువరాజు ఖురం షాజ 

హాన్‌ మొఘల్‌ సింహాసనాన్ని అధిష్టింపగా మొఘల్‌లను పట్టి పీడిస్తున్న నిర్వ్యాపార 


మంత్ర ప్రభావం సడలింది. నెజాంషాహి రాజ్యంతో కలసి 1626 లో మొఘల్‌లన 


వ్యతఆరేకించిన బీరారు పాంత ప్రభువర్లీయుడు మరాఠా నాయకుడు ఆయిన లబఖూజీ 
జాధవరావె మరుసటి సంవత తరమే రాజాస్థానంలో కుటలకు బలియు బంధువూలతో 


సహా హతమయినాడు ఆయన బామత, 1624 వ నాట్‌ భటవాడ్‌ యుదంలె 


గ 


కోల్పోయినాడు. కోపంతో వదలుకొన్న వీబాపూ 


2 శివాజీ 


మసెనిక దళమును వ్యవస్థీకరించుటకు, తన జాగీరు సంరక్షణను పర్యవేక్షించుటకు 
మొఘలులతో పొత్తుకలుపుటకు గల అవకాశాలను పరిశీలించుటకు ఆయన పోవలసి 
వచ్చింది. 

అహ్మద్‌ నగరపు నైజాం షాహి రాజవంశాన్ని తుదముట్టింప వలెనని షాజహాన్‌ 
నిశ్చయించాడు. అవినీతిపరుడైన దక్కన్‌లోని మొఘల్‌ గవర్నర్‌ భాన్‌జహాన్‌లోడీ 
లంచానికి పాల్పడి మొఘల్‌ ఆధీన ప్రాంతాలను అహ్మద్‌ నగర్‌ పాలకుల స్వాధీనం 
చేశాడు. షాజహాన్‌ అతనిని మాల్యాకు బదిలీ చేసి, నైజాంషాను ఒత్తిడిపెట్టి బాల 
ఘాట్‌ ప్రాంతపు! మహల్‌లను తిరిగి యిచ్చి వేయునట్లుగా చేసాడు. ఆగ్రాకు రమ్మని 
ఆజ్ఞ అందుకొన్న ఖాన్‌జహోన్‌ శిక్రాభీతితో 1629 నవంబర్‌లో దౌలతాబాద్‌లో ఉన్న 
నైజాంషాతో చేరుటకు దక్కనుకు పారిపోయాడు. ఖాన్‌జహాన్‌ స్థానంలో దక్కన్‌ గవ 
ర్నర్‌గా మహబత్‌ ఖాన్‌ ను 1628 ఏపిల్‌ 24 న షాజహాన్‌ నియమించగా మహబత్‌ 
ఖాన్‌ కుమారుడు ఖాస్‌జమాన్‌ దక్కన్‌లో తండ్రి (ప్రతినిధిగా 1629 మార్చి వరకు 
వ్యవహరించాడు. తరువాత అతని స్థానే “అజమ్‌ఖాన్‌' అను నామాంతరం తర్వాత 
పొందిన ఇరాదత్‌ ఖాన్‌కు గవర్నర్‌ పదవి కొత్తగా లభించింది. 

ఖాన్‌జహాన్‌ నైజాంషాను ఆశ్రయించడం మొఘల్‌ ప్రతిష్టకు పెద్ద దెబ్బ. ద్విగు 
ణీకృతమైన సంకల్పబలంతో షాజహాన్‌ దక్కన్‌కు సమైన్యంగా వెళ్ళాలని ఖాన్‌జహా 
న్‌ను శిక్షించాలని, నైజాంషాహి రాజ్యాన్ని తిరిగి తలయెత్తకుండా అంతం చేయాలని 
నిర్ణయించాడు. 

దక్కన్‌లో కొత్తగా వేగాన్ని పుంచుకుంటున్న మొఘల్‌ కార్య కలాపాలను ఆ 
(ప్రాంతపు బీజాపూర్‌ గోల్కొండ సుల్తానులు భయంతో గమనించసాగారు. ఆ దశలో 
షాజహాన్‌' 1630 ఫిబ్రవరి 11 న ఖాండేష్‌లోని బుర్హాన్‌పూర్‌కు చేరాడు. 

ఆరు రోజుల తరువాత, మొఘల్‌ సామాజ్యానికి అత్యంత శక్తిమంతమైన సవా 
లుగా నిలిచిన శివాజీ నైజాంషాహి తాలూకు శివనేరి కోటలో 1630 ఫ్రిబవరి 19వ 
తేదీన (పభవించాడు. గొప్ప పండితుడు, శివాజీకి సన్నిహిత సహచరుడు అయిన 
పరమానంద్‌ శివాజీ స్వయంగా అతనికి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే “శివభారత్‌” 
అను పద్యకావ్యాన్ని రచించాడు. ఆ పద్యకావ్యం భోస్లే, మాలోజీ, షాజీ, శివాజీల 
జీవితాలలోని సంఘటనలను వర్ణిస్తుంది. ఈ సమకాలిన ఆధారంలోనే కాక “జేధే 


" అబ్ధుల్‌ హమీద్‌ లాహోరీ : బాద్‌షానామా. 
* పరమానండద్‌:- శివభారత్‌, ఒక సంస్కృత పద్య కావ్యం. 


తొలి సంవత్సరాలు 3 


శాకావలి” (జేధే వంశ చరిత్ర)లోను, రాజస్థాన్‌లో దొరికిన జాతకంలో కూడా శివాజీ 
జన్మదినం 1630 ఫిబ్రవరి 19 గా పేర్కొన్నారు. వాటి తర్వాత కాలం నాటిదైన చిట్నీస్‌ 
చరిత్రలో ఉదాహరించగా, ఇంతకు ముందు అంగీకారాన్ని పొందిన 1627 వ సంవ 
త్సరం ఈనాడు విశ్యసనీయం కాదు. 

శివాజీ శివనేర్‌ కోటలో జన్నించిన పిదప ఆనతికాలంలో బీజాపూర్‌ సైన్యాలు 
షాజీకి చెందిన పూనా జాగీర్లపై దాడిచేసి, వాటిని ధ్వంసం చేశాయి. ఆ సమయంలో 
సొంత వనరులను సమీకరించుకోవటంలో నిమగ్ను డైన షాజీ శివనేర్‌లోలేడు . ఆయన 
చేసిన ప్రయత్నాలేవీ పూనాకు చేటు వాటిల్లకుండా కాపాడలేకపోయాయి. ఎనిమిది సంవ 
త్సరాలపాటు అది జనశూన్య మైనది. షాజీ 1630 నవంబర్‌లో మొఘల్‌ల కొలువు చేయా 
అని నిశ్చయించాడు. చక్కన్‌ గవర్నర్‌ అజమ్‌ఖాన్‌ ఆధిపత్యంలోని మొఘల్‌ సైన్యాలు 
రణరంగంలో నెగ్గి నైజాంషాహ భూభాగాలను వశపరచుకొనసాగాయి. ఆ మొఘల్‌ 
దండయాత్రలో షాజీ చురుకుగా పాల్కొన్నాడు. షాజహాన్‌ ఆయనకు “మన్సబ్‌గిరి' 
(సైన్యాధికారి హోదాతో) బాటు నైజాంషాహీకి చెందిన సంగంనేర్‌, జున్నార్‌ భూభాగా 
లను ప్రదానం చేశాడు. ఆయన 1631 మార్చిలో నాసిక్‌ల్‌ సైన్యాధికారిగా నియమితు 
డయ్యాడు. ప్రస్తుతపు నాసిక్‌ అహ్మద్‌నగర్‌ జిల్లాలలో ఆయన మిత్రులకు, సహచరు 
లకు వివిధ పదవులు లభించాయి. 

అయితే ఎంతోకాలం జరుగలేదు. కొన్ని కారణాల వల్ల షాజీ 1632 లో మొఘల్‌ల 
నుంచి విడిపోయాడు. పశ్చిమ తీరాన గల చౌల్‌ నుంచి తూర్పున ఉన్న శ్రీగొండ 
మధ్య విస్తరించిన అహ్మద్‌ నగర్‌ రాజ్యపు దక్షిణ భూభాగాన్ని ఆయన ఆక్రమించాడు. 
ఉత్తర భారతానికి చెందిన మొఘల్‌ దుర్మాకమణదార్లకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో 
తనకు నైతిక, భౌతిక సహాయం ఇవ్వమని జీజాపూర్‌ను కోరాడు. మౌలిక్‌ అంబర్‌ సంప్ర 
దాయాన్ని అనుసరించి ఒక నైజాంషాహి వంశజుని రాజుగా (ప్రతిష్టించి, తాను రాజ 
తెనిధి పాత్రను నిర్వహింపసాగాడు. అయితే 1633 జూన్‌లో నైజాం షాహిల రాజధాని 
ఆయిన దౌలతాబాద్‌ను మొఘల్‌లు ఆక్రమించటం నిరోధించలేకపోయాడు. తన స్థావరా 
లైన నాసిక్‌, జున్నార్‌, కొంకణ్‌ల నుంచి షాజీ మొఘల్‌లకు వ్యతిరేకంగా నిర్విరామమైన 
పోరాటం సలిపాడు. మొఘల్‌లను ఎదిరించి ఆయన కొనసాగిస్తున్న యుద్ధాన్ని బీజా 
పూర్‌ (ప్రశంసాపూర్యకంగా గమనించింది. బీజాపూర్‌ సరిహద్దుల్లో మొఘల్‌లు పొంచి 
ఉండటం బీజాపూర్‌ వారికి ఊరడింపు కలిగించలేదు. 

కానీ చిక్కులు కల్పించగల నైజాం షాహి రాజ్యాన్ని అంతం చేయడానికి షాజ 


4 శివాజీ 


హాన్‌ నిశ్చయించాడు. ఒక వంక తీవమైన దాడులు చేసే సాహస విధానం ద్వారా 
బీజాపూర్‌కు ప్రమాదం కల్పించి, మరొక వంక నైజాంషాకు పూనా, కళ్యాణ్‌, భివాండీ 
జిల్లాలను ఇవ్వజూపి షాజహాన్‌ అదిల్‌షాను షాజీ నుంచి విడదీశాడు. 

ఆ పోరాటం 1636 లో అంతమైనది. బీజాపూర్‌ సులాన్‌ మహ్మద్‌ అదిల్‌షా 
సేవలో చేరదలచిన షాజీ నాసిక్‌, సంగమనేర్‌, జున్నార్‌, కొంకణ్‌లలోని తన భూభా 
గాలను మొఘల్‌ల స్వాధీనం చేశాడు. పూనా జాగీర్లు ఆయనకు తిరిగి దక్కేవి. దండ 
యాత్రలో పాల్గొనుటకు, షాజీ దక్షిణాదికి వెళ్లవలసి వచ్చింది. బెంగుళూర్‌ 1637 
చివరి మాసాంతంలోనో లేక 1638 తొలి మాసాలలోనో బీజాపూర్‌ స్వాధీనం కాగా, 
దానిని షాజీకి మొఖాసాగా ఇచ్చారు. మొఘల్‌లతో షాజీ పోరాటం ముగిసే నాటికి 
శివాజీ సప్తవర్ణ (ప్రాయుడయాడు. దక్కన్‌ రాజ్యా లైన బీజాపూర్‌, గోల్కొండలతో శివా 
జీకి గల అతిసాన్నిహిత్యం దక్కన్‌ పై మొఘల్‌ దండయాత్రలు కలిగించిన చేదు 
ఆనుభవాల సహజ పరిణామమే. 

అంతలో షాజీ బెంగుళూరు మొఖాసాలో స్థిరనివాసం ఎర్పరచుకోవాలని నిశ్చ 
యించాడు. షాజీ భార్య జిజాబాయికి ఆరుగురు సంతానం కల్లినప్పటికి ఇద్దరు 
మాత్రమే జీవించారు. జ్యేష్టుడు శంభాజీ తండ్రితో బెంగుళూరు లోనే ఉండిపోయా 
డు. షాజీ రెండవ భార్య తుకాబాయి, ఆమె కుమారుడు తర్వాత తంజావూరు రాజ్య 
స్థాపకుడైన వెంకోజీకూడా బెంగుళూరులో నివసించారు. 

జిజాబాయి, ఆమె కుమారులలో కనిష్టుడు శివాజీ. శివాజీకి పన్నెండేళ్ల వయస్సు 
వచ్చేవరకు షాజీతో కలసి బెంగుళూరులో ఉన్నారు. అప్పుడు జిజాబాయి శివాజీతో 
పూనా వెల్లి అక్కడ జాగీర్లను నిర్వహించాలని నిశ్చయించారు. జిజాబాయి షాజీల 
మధ్య మనస్పర్థలకు సంబంధించిన కథలన్నీ ఊహాజనితాలు, ఆధార రహితాలు. 
ఆది[పధానంగా ఆచరణ యోగ్యమయిన సాదా ఏర్పాటు. 

శివాజీ 1641-42 సంవత్సరాలలోని అస్పష్టకాలంలో పన్నెండవ ఏట పూనా 
చేరాడు. షాజీకి విశ్వాసపాత్రులైన కొందరు ఉద్యోగుల బృందం అతని వెంట వచ్చింది. 

శివాజీకి అప్పగించిన జాగీరు (ప్రస్తుతపు పూనా జిల్లాలో అధిక భాగము. అతని 
తల్లి జిజాబాయి అసాధారణ శీలం, సంకల్పబలం గల స్టీం. ఆమెతో అతనికి గాఢ 
అనుబంధం కలదు. తల్లి మార్గదర్శకత్వంలో శివాజీ దృఢ విశ్వాసాలు, స్వీయ మత 
లస్కృతుల పట్ల భక్తిభావమూ కలిగిన వ్యక్తిగా పెరిగాడు. అతని తల్లి [్రేమపూరిత 


"ళు 


షో వ 


ఆ(పమత్త 


CE 


మైన పెంపకంలో స్వదేశవు ఘన వారసత్వం పట్ల గర్వం, గాఢమైన 


LG 


(న fp 


( 


తానురక్తి, విశాల సహనబుద్ధి అతనిలో దినదినాభివృద్ధి చెందాయి. 


por) 


స్ట 


తొలి సంవత్సరాలు 5 


ఆ జాగీరు పెద్దది కాకపోయినా కీలక (ప్రదేశంలో ఉండేది. ఉత్తరాన ఖాండేష్‌ 
నుంచి దక్షిణాన గోవా హద్దుల వరకు వ్యాపించిన సహ్యాద్రి పర్వత (శ్రేణులు పశ్చిమ 
కనుమలనుంచి కొంకణ్‌ ప్రాంతాన్ని విడదీస్తాయి. ఆ కొండలు కొన్ని చోట్ల సముద్ర 
మట్టం కంటె 1,218 మీటర్ల ఎత్తున ఉండి భూభాగానికి మేలైన రక్షణ కల్పిస్తుంటా 
యి. పశ్చిమం నుంచి పూర్వదిశకు వ్యాపించిన ఆ (శ్రేణులనుంచి వెలువడిన చిన్న 
శాఖలు సాహసవంతులు, దృఢకాయులు అయిన (ప్రజలకు తగుపాటి భూవసతి కలి 
గించి వారికి స్వేచ్చా ప్రియత్వం, ఆత్మవిశ్వాసం తెచ్చి పెట్టాయి. ఆయా గామా 
లలో ప్రవహించే చిన్న నదుల తోడ్పాటుతో రైతులు ఉత్తరాన జున్నార్‌, దక్షిణాన 
మహాబలేశ్వర్‌ మధ్యగల భూములను సాగుచేయగలిగారు. “ఖోరులు” అను ప్రసిద్ధ 
నామం కల ఆ లోయలను వాటి మధ్య పారుతుండే చిన్న వాగుల పేరుతో తరుచు 
పెలుస్తుండేవారు. అవి పశ్చిమ ప్రాంతాన (మవాల్తి సూర్యుడు అస్తమించు దిశ) 
ఉన్నవి గనుక, ఆ భూభాగానికి “మావళు' లని, అక్కడి దృఢకాయులకు “మావళీ 
లని” సమష్టి నామములుండేవి. ప్రతి లోయలోని గర్వించదగిన ఎత్తుగల పర్వత శిఖ 
రాగాన నిలచిన దుర్గం ప్రజలకు మంచి రక్షణ కల్పిస్తుంది. 

అనేక వర్గాలుగా ఏర్పడిన మరాఠాలు పురాతన కాలంనుంచి వంశ పారంపర్యంగా 
వ్యవసాయదారులుగా, పన్నుల గణకులుగా స్థిరపడ్డారు. వారు (గ్రామస్థాయిలో “పటేల్‌ 
లుగా “కులకర్ణీలు 'గా గామ సముదాయాల స్థాయిలో “దేక్‌ముఖ్‌లు'గా “దేశ్‌పాం 
డేలు'గా వ్యవహరించేవారు. దక్కన్‌లోని బహమనీ సుల్తానులను. వారి ఉత్తరాధికార 
రాజ్యాలను భూమి పాలనా నిర్వహణతో మరాఠాలు సేవించేవారు. వారి సేవలు 
జీతభత్యాలు “వతన్‌లు' అని రొక్కం చెల్లింపుల. కౌలుజేసే భూముల చిన్న మాన్యాల 
రూపంలో ఉండేవి. ఈ “వతన్‌ దార్ల'ను మామూలు ప్రభుత్వోద్యోగులుగా పరిగణించ 
రాదు. పెపెచ్చు స్థిరమైన వ్యవసాయం కొరకు ప్రశాంత భూవ్యవహార పరిష్కారం 
కొరకు ముఖ్యమైన మొఖాసాదార్లుగా వృద్ధిచెందిన కొందరు వతందార్లను మిక్కిలి 
గౌరవించి, వారి కార్యకలాపాలతో సాధారణంగా చేసికొనేవారు కారు. 

సుస్థిర ప్రభుత్వంలో వారు విశ్వాసపూరితమైన పాత్రను నిర్విహించేవారు. కాని 
ఒత్తిడి పరిస్థితులలో ప్రభుత్వం పట్ల వారి విశ్వాసం సన్నగిల్లినప్పటికి వారి “వతన్‌' 
పట్ల అనుబంధం పటిష్టంగా నిలిచేది. వతన్‌దార్లు, మొఖాసాదార్లు, ప్రజల స్వపప్రయో 
జనాల దృష్ట్యా రాజకీయ నిర్మాణంలో యథాస్థితిని వాంఛించేవారు. 


6 శివాజీ 


మరాఠాల ప్రవర్ణమాన పాత్ర 

తూర్పున గోండు రాజుల, బగ్లానాలో రాజపుత్ర పాలకుల, పశ్చిమాన కోలీ 
(ప్రభువుల స్వాధీనంలోని కొన్ని ప్రాంతాలు మినహా, దాదాపు (ప్రస్తుతపు మహారా 
ష్ట్రాన్ని అంతటినీ తమ ఏలుబడి క్రిందికి తెచ్చుకోవటంలో తురుష్క-అప్టన్‌ వంశజూ 
లైన బహమనీలు సఫలీకృతులైనారు. మరాఠాలు వతన్‌దార్లుగా లేక దుర్గ రక్షణ కాల్బలం 
గా, కొన్ని సందర్భాలలో భూస్వామ్య దళనాయకులుగా సామాన్య పాతలను నిర్వ 
హించేవారు. 

పదునారవ శతాబ్ది తొలి సంవత్సరాలలో బహమనీ రాజ్యం శిథిలమై దక్కన్‌ 
చిన్న స్యతంత్ర రాజ్యాలుగా పంపిణీ అయినందున పరిస్థితి కొంతవరకు మరాఠా 
లకు అనుకూలంగా మారింది. 

దక్కన్‌ రాజ్యాలతో ప్రతిదీ చిన్న ప్రాంతానికి పరిమితం కాగా, పెద్ద కక్షలకు 
లభ్యం కాగల అర్థబలం అంగబలం వాటికి ఉండవనడం సువిదితమే. అవి పర 
స్పరం కలహించుకుంటూ వుండేవి. విజయనగరం వంటి పెద్ద రాజ్యాలకు వ్యతిరే 
కంగా స్యల్పకాలంపాటు ఏకమైనా, గోవాలో ఉత్తర కొంకణ్‌లో పాతుకుపోయిన పోర్చు 
గీసువారికి వ్యతిరేకంగా గణనీయమైన పురోగతి సాధించలేక పోయినవి. 

బహమనీల కాలం నుంచి పర్షియా, అరబ్‌, ఆ(ఫికా తీరపాంతాల (ప్రజలు దక్క 
న్‌కు ఎడతెగకుండా తరలివస్తుండేవారు. తురుష్కులు, పరియన్లు, అరబ్బులు, ఆఫికన్లు 
(సిద్ధీలు) ఆ (ప్రదేశంలో శిష్ట వర్గంగా ఏర్పడ్డాయి. వలసవచ్చిన వారిని “అఫాబీలు' 
అంటుండేవారు. అంటే దిజ్మండలం నుంచి వలస వచ్చిన వారని ఆర్థం. వారితో 
బాటు ఉత్తర భారతం నుంచి వచ్చిన పఠానులు త్వరలోనే గణనీయమైన శక్తిగా 
రూపాందారు. 

పదిహేనవ శతాబ్దిలో చాలా కొద్దిమంది మరాఠాలు బహమనీ సెన్యాధికారులు 
కాగలిగారు. ముధోలుకు చెందిన ఘోరపడేలు మాతం కొంత గణ్యత సంపాదిం 
చారు. అహ్మద్‌నగర్‌ రాజ్యపు నైజాంషాహిల మూలపురుషుడు ఇస్లాంమతాన్ని స్వీకరిం 
చిన మారాఠా బ్రాహ్మణుడే. బీరార్‌కు చెందిన ఇమ్మద్‌షాహి వంశ దృష్టాంతం అటు 
వంటిదే. దాని స్థాపకుడైన ఫతేహువా ఆదిలో దక్షిణాది నుంచి యుద్ధ ఖైదీగా తెచ్చిన 
బాహ్మడే. బీజాపూర్‌, గోల్కొండ, బీదర్‌ రాజవంశ స్థాపకులు అందరూ తురుష్కులు. 

పదహారవ శతాబ్దిలో మరాఠాల స్టితిగతులు శుభప్రదమైన మార్పు చెందాయి. 
పౌర పాలనా రంగంలో కొందరు మరాఠాలు అహ్మద్‌నగర్‌లో (ప్రత్యేక స్టానాన్ని సంపా 


దించారు. “నాయక్‌ వాడీలు” అను మరాఠా కాల్బలం దుర్గ రక్షణలో నియమితమవు 


తొలి సంవత్సరాలు 7 


తుండేది. 

అయితే సమకాలీన పర్షియన్‌ చరిత్రగ్రంథాలలో మరాఠాలను గెరిల్లా తరహా 
యుద్ధాన్ని సాగించే తేలికపాటి అశ్విక దళంగా పేర్కొన్నారు. ఇరాక్‌ నుంచి 1580 
లో వచ్చిన సయ్యద్‌ అహ్మద్‌ తబాతాబాయ్‌ నవదుర్గం ముట్టడిలో వారిని గమనించి 
మధ్య ఆసియాకు చెందిన ఉజ్‌బెక్‌లతో వారిని పోల్చినాడు. 

మొఘల్‌లు 1596 లో బీరార్‌ను జయించారు. ఖాండేష్‌ 1601 నాటికి వారి 
(ప్రత్యక్ష పాలన క్రిందకు వచ్చింది. అంతకుమునుపు అహ్మద్‌నగర్‌ రాజ్యసేవలో 
నియుక్తమైన అనేక ప్రసిద్ధ మరాఠా కుటుంబాలు ఈ స్థితిలో మొఘల్‌ల అండ ముఖా 
సాలు, మన్సబ్‌లు (సైన్యాధికారి హోదాలు) పొందాయి. జిజాబాయి పితృ కుటుంబ 
మెన బీరార్‌ ప్రాంతపు జాధవ్‌లు బీరార్‌లోని మాహుర్‌కు చెందిన ఉదారమ్‌లు మొఘ 
ల్‌ల కొలువులో చేరిన ఉన్నత్మకేణి మరాఠా కుటుంబాలలో మెండు. నైజాం షాహీ 
భూభాగాలు అంతకంతకు మొఘల్‌ల ఆక్రమణ [కిందకు వచ్చినకొలదీ మొఘల్‌ల 
సేనలోని మరాఠా మన్‌సబ్‌దార్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 

మొఘల్‌లను కృతనిశ్చయంతో ఎదిరించిన మాలిక్‌ అంబర్‌ ఎందరో మరారాలను 
ఉన్నత పదవులతో నియమించాడు. శివాజీ పితామహుడు మాలోజీ, తండి షాజీ 
ఆయన నీడలో పేరుప్రతిష్టలు గడించారు. 
_ _ బీజాపూర్‌తో గల చాలా (ప్రఖ్యాత మరాఠా కుటుంబాలను ప్రభుత్వ సేవలో 
నియోగించారు. మథోలుకు చెందిన ఘూర్‌ఫడెలు, జావాళీకి చెందిన మోరేలు, ఫలా 
న్‌కు చెందిన నింబాల్కర్లు, కొల్లాఫూర్‌కు చెందిన ఘల్టేలు, కొంకణ్‌కు చెందిన షిర్కేలు 
ఆ పేరెన్నికగన్న కుటుంబాలలో కొన్ని, 

ఇంతమాతాన దక్కన్‌లో జన్నించిన వారు, బీజాపూర్‌ని మరాఠాలు లేక గోల్కొం 
డలోని అం(ధ కుటుంబాలు (ప్రభుత్యవిధాన నిర్ణయాలను రూపొందించుటలో అమలు 
చేయటంతో చెప్పుకోదగిన పాత్ర నిర్వహించినట్లు కాదు. జీజాపూర్‌లోని పరిస్పితు 
లను ఈ [కింది మాటలలో డాక్టర్‌ సయీమ్‌ చక్కగా వర్ణించాడు. “బీజాపూర్‌లోని 
మత (ప్రధాన. బహుళజాతి వంశ పారంపర్య పాలనా రాజ్యంగా ఉండేది. అది అఫా 
కీల (విదేశాల నుంచి వలస వచ్చిన వారి) ప్రాబల్యంగల రాజ్యం. ప్రభు వర్గీయు 
లలో సెతరగతులకు చెందిన అఫాకీలదే కేంద రాష్ట్ర స్తాయిలలోని పరిపాలనలో 
పెచేయి.” 

గోల్కొాండలోని పరిస్థితులు వీజాపూర్‌లో ఉన్న వాటికంటె భిన్నమైనవి కావు. 
అక్కడ కూడ చాలా వరకు ఏదేశాల నుంచి చొరబడి వచ్చిన అఫాకీల పాలన కొన 


ణి 


లా 


«3 
fy 


ని 
dd 
3 


గే 


తకు గుర్తింపుగా 


' 


బీజాపూర్‌ పా 


టే, 


ఏందుకు పూ 


రాజ! హోదాను ఇచే 


అ 


uh) 


నందుకు బదులుగా దాసి 


dow 


తా 


. 


vu కప్పుంగా చె 


బో 
యూ 


చ 
bea) 


మైన ము 


స్తో 
da న 
. hf 
3 oN 
3 7. 
లతే ర 
3 3 
న! s3 

వి 
3 గో 
hA a. 
ర) (3 
3 
fA 
my 9 
' A 
fe 3 
2 గి 
స్‌ 
@ 191 
స్‌ ట్రే 
<3 ఏ 
3 

60 
వ 
a Kk 
2A 
a 
ల న్‌ 
ఓ 9 
గ్‌ tc 
fw 
రత్తి ల్ల 


అట 
టు 


లు, దక్షిణాదిన విస్తరణకు ఆ 


ఎస్‌ శారి 
గ్రా రాజ్యా 


అది. ఆ రెండు దక 


అక్‌ 


తరాన సుసిర శాంతఆ లఖిం 


కాశమూ. & 


431 


a 


గోల్కొండ సమ్ముదతిరం వెంబ 


Rye దుకొన్నారు. 


ళ్‌ 
ళ్‌ 


A 


ఖ్‌ 


ఉల 
“జాప్తూర్‌ 


స 


a 
మ. 


శళనాడులా 


ము 
ద్‌ ఆదిలా పాలనా కాలంలో (1627-16 


కను కలుపుకొని త 


és 
_ 


కర్ణా 


౨6) 


అది. మహమ" 
ఈ 


వరకు విస్తరించి 


మధుర 


Oa) 


జీ పూనా జిల్లాలొని కొండల లొయ 


శ్‌వా 


రాజకీయ చైతన్యం ఉండేది కాదు. 


న్న సామంతులు, నీజా 


టదారు, చి 


hy 


3a 
అ) 
(2 
93 
ba) 
ya 
యి 
తె 
pr 
యు. అ 
గీ స 
tc wo 
ఖే లి 
స 
అ) 
త్‌ 8 
fa గ 
ష్‌ 
fe 
wt ౬ 
0 చె 
టి 
3 | 
3 
3 
3 9 
౪ 
tre శ 
Ce ఛే 
న. న 
mn] x2 
xs 
bk 
ar 
x3 


వాల ([పారంభద 


en 
aim 


లో, (ఫ్రాన్సులో జరిగిన 


మెరికా 


హరణలుగా ఆ 


డీసిక్‌ ఉదా 


దే 


స్‌ A 
య 
గ్‌ ల్లీ 
ళో తు 
ho 
షొ 
9 b 
3 
A 
1 y2 
601 ప్త 
శ్‌ 
అభి 
ని గి 
3a 
బఫే 
ర్స్‌ 


నస్వ 


పాలులెేని 
గిచ్చమై 


లూ. 
ళ్‌ 
(మ్‌ 


గ్‌ 


ఎ 


క 
నిక్‌ నిగూఢ శక్తిగల 


[పజలలో జాతీయ 


౬... 


జయాలు. ఉదాసీనులెన 


శ్వా 
Cl 


చిన ఘన 


ధి 


fa 


52౭ 


హనాని hp 


ూారగొన్నాడు. తన శత్రువుల అస 


1 చూ 
ఎడదుర్కొ 


vy 
ce 


లై 


ప్రజలు ఇ 


వారిక్‌ నిరూపించాడు. 


టె 
బ్‌ 


లో 
జా 
అ 


ల్‌ 


GB 


అదని 


తొలి సంవత్సరాలు 9 


రణ విచక్షణా శక్తిని బంపాందించుకొంటూ, జాగరూకత, సాహస 
యంగా మేళవించిన స్వభావం సింపుకొన్న యువకుడు క్రమ క్రమంగా ముందంజ 
వేస్తూ కనబడతాడు. 
శివాజీకి కఠిన వాస్తవాలతో తొలి అనుభవం అతని చతురశవర పాయంలొన 
ర్త 


కలిగింది అధికారకు (పభువర్గీయులకు వారి సేవలకు బదులుగా ఇచ్చిన జాగీ 


భౌముడు నిష్కారణంగా [పతికూలవైభరిని అవలంబిస్తే జాగీరుదారునకు తన ప్రయో 
ఒనాలు కాపాడుకొనే సాధనాలు ఉండేవి కావు. 

ఆటువంట్‌ సంఘటన ఒకటి జరిగెండి. ఐదో కారణం వల్ల షాజీ పట్ల కోపం 

షా సీ, షాజీ తాలూకు పూనా జాగీర్లమై 

దాదీవేసి, వాటిని ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. కోటలవంట్‌ రక్షణ కేందాలు 
లేనందున ఆ జాగీరు తేలికగా లొంగిపోయి అపార నష్టానికి గురిఅయాయి. ఆయితే 
త్వరలోనే శాంతి నెలకొన్నందున షాజీ రాజానుగ్రహపాత్రుడైనాడు. శివాజీ దానినుంచి 
గుణపారం నేర్చుకోకపోలేదు. 

శివాజీకి క్రీ.శ. 1645 లో పదునైదేండ వయస్సు ఉన్నప్పుడే రక్షణ ప్రయోజనా 
లకై కోటలను స్వాధీనం చేసుకొని, కొత్త వాటిని నిర్మించాలనే కోరిక కలిగింది, వీజా 
పూర్‌ అధినేతయెన మహమ్మద్‌ ఆదిల్లా 1646 లో రోగ పీడితుడైనాడు. ఆయన 
పదేళ్ళ తర్వాత 1656 లో మరణించే వరకు అశక్తుడుగా ఉన్నాడు. ఆయన దీర్లకాల 
వ్యాధి బీజాపూర్‌ రాజ్యవ్యవహారాలను అంతకంతకు గందరగోళంలో పడవేసింది. 
అదే కాలంలో షాజీకి చెందిన పూనా అస్తినిర్వాహకుడైన దాదోజీ కొండదేవ్‌ 1647 
మార్చి 7 న మరణించాడు. శివాజీ సాహసవంతుడైన యువసేనానాయకుడుగా పరి 
ణతి చెందటము (పశంసాపూర్వకంగా గమనిస్తూనే దుస్సాహస కృత్యాలకు పాల్పడ 
రాదని దాదోజీ హెచ్చరించాడు. ఆయన మృతి జాగరూకతతో వ్యవహరించే వృద్ధ 
తరం విధించే నిర్బంధాలను సహజంగానే తొలగించింది. 

అనతికాలంలో శివాజీ మొరంబదేవ్‌ తర్వాత 1670 వరకు “'రాజఘడ్‌' అను 
సేరుతో ఆయన రాజధాని, తోరణ దుర్గాలను ఆక్రమించాడు. ఆయితే తర్వాత సింహ 
గడ్‌ అను పేరు పట్టిన కొండనాను సంఘర్దణ లేకుండా స్వాధీనం చేసికోవడం 
ఆయన సాధించిన ఘనవిజయం. 


10 శివాజీ 


వీజాపూర్‌ ఆస్తానం సహజంగానే కలత చెందింది సగం నాశనమైన కోటల 
పుసరుచరణ వేరు విషయం. సింహగడ్‌ వంటి దుర్గం ల్మకమణ సిర్రక్ష్యం చేయతగి 
నది కాదు. 

కొండనా (ప్రాంతంలో శివాజీ “పెకి sau చేయమని అదిల్‌షా తన సేనాని 
ఫతేఖాన్‌ ఖుదావంద్‌ఖాన్‌ను ఆజ్ఞాపించాడు. ఈ (ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి పురం 
దర్లో తేన స్థావరాన్ని కాపాడుకొంటూ శివాజీ సన్నాహాలు చేశాడు. 

తలో గోల్కొండతో. జీంజీ దగ్గరలోని శతుమైన్యాలతో చేరి కుటచేస్తున్న 

పష. తన తండ్రిని నిర్బంధించిన వార్త శివాజీకి ఆశనిపాతంలా తాకింది. 
ఇది 1648, జూలై 28 నాటి సంఘటన. బెంగుళూరులోని షాజీ జాగీర్లమై దండెత్తా 
రు. శివాజీ జ్యేష్ట సోదరుడు శంభాజీ వాటి రక్షణకు కృతనిశ్చయంతో పూనుకు 
న్నాడు. 

దాడి చేసిన బీజాపూర్‌ దళాలలో ఘాట్‌గేల, ఫలానుకు చెందిన నింబాల్కర్ల 


జ 


యకత్వంలోని మ మరాఠా సైనిక విభాగాలు కూడా ఉన్నాయి శివాజీ భార్య సాయిబాయి 


ఫల్తాన్‌ వాస్తువ్యుడైన బాజాజీ నింబాల్కర్‌ సోదరి ఆనే సంగతి గమనార్లం. ఫతే 


ఖాన్‌పై శివాజీ యుద్రాన్నీ, బీజాపూర్‌ దళాలు ఒక భీకర పోరాటం తరువాత తమ 
నాయకుడు మూసేఖాన్‌తో సహా మరణించిన వారిని వదలివేసి చెల్లా చెదురుగా పారి 
పోయిన మైన్యాన్నీ కలి పరమానంద్‌ తన “శివభారత్‌'లో (ప్రస్పుటముగా వర్ణించాడు. 
ఆ పద్య కావ్యం నుంచి కవ్‌జీ, గోడాజీ భీమాజీవాఘ్‌, శంభాజీ కాటే, శివాజీ ఇంగ్లే, 
భికాజీ చోరే, అతని సోదరుడు ఖైరవ్‌ వంటి శివాజీతొలి సహచరులను గూర్చి తలు 
సుకొనగలము. శివాజీ తన పరివారాన్ని అనేక వర్గాల నుంచి సమకూర్చుకొన్నాడు . 
కన్లోజీ జేధే పుత్రుడైన బాజీ రణరంగంలో ఖ్యాతినొందగా, బాజీ పసాల్కర్‌ అను 
ఆతి విశ్వసనీయుడైన అనుచరుని మరణంతో గొప్ప నష్టాన్ని పొందాడు. 

శివాజీ ఆదిల్‌షా సైన్యాల దాడిని నిరోధించినప్పటికీ సుల్తాన్‌ షాజీని ఖైదీగానే 
ఉంచాడు. చెరసాలనుంచి ఆయనకు విముక్తి కలించడం కఠినమైన పనిగా పరిణమిం 
చంది. శివాజీ దక్కన్‌లో మొఘల్‌ గవర్న రైన మురాద్‌ కుమారునితో ఉత్తర |ప్రత్యుత్త 
రాలు నడిపినట్లు రాకుమారుడు 1649 మార్చి 14 న వ్రాసిన లేఖ నిరూపిస్తున్నది. 
కాసి మొఘల్‌ల ఒత్తిడి వలన షాజీ కారాగారం నుండి విడుదల అయినట్లు దీని ఆర్థం 
కాదు. ఆ విడుదల 1649 మే 16 న జరుగగా షాజీ యథా (పకారం సుల్తాన్‌ అను 
as శివాజీ కొండనా అంటే శింహగడ్‌ను త్యజించటం మూల్యంగా 


అంతిమ లక్ష్యం వారి విదేశాంగ విధానంలో శాశ్యతాంశము బీజాపూర్‌ (పభువరీయు 


(5 


లకు, అధికారులకు, దుర్చుద్దులు పుట్రించ వారిని మొఘల్‌ల సేనలలో చేర్చించడం 


ఎడతెగని కృషిగా సాగింది. మురాద్‌ రాకుమారుడు శవాజీక్‌, షాజీక్‌ వ్రాసిన రెండు 


లేఖల నుంచి తీసిన భాగాలుమొఘల్‌ దౌతగ్లనీతిని తేట తెల్లం చేయగలవు. శివాజీకి 
మురాద్‌ రాకుమారుడు 1649 ఆగస్టు 14 ప ప. వ్రాస్‌న ఉత్తరం నుంచి [గ్రహిం 
చిన భాగం ఇలా వుంది. “రాకుమారులమైన మా అపరిమిత అనుగ్రహాలతో (ప్రసిద్ధి 
చెందు ఆత్యంత కృపతో నీ తండి ఆపరాధాలపై క్రమాలేభినిని వినియోగించినట్లు 
ఆయన భక్తి విశ్వాసాలకు క్షమాన్నుగహాల ద్వారాన్ని తెరచి ఉంచినట్లు తెలుస క్‌ 


ఆనందాన్ని పొందిన తర్వాత పంచ సహస 
శ్ర జ గా ల్లి & త్స చ్‌ 
బాత్‌ (వ్యక్తిగత) హోదాతో బాటు పంచ హస సహార్‌ (ఆశ్వకదళ) హొదాగల 


మన్సబ్‌, ఇతర బహుమానాల ప్రాప్తి ద్వారా నీవు సీ సాటి వారిలో ఘనత వహిస్తావు. 


షాజీ, ఆతసి కుమారుడు శంభాజీ ఇతర సహచరులతో కలసి షాజహాన్‌ నుంచి 
మన్‌సబ్‌లు, రొక్కపు బహుమతులు, ఉద్యోగాలు, లోగడ 163౮ నవంబర్‌లో అందు 
కున్నారు. న ఉదాహరించిన లేఖ సామ్రాజ్య సేవకు తెరిగి రమ్మని వారిక్‌ పంపిన 
ఆహ్వానము. బీజాపూర్‌ రాజ్యం అంతమయే వరకు దాని అధికారులను (పభువర్గీయు 
అను అపమార్గం పట్టించే కృషెని మొఘల్‌లు కొనసాగించారు. 


షాజీ విడుదలై తన జాగీర్లకు తిరిగి వచ్చిన పిదప శీవాజీ మొఘల్‌లతో ఉతర 


lb 


a 


(ప్రత్యుత్తరాలు జరుపవలసిన సందర్భం కలుగలేదు. తరువాత అయిదు సంవత్స 
రాల పాటు శివాజీ తన తండి పూనా జాగీర్‌ను సమర్దవంతంగా నిర్వహించాడు. చట్ట 


VE 


రీత్యా అతనిది తండి (ప్రతినిధి స్థానం. కాని షాజీ బెంగుతూరులో సిర నివాసం ఏర్ప 
ర. అప్పటికే పూనాకు దూరంగా ఉన్నాడు. షాజీ 1655 మే వరకు 
ఆజ్ఞలను జారీ చేస్తున్నప్పటికీ, తనకు నచ్చని ఉద్యోగులను తొలగించి వారిని బెంగు 
భూరు పంపడానికి శివాజీకి అధికారాలు లభించాయి. మిగతా ఉద్యోగుల విశ్వాసాన్ని 
చూరగొని, ప తన అనుచర వర్గం నుంచి కొత్తవారిని ఉద్యోగాలలో 

తను నియమిస్తుండేపాడు, పూనా, బాకస. బారామతి, ఇందాపూర్‌ [635 నాటికి 


శివాజీ పూర్తిగా స్వాధీనం డు తోరణ, రాజ్‌గడ్‌, వురందర్‌ కోటలను 


12 శివాజీ 


eu 


గూడ వశపరచుకొన్నాడు. చివర ఉదాహరించిన దానిని వశపరచుకోవటంలో యుక్తి 
పన్నవలసి వచ్చింది 

శివాజీ జాగీర ఉత్తర సరిహద్దులును, మొఘల్‌ సామాజ్యం దక్షిణ సరిహదు 
లును ఒకటె. ఆ వైపు పురోగమించే సమస్యను గురించి తల పెట్రసవసరంలేదు. 
అతని తూర్పు సరిహద్దుల చుట్టూ బీజాపూర్‌ అధీనంలొ చక్కని పరిపాన, గట్టి కాపు 
దల కలిగి బాలాఘాట్‌, అనే పేరుగల సమున్నత ప్రాంతపు సతారా, సాంగ్లీ, కొల్లా 


పూర్‌ జిల్లాలు వ్యాపించాయి. 


కొంకణ్‌ 
శివాజీ కొంకణ్‌ తీరభాగం వైపు తన దృష్టిని మరలించాడు దాని ఉత్తర ప్రాంతం 


1632-1636 సంవత్సరాలలో మొషఘుల్‌లతో పోరాడిన షాజీ హస్తగతమై ఉంది. 


Jd 


కొంకణ్‌ తీరం సూరత్‌ సమీపంలోని 483 కి.మీ. పైగా నిడివిగల భాభాగంలో 


వ్యాపించిఉంది. దాని వెడల్పు 80-95 కిమీ. కు మించడు ఆ తరం అంచును 
అసంఖ్యాకమైన సముద్రపు కయ్యలు, నదులు, వాగులు విభజిస్తాయి. సమ్ముద 
కయ్యలు చాలా చోట్ల పర్వత(డేణులను తాకుతుంటాయి. అక్కడ వర్రపాతం బారీగా 


ఉంటుంది. వార్తా ప్రయాణ సౌకర్యాలు కష్టసాధ్యము. తర ప్రాంతంలోని కయ్యల్లో 


EE 


బస్సేన్‌, బొంబాయి, చౌల్‌, దాభోల్‌, రాజాపూర్‌, వెన్‌గుర్‌ల వంటి అనేక చిన్న పెద 
రేవులు సంగమేశ్వర్‌, మహాద్‌, థానా వంటి వ్యాపార కేంద్రాలు గర్వకారణంగా 
వుంటాయి. 

కొంకణ్‌ రేవుల ద్వారా దేశాంతరాల నుంచి వస్తువులు, అన్యదేశీయులు, రావడం 
కద్దు. పర్షియన్లు, అరబ్బులు, తురుష్కులు, ల(ఫికన్లు గుంపులు గుంపులుగా వచ్చి 
బహమనీ, బీజాపూర్‌, గోల్కొండ, అహ్మద్‌నగర్‌ రాజ్యాలలో స్థిరనివాసం, ఏర్పర 
చుకొంటుండేవారు. విలువైన వస్తువులు, గొప్ప వెలగల గుజ్లాలు విదేశాల నుంచి 
దిగుమతి అవుతుండేవి. సహ్యాద్రి పర్వత పంక్తులను విడదీసే, “ఘాట్‌లు” అనే పేరు 
గల అనేక దుర్గమమైన కనుమలు మెట్ట ప్రాంతాలకు దారి తీస్తాయి. 

ఆ (ప్రాంతంలో సుస్టిర శాంతిని నెలకొల్పడానికి బహమనీ సులాస్‌లకు ఒక 
శతాబై కాలం పట్టింది. కొంకణ్‌ తీరం, మెట్ట [ప్రాంతాల మధ్య వార్తా ప్రయాణ సాక 
ర్యాలు నిరాఘాటంగా సురక్షితంగా కొనసాగేటట్లు చేయటం వారి (వధాన అలక్ష్యము. 
బహమనీలకు ఉత్తరాధికార రాజ్యాలుగా బీజాపూర్‌ అహ్మద్‌నగర్‌ నై సాపనతో కొంకణ్‌ 


(ణా 


ఉత్తర (పాంతం ఆహ్మద్‌నగర్‌ మధ్య కొంకణ్‌ బీజాపూర్‌ నియ యంతణకు లోనయ్యా 


ల 


తొలి సంవత్సరాలు 13 
యి. అబిసీనియన్లు లేక హబ్‌షీస్‌ లేక సిద్రీలు అను పేర్తుగల ఆ(ికను ప్రధానంగా 
దండా రాజప్పురి సమీపంలో స్టిర నివాసం ఏర్పరచుకొన్నారు. వారు దృఢకాయులైన 

. మాలిక్‌ అంబర్‌, సిద్ధీ రెయిహన్‌ వంటి రాజనీతిజ్ఞులను యుద్ద వీరులను వారు 
శ రాజ్యాలకు (ప్రసాదించారు. అహ్మద్‌నగర్‌ తాలూకు తీర నౌకాదళాన్ని నిర్వ 
హెంపగా జంజీరా వారికి బలమైన కేంద్రంగా రూపొందినది. పదునెనిమిదవ శతాబ్ది 
మధ్యకాలం వరకూ కొంకణ్‌ వ్యవహారాల్లో జంజీరాకు చెందిన సిద్దీలు గణనీయమైన 
పాతవహించారు. 

పార్చుగీసువారు 1510 లో గోవాను జయించి ఆక్రమించారు. వారు 1534 లొ 
గుజరాత్‌ సులానులనుంచి ఉత్తర కొంకద్‌ను స్వాధీనం చేసికొన్నారు. థానాలోని 
వారి (ప్రధాన కార్యస్రానం నుంచి, బస్సేన్‌కు ఉత్తరం నుంచి దక్షిణ భాగంలోని 


కతపరకు విస్తరించిన తిరం, వారి నియంత్రణకు గురి అయింది. బీజాపూర్‌ వారిని 


ల్సి 


గోవానుంచి పారద్రోలడానికి నిర్విరామ యత్నాలు చేసింది. కాని అవి ఫలించలేదు. 
దే విధమైన భంగపాటు ఉత్తర కొంకణ్‌లో అహ్మద్‌నగర్‌ అనుభవంగా మిగిలింది. 


9 


ఈ రెండు రాజ్యాలు చివరకు పరాజయాన్ని పొందినట్లు ఒప్పుకొంటూ తమ ఐరోపా 
జాతి పొరుగువారితో (ప్రశాంతంగా జీవించడానికి అంగీకరించాయి. 

పోర్చుగీసువారి ఆక్రమణలో లేని ఉత్తర కొంకణ్‌ ప్రాంతంలో కళ్యాణ్‌, భివాండీ 
(ప్రాంతం ప్రస్తుతపు కొలాబా జిల్లాలో అత్యధిక బాగం చేరి వున్నాయి. ఈ ప్రాంతం 
ఆహ్మద్‌నగర్‌ రాజ్యం అంతం కాక మునుపు దాని పాలనలో ఉండేది. మొఘల్‌లు, 
బీజాపూర్‌ మధ్య 1635 లో జరిగిన పంపిణీ ఒప్పందం (ప్రకారం మొఘల్‌లు ఈ 
(ప్రాంతాన్ని పూనా జిల్లాతో సహా బీజాపూర్‌ హస్తగతం చేశారు. కాగా జంజీరాకు 
చెందిన సిద్దీలు వారి విశ్వాసాన్ని బీజాపూర్‌కు బదిలీచేశారు. బీజాపూర్‌ సుల్తాను 
అదిల్లా పూనా జాగీరును షాజీకి ఇచ్చి, కల్యాణ్‌-భివాండీ (ప్రాంతం నిర్వహణను 
ముల్లా అహ్మద్‌ అను ఒక (ప్రముఖ ఉద్యోగికి అప్పగించాడు. 

మొఘల్‌ పరిభాషలో తీర కొంకణ్‌గా పిలువబడిన కొంకణ్‌కు చెందిన కళ్యాణ్‌ 
భివాండీ [ప్రాంతంలో బీజాపూర్‌ పాలన క్రీశ. 1636 లోనే ఆరంభమైంది. అది పటి 
ష్టమైనది గాని, శక్తివంతమైనదిగాని కాదు. మహ్మద్‌ అదిల్హా 1646 నుంచి పది సంవ 
త్పరాల పాటు దీర్తరోగపీడితుడు కాగా ముల్లా అహమ్మద్‌ వీజాపూర్‌లో రాజధాని 
రాజకీయాలలో పాల్గొంటూ అంతకంతకూ ఎక్కువకాలాన్ని గడపసాగాడు. 


రి 


శివాజీకి చెందిన పూనా జాగీర్లు బీజాపూర్‌కు కళ్యాణ్‌-ఖివాండీక్‌ న? స్తరిం 
క్‌ర 
తెర 


లోనికి వళడా 


a 


చాయి. మహాబలేశ్వర్‌ సమీపంలో మెట్ట (ప్రాంతాలనుంచి కొంకణ్‌ 


14 శివాజి 


నికి అనుమతించే పర్వత కనుమవద్ద మోరేల శక్తివంతమమైన మరాఠా మొఖాసా 
ఉండేది. వారి సహకారం లేకుండా శివాజీ మధ్య కొంకణ్‌లోకి పురోగమించలేడు. 
అతను వారి సహాయాన్నయినా పొందాలి, లేదా వారిని అంతమొందించాలి. 

శివాజీ [క్రమ[కమంగా జాగరూకతతో తన అధికార పరిధిని విస్తరించి సుస్థిరంచే 
సుకొనే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడి అయినది. రాజ్య వ్యవహారాలు గందరగోళంలో 
పడిన స్థితిలో బీజాపూర్‌ (ప్రభువర్గీయులు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. రైబాగ్‌, 
హక్కేరీ, వెన్‌గుర్లలో సిద్దీ ప్రభువర్గీయుడు రుస్తుంజమాన్‌, ధార్వార్‌ -బెల్లాం [ప్రాంతంలో 
పఠాన్‌ (ప్రభువర్గీయుడు బహలూల్‌ ఖాన్‌, కర్నూల్‌ భూభాగంలో (ప్రభువర్గీయుడు సిద్దీ 
జౌహర్‌, కార్యోన్ముఖులయారు. అందరూ ఒక రకమైన కార్యకలాపాల్లో నిమగ్నుల 
య్యారు. అవి ఒకే మోస్తరుగా ఉండేవి; పొరుగు వారిని వ్యయించి అధికార పరిధిని 
విస్తరించడం, కోటలను స్వాధీసం చేసికొని రాజుపేరుతో వాటిని నిర్వహించడం, 
స్వాధీనమైన వాటిపై స్థిరమైన హక్కులు ఏర్పరచుకొని అర్దస్వతం[(త (ప్రతిపత్తిని 
చెలాయిస్తూ, రాజ్యరాజధానిలో అధికారం కొరకు పెనుగులాడటం. ఆ విధంగానే 
బహమనీలు అంతర్థానం కాగా, దక్కన్‌ రాజ్యాలు ముక్క చెక్కలయాయి. సిద్దీలు. 
పఠానులు ఆ విధంగా చేయగలిగినప్పుడు మూడు తరాల (ప్రభువర్గీయుడైన శివాజీ 
తన మరాఠా జన్మ భూమిలో అదే విధంగా వ్యవహరిస్తే ఆశ్చర్యపడనవసరంలేదు. 
మొదటిసారిగా ఒక మరాఠా తన అధికారాన్ని పటిష్టం చేసికొనడం అతని శత్రువులకు 
సహింపరానిదయింది. 

శివాజీ మరాఠా దేశ్‌ముఖులను, ఇతర స్థానిక వర్గాలను ఆనేక మందిని తన వైపు 
(తిప్వుకొనగలిగినాడు. అతని లక్త్యాలను శ్లాఘించినవారు వివాహబంధాల ద్యారా 
అతని పక్షంలో చేరగా వాటితో ఏకీభవించని వారు బలప్రయోగం ద్వారా లాంగిపో 
యారు. అదిల్లా పట్ల, గట్టి విశ్వాసంగల యువ మరాఠా నాయకుని కార్యకలాపాలను 
అపనమ్మకంతో చూశారు. విదేశీ (పభువర్గీయుల (పాబల్యానికి గురి అయిన రాజవంశ 
పాలనలోని రాజ్యాల స్టానే ఒక స్వచ్చమైన స్వదేశీ రాజ్యన్ని సృష్టించే స్థిరమైన 
లక్ష్యం అతనికి ఉన్నదనుభావం వారికి స్ఫురించలేదు. శక్తి సంపన్నులైన మొఘ 
ల్‌ల ఎడతెరిపిలేని ఒత్తిడికి గురి అయి దక్కన్‌ రాజ్యాలు త్వరితగతిని శిథిలమౌతు 
న్నాయని మరాఠాలు వారి జన్మభూమిలో స్వరాజ్య స్థాపన చేయడానికి సాహసవంత 
మైన నాయకత్యం (క్రింద వ్యవస్థీకృతులు కావాలని వారు (గ్రహించలేక పోయినారు. 

మోరేలకు వ్యతిరేకంగా ఎడతెరిపిలేని దండయాత్రలు, శివాజీ జాగీర్ల సరిహద్దుల 
వద్దగల (చంద్రారావ్‌ అనే బిరుదుగల నాయకుని ఆధ్వర్యంలోని) జావళీకి చెందిన 


తొలి సంవత్సరాలు 15 


మోరేల మధ్య చిల్లర తగాదాలు, వారి మధ్య సంఘర్హణకు దారితీసింది. శివాజీ మద్ద 
తుతో దత్తత ద్యాం* చంద్రారావు మోరేల నాయక పదవిని పొందాడు. ఆ కుటుంబ 
మొఖాసాలోని వివిధ బాగాలు ఇతర కుటుంబ సభ్యుల స్వాధీనంలో వున్నాయి. బీజా 
పూరు గవర్నరు అప్టల్‌ఖాన్‌ మారేల ఆంతరంగిక కలహాలలో జోక్యం చేసికోవడానికి 
(ప్రయత్నించి విఫలుడయాడు. 

ఈ స్టితిలో శివాజీ మోరేలను శిక్షించి జావళీని జయించడానికి సంకల్పించా 


డు. ఇది 1655 సంవత్సరంలో జరిగింది. 


బౌరంగబేబ్‌ కార్యకలాపాలు 
జారంగజేబ్‌ రాకుమారుడు క్రీశ. 1653 లో దక్కన్‌కు రాజ ప్రతినిధిగా విచ్చేయ 
టంతో దక్కన్‌లో మొఘల్‌ దౌత్యనీతి చాలా చురుకుగా కొనసాగింది. బీజాపూర్‌ 
గోల్కొండలను మొఘల్‌ స్నామాజ్యం దక్షిణ సరిహద్దుల్లో సామంత రక్షిత రాజ్యా 
లుగా వాటి మనుగడను సహించడం షాజహాన్‌ విధానం. దక్షిణాపథంలో వాటి విస్త 
రణను కూడా ఆయన అనుమతించాడు. కొత్త రాజ[పతినిధి జెరంగజేబ్‌ రాకుమారుని 
విధానం అది కాదు. గోల్కొండ బీజాపూర్‌లను జయించి (ప్రత్యక్ష మొఘల్‌ పరిపాల 
నను నెలకొల్పాలని ఆయన అభిలాష. ఈ రాజ్యాల ఉద్యోగులను రాజ[దోహులుగా 
చేయటం మొఘల్‌ల విధానము. జెరంగజేబ్‌కు అందుకు తగిన అవకాశం త్వరలో 
లభించింది. గోల్కొండ (ప్రధాన మంత్రి అయిన మీర్డుమా ఒక పర్షియన్‌ సాహసికు 
డు. దక్షిణాదిన గోల్కొండ దండయాత్రలో అతను గణనీయమైన పాత్ర నిర్వహిం 
చాడు. మీర్టువ్లూ సైనిక ప్రతిభ అతని ఫిరంగి దళనిర్మాణం దేశ విదేశాలలో అతని 
వ్యాపార నిర్వహణ అతనికి ఘన సంపదను సమకూర్చి గోల్కొండ ఆస్థానంలో 
అత్యంత శక్తిమంతుడైన వ్యక్తిగా చేశాయి. సారవంతమైన కర్ణాటక రాష్ట్రాన్ని జయించి 
అక్కడ స్టావరాలను ఏర్పరచుకొని, గోల్కొండలో పప్రముఖుడయాడు. 

గోల్కొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్దా శక్తిసంపన్ను డైన మంత్రిని శంకించసాగా 
డు. తనను కర్ణాటకలోని తన జాగీర్లను కాపాడుకొనడానికి వ్యాకులపడి తనకు సహాయ 
పడగలిగిన వారిని అన్వేషించసాగాడు. బెరంగజేబ్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకు 
ని, మీర్టుమ్లాను తన పక్షానికి (త్రిప్పుకొన్నాడు. 

మీర్టుమ్లా బీజాపూరు అస్టానంపట్ల షాజీకి గల విశ్వాసాన్ని చెరచడానికి మెల్ల 
మెల్లగా యత్నించాడు. జె. యన్‌. సర్కార్‌ వ్రాసిన మీర్దుమ్తా జీవితం లోని మాటలు 
ఇవి “అతను (మీర్జుమా) అదిల్లా (బీజాపూరు) పట్ల క్షేశముగల మరాఠా నాయకుడు 


1౧ 


రావ 


పు కరణ్‌ 


Ee 


ంకర్తణ్‌ సకల్‌ కా 


జ 


నే 
a 
హా 


చ్చ 
Oh 


Car 
జౌ 


డైన షాజ 
డను 
జ్యానికి పధాన మంఆ 
కిచ్చిన కర్ణాటక జాగీర్ల 
అపూర్వమైన ఐప 


జ్‌ 


యు అ 


షయము 


సరి 


౭ 


న్‌ 
ర్జు 
ఒదేవా 


క కారంగజ 


ఆయన కుమారుడు అనుప్‌సింగ్‌ సేవలో ఆస్థాన కవిగా 


లే అనె కవి రచించిన (ప్రచారంలో లెని పద్య కావ్యం “నివ 
" ఆది ఒక అ నగాధ. జారంగజేబ్‌ eS 


చముట్టించాలని రావు కరణ్‌ (పేరేపించాడు శివాజీకి 


ఆతని (ప్రణాళికలు అప్పటికే సిధమయివున్నాయి. అయితే 


న 


బీజాలను నాటి వాలిని దుర్చలం చేయడానికి మొఘ 
పద్యకావ్యం స్పష్టీకరిస్తుంది. 
మా చేరిపోగా, జారంగజేజ్‌ ఒక సాకుతో 


న్న సంఘర్షణ ఆ రాజ్యాన్ని కారంగజోబ్‌ 


గోల్కొండమై 
మీర్లుమా 


జ 


f 


రు. నానాటికి పెరుగుతున్న జెరంగజేబ్‌ బలం పట్ల 
జోక్యం గోలా ,ండ పూర్తిగా నాశనం కాకుండా రక్షిం 
బ్‌ తన బలాలను ఉపసంహరించే ముందు గోలా గల 
షరతులకు గురిచేశాడు. మీర్చుమ్లాను మొఘల్‌ సామా 
జహాన్‌ నియమించాడు. గోల్కొండ పాలకుడు మీర్టుమ్లా 
తనిస్వాధీనంలోనే ఉండటానికి అనుమతి లభించడం 


Ere 


ము. మొఘల్‌ అస్థానానికి బయలుదేరి వెల్లిన మీర్జుమ్లా తరపున 


ఆ జాగీర పట్ల (శద వహించడానికి బౌెరంగజేబ్‌ ఆంగీకరించాడు. ఈ సంఘటనలు 


1655-56లో జరిగాయి. 





జెఎన్‌. సర్మాల్‌, ది 


న్న 


లైఫ్‌ ఆఫ్‌ మీర్జుమ్లా, పుట 13]. 


తొ) సంవత్సరాలు 17 


నివాజ్‌, మోరేలు 
శివాజీ, “ 


సాదించాడు. భవిష్యత్తులో “నీవు రాజుగా నామము ధరించరాదు,” అని సందేశం 


“నేను రాజును, శ్రీ శంభుమహాదేవుడు నాకు సార్వభౌమాధికారాన్ని 


జ్‌ గల 


ం౦పగా, చంద్రారావు మోరే అలక్ష్య వైఖరితో, “నీవు రాజువు అయినది నిన్ననే. ఈ 


హ్‌ 


ర్యభౌమాధికారాన్ని నీకు ఇచ్చినది ఎవరు? నీవు ధైర్యశాలివి అయినట్రయితే ఈ 
నాడే మమ్మల్ని కలుసుకో, రేపటి వరకు ఆ సందర్శన కార్యకలాపాన్ని వాయిదావె 
య్యకు,” ఆని జవాబు ఇచ్చాడు. 

మోరేలకు వ్యతిరేకంగా శివాజీ దండయాత్ర తీవ్రంగా, చురుకుగా కొనసాగింది. 
అందుకు సంబంధించిన సంఘటనలను “జేదేశాకావళి” “జేదేకరిని అనే జేధ కుటుంబ 
చరిత్రలలో క్షుప్తంగా నమోదు చేశాడు. “శివాజీ 1656 జనవరి 27న జావళీ వైపు 
పురోగమించి, వశపరచుకొన్నాడు. ఆ సమయంలో కవ్లోజీ జేధే, బందాల్‌లు, సిలిం 
కారులు, ఇతర మావళీ దేశ్‌ముఖ్‌లు సమకూర్చిన దళాలు ఆయనకు మద్దతు నిచ్చాయి.” 

శివాజీ క్రీ.శ. 1656 మే లో రెయిరీని స్వాధీన పరచుకొన్నాడు. ఈ బలమైన 
దుర్గం తరువాత శాయగడ్‌ అనే పేరు వహించి క్రీశ. 1670 లో శివాజీకి రాజధాని 
అయింది. జావళీ నుంచి పలాయితుడైన చంద్రారావు ఈ కోటలో తల దాచుకున్నా 
డు. కోటనుంచి దిగి వచ్చేట్లు అతనికి నచ్చజేప్పారు. మోరేలు అనేకమంది స్వపక్తీ 
యులను కోల్పోయారు. వారి బంధువులలో ఒకడైన హన్మంతరావు హతుడయాడు. 
తర్వాతి కాలంలో చందారావు కూడ బీజాపూర్‌తో జరిగిన రహస్య ఉత్తరప్రత్యుత్త 
రాల ద్యారా దాని పరోక్ష అనుమతితో చంపబడి వుండవచ్చు. 

“బఖార్లు' అనే చరిత్రకు బదులు కవి పరమానందను విశ్యసనీయుడైన (ప్రమా 
ణంగా స్వీకరించాలి. శివాజీ, బాజీరావును రణరంగంలో నిర్దించి జావళీని స్వాధీన 
పరచుకొన్నట్లు ఆయన తెలియచేశాడు. చందారావు బంధువులను మద్దతుదారులను 
కూడ శివాజీ వధించాడు. ఈ సంఘటనతో చందారావు కుటుంబానికి చెందిన (పతా 
పరావు అదిల్లా ఆశ్రయాన్ని పొందటానికి పలాయితుడయాడు. 

జావళినుంచి మోరే రక్తసంబంధీకులు అనేకులు పారిపోయారు. వారిలో కొందరు 
మొఘల్‌లతో చేరి శివాజీకి చీకాకు కల్గిస్తూ వుండేవారు. దీనికి ఉదాహరణగా ఆ 
మరాఠా వీర రాజనీతిజ్ఞానికి వ్యతిరేకంగా జయసింహుని దండయాతను తీసికొనవ 
చ్చును. 

శివాజీ మోరేల పోరాటం సూటి అయినది. అది నీసృంశయంగా అతి కర్క 
షంగా కొనసాగింది. జావళి ప్రాంతం నుంచి మోరేలను తొలగించి, దానిని, మనుగ 


IR శివాజీ 


డకి పోరాడుతున్న మరాఠా రాజ్యంలో చేర్చడం శివాజీ లక్ష్యము. ఈ సందర్భంలో 
కట్టుదిట్టమైన, నమ్మక ద్రోహం జరిగిందని, ఉద్దేశ పూర్వకంగా హత్యలు జరిగాయని 
చేసిన నేరారోపణలకు ఆధారం లేదు. అటువంటి విషయాలలో “బఖార్లు' అంటే విశ్వ 
సనీయమైన ఆధారాలను మినహాయించి, వాటిని చారిత్రక వాస్తవ నిరూపణకు మార్గద 
ర్భినులుగా స్వీకరించరాదు. 

జావలీని కలుపుకొనిన తరువాత రాయగఢ్‌గా మారిని రెయిరీ దుర్గాన్ని లోబర్చు 
కోవడంతో శివాజీ మధ్య కొంకణ్‌కు చెందిన ఈనాటి కొలాబా జిల్లాలోనికి ప్రవేశించి 
నట్లే. జంజీరాకు చెందిన సిద్దీలకు, తీరంలోని బీజాపూర్‌ నౌకాదళాధిపతులకు ఉత్త 
రాన వున్న బీజాపూర్‌ (ప్రాంతం కళ్యాణ్‌ భివాండీకి లోగడ గోచరించిన బెదిరింపు 
దీనితో వాస్తవరూపం దార్చింది. బీజాపూర్‌కు కొంకణ్‌కు మధ్య వార్తాప్రయాణ సౌక 
ర్యాలను అడ్డగించడానికి కొంకణ్‌కు దారితీసే పర్వత కనుమలను సంరక్షించడానికి 
శివాజీ ప్రతాపగఢ్‌ అనే భారీ దుర్గాన్ని నిర్మించాడు. ఆయన జీవితకాలంలో నిర్మించి 
మరమ్మత్తు చేసి పునరుద్ధరించిన అనేక దుర్గాలలో అది ఒకటి. 

శివాజీ కల్పించిన విపత్తు నిజమైనదే. కాని బీజావూరుకు అంతకంటే ఎక్కువ 
అపాయం అధికారదాహం గల జౌరంగజేబ్‌ రాకుమారునినుంచి సంభవించింది. మీర్టుమ్లా 
అతనికి గోల్కొండను వదలివేసి బీజాపూరుపై దాడిచేయునట్లుగా నచ్చచెప్పాడు. 
మొఘల్‌లు దంజడయాశత్ర చేసేందుకు కల్పించిన కారణాలు ఏమాత్రము పసలేనివి. 
ఆలీ అతని తండి మహమ్మద్‌ అదిల్లా మరణానంతరము బీజాపూరు సింహాసనాన్ని 
అధిష్టించగా అతను మహమ్మద్‌ అదిల్లాకు నిజమైన వారసుడుకాడని ఆరోపించాడు. 
ఆలీ సింహాసనాన్ని అధిష్టించినట్లు (ప్రకటించడానికి పూర్వం మొఘల్‌ అధిష్టాన పీఠం 
నుంచి నేరారోపణ కూడా జరిగింది. ఆ నేరారోపణలు రెండూ సత్యదూరములే. 
బీజాపూర్‌ సింహాసనాన్ని ఆధిష్టించే విషయంలో నిర్ణయం చేయడానికి బీజాపూర్‌ 
మొఘల్‌ పూర్వానుమతిని పొందవలసిన అవసరంలేదు. ఈ పాకులను (పేరేపించిన 
అక్రమ స్వభావాన్ని షాజహాన్‌ కూడా (గ్రహించాడు. గట్టిగా ఒత్తిడి చేసినందున అయి 
ప్టతతో ఆ దండయాత్రకు అతను అంగీకరించాడు. ఆతి తక్కువ కాలంలో బీజాపూ 
ర్‌లో విజయాన్ని సాధించాలని షరతు విధించాడు. అది సాధ్యపడనట్లయి తే 1636 
లో బీజాపూర్‌కు అప్పగించిన నైజాంషాహీ భూభాగాన్ని తిరిగి ఇక్రమించవలసి ఉంటుం 
ది. జారంగజేబ్‌, 1657 లో జనవరి 18 న దక్కన్‌కు వచ్చిన మీర్దుమ్లాతో కలసి బీదర్‌ 
పు పురోగమించి, దానిని ముట్టడించాడు. మొఘల్‌లు 1657 మార్చి 29 న బీదర్‌ను 
ట్టుకున్నారు. వారికి 1657 జూలై 31 న కళ్యాణి దుర్గం స్వాధీనమైంది. శివాజీ 


ul 


జ! 


తొలి సంవత్సరాలు 19 


కొన్ని రాయితీల కొరకు బెరంగజేబుకు (ప్రతిపాదనలు చేసినాడు. బీజాపూరును బల 
హీన పర్చడానికి నిత్యం సంసిద్ధంగా ఉండే బెరంగబేబ్‌ శివాజీకి 1657 ఏపిల్‌ 22 
న ఈ [క్రింది విధంగా వ్రాశాడు. “వాస్తవానికి బీజాపూరుకు చెంది నీ స్వాధీనంలో 
ఉన్న అన్నిఅనుసరిస్తున్నదుర్గాలను మహల్‌లను లోగడవలెనే నీకు శాశ్వతంగా 
దఖలు పరుస్తున్నాను. నీవు కోరినట్లుగా దాభోల్‌ దుర్గం దాని అధీన [ప్రాంతాల నుంచి 
వచ్చే ఆదాయాన్ని కూడా నీకు వదిలివేస్తున్నాను. నీ ఇతర అభ్యరనలను కూడా 
ఆమోదించగలను. నీవు ఊహించిన దానికంటే ఎక్కువగానే నా అన్నుగహానికి కృపకు 
పాత్రునిగా చేయదలచినాను.” 

మొఘల్‌ విజయాలు శివాజీకి వెరపు పుట్టించాయి. అతని పూనా, చాకన్‌ ఆస్తుల 
భద్రత విషయమై కూడా అతను ఆందోళన చెందాడు. ఒకప్పుడు నైజాంషాహి 
రాజ్యంలో భాగమైన ఈ భూభాగాలు కూడా మొఘల్‌ల నియంత్రణలో చేరవలసిం 
దేనా? బీజాపూర్‌ మొఖాసా దారుగా (పభువర్గీయుడుగా అతను మొఘల్‌లకు వ్యతిరే 
కంగా వేరొక రణరంగాన్ని తయారు చేశాడు. అతను 1657 లో జున్నార్‌ మెకి, పురో 
గమించి, ఆ పట్టణాన్ని కొల్లగొట్టాడు. మొఘల్‌లకు చెందిన ఆహ్మద్‌ నగర్‌ జిల్లామె 
దాడులు కొనసాగించాడు. 

జారంగజేబ్‌ అమిత కోపంతో ఉడికిపోయాడు. శివాజీ తన పక్షానికి మరల్చడా 
నికి చేసిన ప్రయత్నాలకు అది (ప్రత్యుత్తరమా? బెరంగజేబ్‌ తన ఉద్యోగులకు ఇచ్చిన 
ఆదేశాలు అతని పగను వెల్లడిస్తాయి. అతను వ్రాసినది: “శివాజీ భూభాగాలమె దాడి 
చెయ్యండి, అక్కడి (గ్రామాలను నాశనం చెయ్యండి. దాక్షిణ్యం లేకుండా ప్రజలను 
సంహరించండి, హద్దు ఆపులేకుండా వారిని కొల్లగొట్టండి, శివాజీకి చెందిన (ప్రాంతాలు 
పూనా చాక్‌న్‌ పూర్తిగా ధ్వంసం కావాలి. అక్కడి ప్రజలను చంపి బానిసలుగా చేయు 
టలో ఏమాత్రము ఉపేక్తించకూడదు.” 

బీజాపూర్‌ ఆత్మరక్షణకై గట్టిగా పోరాడింది. కళ్యాణి పతనమైన తరువాత మొఘ 
ల్‌ల పురోగమనం మందగించింది. బీజాపూరుపై మొఘల్‌ల దాడి అన్యాయమన్న 
భావన అందరిలో వ్యక్తమైంది. మొఘల్‌ ఆస్థానంలో జౌెరంగజేబ్‌కు వ్యతిరేకుల 
పక్షం ఆధిక్యం సంపాదించింది. షాజహాన్‌ యుద్ధాన్ని ఆపి, బీజపూర్‌తో సంధిచేసితీ 
రాలని బెరంగజేబును ఆజ్ఞాపించాడు. 


ఆగస్టు 1657 నాటి సంధి 
ఆ సంధి షరతులు ఇవి : బీదర్‌, కళ్యాణి, పరేండా వాటి ఆధీన ప్రాంతాలను, 


20 సిఎం 


వాంగీ పరగణాసు. నైబాంషాహీలకు చెందిన కొంకణ్‌లోని అన్ని దుర్గాలను, ఒక కోట్‌ 
రూపాయల నష్ట పరిహారంతో సహా (మొఘల్‌లకు) అప్పగించాలి. 

ఆ షరతులు పూర్తిగా ఆమలుకాలేదు. బీదర్‌, కళ్యాణి మొఘల్‌ల స్వాధీనమ 
య్యాయి. మొఘల్‌లకు పరేండాను అప్పగించకుండా, బీజాపూర్‌ రాజ్యోద్యోగులు 
ఆడ్డుపడ్డాయి. పూనా జిల్లాలో శివాజీ సుస్టిరస్టానం ఏర్పరచుకున్నాడు. కళ్యాణ్‌ భివాండీ 
(ప్రాంతాన్ని అప్పట్‌ వరకు మొఘల్‌లు ఆక్రమించలేక పోయారు. 

షాజహాను 1657 సెప్టెంబరులో దారుణ వ్యాధికి గురిఅయిన వార్త కలవరంక 
ల్లించింది. కాగా ఉత్తరాధికారసమస్య పరిష్కారం కొరకు, కౌరంగజేబ్‌ ఉత్తర భారతా 
నికి సమైన్యంగా వెళ్లడానికి ఏర్పాట్లు చేయవలసివచ్చింది. దక్కన్‌లో మొఘల్‌ వ్యవ 
హారాలు గందరగోళపు స్టీతిలో పడినవి. 

ఈ గొప్ప అవకాశాన్ని వినిమోగించుకొంటూ, 1657 అక్టోబర్‌ 24 న శివాజీ 
ఆకస్మాత్తుగా కల్యాణ్‌ భివాండీలసెబడి వాటిని ఆక్రమించినాడు. అతడు 1658 జన 
వరిలో మాహులే దుర్గాన్ని పట్టుకొనినాడు. ఆ విధంగా గతంలో నైజాం షాహీలకు 
చెందిన కొంకణ్‌ను, తీరంనుండి పర్యతాలవరకు అతడు స్వాధీనపరచుకొనినాడు. 

మొఘల్‌లతో శివాజీ ఉత్తర (ప్రత్యుత్తరాలు కొనసాగుతూ వచ్చినవి. ఆతనికి, 
1657 ఆగస్టులో మొఘల్‌లకు బీజాపూరుకు మధ్య జరిగిన సంధి ప్రకారం, పూనా 
కళ్యాణ్‌ భివాండీ జిల్లాలు మొఘల్‌ స్మామాజ్యంలో చేరినట్లు అవగతము. మొఘల్‌ 
సామాజ్యానికి ఆధీనుడుగా శివాజీ మొఘల్‌లతో తన సంభంధాలను నిర్వచించవల 
సిన సమయం ఆసన్నమైంది. పూనాలోని జాగీరను వారు తన స్వాధీనంలో వదలి 
వేసినట్లు చేయుటయే ఆతనికోరిక. అతడు ఆక్రమించిన నైజాంషాహీల భూభాగం 
కల్యాణ్‌-భివాండీని కూడా మొఘల్‌లతో బేరసారాలలో అతడు కాంక్రించినాడు. ఈ 
(ప్రాంతాన్ని ఆయన పూనా జాగీర్తను ఆయనకు ప్రసాదించి వాటైపె ఆయన హక్కు 
భక్తులతో జోక్యం చేసుకోకుండా వదలివేసినట్లయితే మొఘల్‌తో అతను పూర్తిగా 
సహకరించి ఉండేవాడు. శివాజీ ఉద్దేశపూర్వకంగానే మొఘల్‌ భూభాగాలలో దాడులు 
చేయకుండా తన కార్యకలాపాలను కొంకణ్‌కు పరిమితం చేసినల్లు సంకర్షణ్‌ తన 
పద్య కావ్యం “శివకావ్యం'లో తెలియచేశాడు. 

బెరంగజేబ్‌ అవమాన భారంతో [కుంగిపోయాడు. అయితే ఉత్తర భారతానికి 
వెళ్లే తొందరలో ఉన్నందున కొంకణ్‌ (ప్రాంతాన్ని ఆక్రమించడానికి అతను చేయగలి 
గింది ఏమీ లేక పోయింది. 

బీజాపూర్‌తో ఆతను సమాధాన పూర్వకమైన ఒప్పదాందాన్ని కుదుర్చుకుని 


తాలి సంవత్సం"లు 21 


యుద్ధాన్ని (పేరేపించినందుకు మీర్జుమ్లాను, నిందించినాడు. మార్పిడులు జరిగిన 
భూభాగాల విషయంలో పరిస్థితిని అనుసరిస్తున్న జెరంగజేబ్‌ మాటలు స్పష్టం 
చేస్తాయి. “మొఘల్‌ సామాజ్యంలో చేర్చిన పరెండాదుర్గం దాని అధీన [ప్రాంత 
మైన కొంకణ్‌ వాంగీ అనే పేరుగల మహల్‌లు, కీర్తిశేషుడైన మహమ్మద్‌ అదిల్లాకు, 
దుర్గాలు, మహల్‌లు మినహా కర్ణాటకలో (ప్రసాదించిన భూభాగంతో కలసి ఆయాదు 
రాలు మహల్‌లు, మీర్టుమ్లా సేవలు సామాజ్యానికి బదిలీ అయిన తరువాత (ప్రభుత్వం 
తన్నగా పన్నులు వసూలుచేయు భూభాగం పూర్వం సర్కార్‌లో చేరగా వాటిని 
ఎప్పటివలనే అతనికి వదలి వేయవలసి ఉంటుంది. 

జెరంగజేబ్‌ ఈవిధంగా శివాజీని గురించి ఆలీ ఆదిల్లాకు వ్రాశాడు. “ఈ ప్రదే 
శాన్ని రక్షించు ఈ భూభాగాంలోని కొన్ని కోటలను దొంగచాటుగా ఆక్రమించిన శివా 
జీని వెళ్ళగొట్టు. అతన్ని నీ కొలువులోకి తీసికొనగోలినట్లయితే సామాజ్య భూభాగా 
లను ఆల్లకల్లోలం పాలు చేయకుండా వాటికి దూరంగా కర్ణాటకలో ఆతనికి జాగీర్లు 


33] 


ఇవ్వు.” 

జారంగజేబ్‌ 1658 ఫిబవవి 24 న జెరంగాబాదు వదలి ఉత్తర భారతానికి 
వెళ్ళుతున్న సందర్భంలో శివాజీకి ఈ విధంగా వ్రాశాడు. “నీవు నా పూర్వీకుల స్థిరా 
స్తులకు (వతన్‌) సంబంధించిన మహల్‌లను, పూర్వం నైజాంషాహీలకు (ప్రస్తుతం 
అదిల్‌ఖాన్‌కు చెంది సామాజ్యాధికారులు ఆక్రమించిన కొంకణ్‌ ప్రదేశం దుర్గాలతో 
సహ నాకు అనుగ్రహించిన సంతోషకరమైన వార్తను అందజేసినట్లయితే, నాయితర 
కోర్కెలను మన్నిస్తూ రాకుమారుని సాధికార (ప్రకటన నాకు చేరిన తరువాత...ఉన్న 
తులైన మీ మకాంకు నా సేనానుల్‌లో ఒకరిని పంపుటయేగాక నేనే స్వయంగా దక్క 
న్‌లోని స్మామాజ్య భూభాగాల సరిహద్దులను రక్షించుటకు సామాజ్యోద్యోగులతో 
చేరి అక్కడ ఏ పక్షంనుంచి అల్లర్లు జరగకుండా నివారించ గలను. అని (వాశావు,' 
(దానికి నా జవాబు ఇది. నీ కోర్కెలను మన్నించుటకుగాను వాటిని లిఖితపూర్వ 
కంగా ఆలియచేస్తూ సోనాజీని నా వద్దకు పంపు...ఏ పరిస్థితిలోనూ నిజమైన విధేయ 
తతో విశ్వాసాలతో కూడిన రాజమార్గం నుంచి వెదొలగకు.” 

జొరంగజేబ్‌ వ్యవహారాలను పరిష్కరించకుండా కేవలం కాలహరణం చేస్తున్నా 
డు. ఆ వ్యవధిలో శివాజీ కొంకణ్‌ [ప్రాంతంలో తాను జయించిన భూభాగాలలో తన 
అధికారాన్ని పటిష్టం చేసికొన ఆరంభించాడు. తరువాత బీజాపూర్‌ కొలువులో ఉన్న 
జంజీరాకు చెందిన సిద్దీ ఫతేఖాన్‌ శివాజీ బలపరాక్రమాలను ఎదుర్కోవలసి వచ్చింది. 





' ఇ. ఎన్‌, సర్కాల్‌, దిలైఫ్‌ ఆఫ్‌ మీర్హమ్లా. పుల 131. 


22 శివాజీ 
తరువాత రెండు సంవత్సరాలలో శివాజీ సిదీలనుంచి ముఖ్య భూభాగంలోని వారి 
కోటలు అనేకం జయించాడు అయినప్పటికీ సమ్ముదాంతర్గతమైన జంజీరా దుర్గాన్ని 
అతను సమర్తవంతంగా దిగ్బంధనం చేయలేక పోయాడు. శివాజీ అభ్యన్నతి పట్ల 
కలవరపడిన పోర్సుగీసువారు సిధీలకు సహాయపడినట్లు సుస్పష్టము. ఈ సంగతి 
శివాజీని గురించిన 1659 ఆగస్టు 6 న తేదీ నాటీ ఒక పోర్చుగీసు ఉత్తరంలోని 
అనుసరిస్తున్న వాక్యాలలో సువిదితం..."అదిల్దాపై తిరుగుబాటుదారు అయిన షాజీ 
పుత్రుడు వామై (బాస్సీన్‌), చౌల్‌ సమీపంలోని ప్రాంతాలను స్వాధీన పరచుకొన్నాడు. 
ఆతని బలం పెరిగింది. బాస్సీన్‌ ప్రాంతంలోని భివాండీ, కళ్యాణ్‌, పాన్వెల్‌ రేవు 
లలో అతను కొన్ని యుద్ధనౌకలను నిర్మించాడు. కనుక మేము అప్రమత్తంగా ఉండ 
వలసిన అవసరం ఏర్పడింది. ఆ నౌకలను రేవులనుంచి వెలికి రానివ్వరాదని, సము 
దయానం చేయనివ్వకుండా చూడవలసిందని పోర్చుగీసు దళనాయకుని ఆజ్ఞాపిం 
చాము.” 

శివాజీ పాలనలోని కళ్యాణ్‌ నౌకా నిర్మాణ కార్యకలాపాల ధ్వనితో నిండిపోయిం 
ది. సుశిక్షితులైన పనివారి క్రింద ద్వాదశయుద్ధ నౌకా నిర్మాణం ఆరంభ మైంది. ప్రమా 
టగా ఆ నౌకా దళాన్ని జంజీరాకు చెందిన సిద్ధీలయై ప్రయోగించడానికి ఉద్దేశించిన 
ప్పటికీ వాస్తవానికి అతని లక్ష్యాలు చాలా విస్త్రతమైనవి. కొంకణ్‌ అంతకంతకూ 
అతని స్వాధీనంలోకి రాగా, తన తీర ప్రాంత నౌకాదళాన్ని, రక్షించడానికి పోర్చుగీసు 
వారి కార్యకలాపాలను కనిపెట్టి అదుపులో ఉంచడానికి శివాజీ పద్మాదుర్గ్‌. సువర్ణ 
దుర్గ్‌, సింధుదుర్గ్‌ వంటి చాలా దుర్గాలను సముద్రం దరిదాపుల్లో నిర్మించ నారంభిం 
చినాడు. 

మొఘల్‌లు భూమిపై ఆధారపడిన శక్తి సంపన్నులు-వారు నౌకా నిర్మణాన్ని 
ఆంక్ష్యం చేశారు. వారి తీర్ణయాత్రిక నౌకలు, వాణిజ్య నౌకలు వాటి రక్షణకు భద్ర 
తకు తీరంలోని ఐరోపాజాతులు అమర్చిన హమీలపై ఆధారపడి ఉండెడిది. సముద్ర 
యాన సౌకర్యాలను చించరవందర చేస్తున్న ఓడ దొంగలకు వ్యతిరేకంగా రక్షణ 
కల్పించలేదు. ఎంతో కాలం గడిచిన పిదప జంజీరాకు చెందిన సిద్ధీలు మొఘల్‌లతో 
చెరి ఒక చిన్న నౌకాదళాన్ని పని చెయించనారంభించినారు. 

ఆ పరిసితుల్లో నౌకాదళకార్యకలాపాలకు శివాజీ ఇచ్చిన (ప్రాధాన్యం అతని 
దూరదృష్టిని ప్రకటిస్తున్నది. ఆతనిని “భారత నౌకాదళ వ్యవస్థాపకుడు ”గా |ప్రస్తుతిం 
చడం భాష్యంగా ఉంటుంది. 


ప పిస్మూర్‌లెంకార్‌, పోర్చుగీప్‌-మరారీ సంబంధ్‌, పుట 41. 


2 
శివాజీ, అఫ్టల్‌ ఖాన్‌ 


బౌరంగబేబ్‌ రాజ్య వారసత్వ పోరాటంలో నిమగ్నుడుకాగా చిన్నవాడైన అతని కుమా 
రుడు ముఆజామ్‌ దక్కన్‌ వ్యవహారాలను నిర్వహిస్తుండగా మొఘల్‌ వీక్షణనుంచి 
బీజాపూర్‌కు విశ్రాంతి లభించింది. అది తాత్కాలిక విరామమేనని బీజాపూర్‌ |గహించి 
వుండవలసింది. జౌరంగజేబ్‌ తీసుకొన్న సమాధాన పూర్వకమైన చర్యను వాస్తవిక 
దృష్టితో పరిశీలించి వుండవలసింది. బీజాపూరుని ఆక్రమించవలయుననే మొఘల్‌ల 
లక్ష్యం తేటతెల్లంగా (ప్రత్యక్షంగా ఉంది. ఉత్తర సరిహద్దు భద్రంగా వుండగా బీజా 
పూర్‌ తన దృష్టిని శివాజీ వైపు మరలించింది. 

బీజాపూర్‌ శివాజీని నాశనం చెయ్యాలని యత్నించగా, అతను తన మనుగడకై 
పోరాడి నందున ఆ సంఘర్షణ పూర్తిగా రాజకీయమైనది. శివాజీ సమకాలీన జీవిత 
కథా రచయితలు, శివాజీకాలంనాటి కవులు, ఆయన పాలనా చరిత్రకారులు మొత్తం 
మీద ఆ సమస్యను మతపరమైనదిగా చిత్రించారు. భారతీయ ఇతిహాసాల పురాణాల 
సంప్రదాయంలో పుట్టిపెరిగినందున ఆ పోరాటాన్ని పురాజోచితమైన అవతార కథలు 
గా, మంచి చెడుల పోరాటాలుగా మాత్రమే వారు భావించారు. అందులో ఇమిడిన 
రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలు వారికి అవగతం కాలేదు. బీజాపూర్‌లో భూస్వామ్య 
వ్యవస్థను అక్కడ పఠాన్‌, సిద్ధీ, దక్కన్‌ ముస్లీమ్‌ ముఠాల మధ్య కొనసాగుతున్న తరు 
ణంలో బీజాపూర్‌నుంచి మొఘల్‌లు నిర్విరామంగా మేథాసంపదను భుజబలాన్ని 
వారు గుర్తించలేదు. మొఘల్‌ల రాజ్య స్వభావాన్ని దాని పునాదిని, దాని వ్యవస్థను, 
దాని లక్ష్యాలను, భారీగా విదేశాలనుంచి సమకూర్చుకున్న దాని సైనిక పౌరపాలనా 
సాధనాలను కూడ వారు (గ్రహించలేదు. మొఘల్‌ బీజాపూరు ఆస్థాన చరిత్రలు కూడా 
(ఫపైవాటికంటే) భిన్నంగా లేవు. ఈ చరిత్రలలో (పతి ద్వందులను దయ్యాలుగా అవి 
శ్వాసులుగా (పతి యుద్ధాన్ని అవిశ్వాసులకు వ్యతిరేకంగా సాగించే పవ్మిత సమరంగా 
చిత్రించడం సాధారణ రీతి అయింది. అందువలన ఆ సంఘర్షణలో పాల్గొన్న శత్రువు 
లను అంచనా వేయడంలో నాటి చరిత్రకారుల కంటే నేటి చరిత్రకారులకు ఎక్కువ 
విమర్శనా దృష్టి వుండాలి, కొందరు చదువరులకు శివాజీకి వ్యతిరేకంగా బీజాపూర్‌ 


శివాజీ 


(ps) 
జ 


సాగించిన దంచయాత్ర ఎంతొ అనాలొచిత చర్యగా కనిపించవచ్చు. శివాజీ కొంక 


ణ్‌లో పటిష్ట సానాన్ని పొంవగొరాడు. అంతకు మునుపు మొఘల్‌ స్మామాజ్యంలో 


చరిన కల్యాణ్‌-భివాండ ప్రాంతం. పూనా జిల్లాల భఏష్యత్తు అనిశ్చతంగా దక్షిణ 


న్‌ 


కాలి 


కొంకణ్‌లో |వేళ్ళూనదలచ జంచవచ్చు. వీజ పూర్‌ శత్రువులు మొఘల్‌లే కాని శివాజీ 
కాదు. బీజాపూర్‌ సార్వభౌమాధికారాన్ని శివాజీ గుర్తించేందుకు నిరాకరించలేదు. బీజా 
పూరుకు ఎటేటా నిర్లీత మొత్తం కప్పంగా చెల్లిస్తూ కొంకణ్‌ ప్రాంతాన్ని తన (ప్రత్యక్ష 
ఆధీనంలోకి ఆతను ఆచ్చుకొనదలచినట్రయితే, అతని వర్తన ఇతర బీజాపూర్‌ ప్రభు 
వర్గీయుల కార్యకలాపాల కంటే భిన్న మైనదికాదు. ధార్వార్‌-బెల్లాం ప్రాంతాలలో 
పఠానులు కర్నూల్లో సిద్రీలు ఒక వంక, రైబాగ్‌ దక్షిణ కొంకణ్‌ కార్వార్‌లలోని ప్రభు 
వర్గీయులు మరొక వంక. ఆదే రీతిలో వ్యవహరిస్తుండేవారు. 

ఈ ([పవృత్తి కొనసాగుతున్న తీరుసె డచ్చివారు ఈ [క్రింది మాటల్లో వ్యాఖ్యానిం 
చారు. “రాజు ఉత్తర్వుల ఫర్మానాల ద్వారా విశాల భూభాగాలను (ప్రభువర్గీయునికి 
అనుగ్రహిస్తాడు. ఆతని ఉద్యోగం ఆనువంశికమైనది గాక, రాజు దయా దాక్ష్యిణ్యా 
లమై ఆధారపడి ఉంటుంది. కొందరు (ప్రభువర్గీయులు వాస్తవానికి స్యతంతులవలె 
వ్యవహరిస్తున్నారు. ఇట్టి వారిలో బీజాపూర్‌ రాజమకుటానికి అధీనుడుగా చలామణీ 
అవుతున్న బహలూల్‌ఖాన్‌ ప్రభువు తక్కువవాడు కాదు.” 

జారంగజేబ్‌ మొఘల్‌ సామాజ్యంలో చేర్చిన జిల్లాలనుంచి శివాజీ వైదొలగు 
నట్లు చేయటం పట్ల తీవ ఆసక్తిని కనబరచాడు. అదిల్లాకు వ్రాసిన లేఖలో శివాజీని 
ఆ [ప్రాంతంనుంచి వెళ్లగొట్టమని ఆదేశించాడు. ముందు (ప్రకరణంలో దీనిని గురిం 
చిన ప్రస్తావన ఉంది. మొఘల్‌ల ఆదేశాలను అంగీకరించాలని బీజాపూర్‌ నిర్ణయిం 
చింది. 

మొఘల్‌లకు *శివాజీక్‌ పరస్పరంగా ఉన్న వ్యవహారాలలో కచ్చితమైన తట 
స్టవెఖరిని అనుసరించి వుండవచ్చు. ఆక్రమిత (ప్రాంతంలో శివాజీ పట్ల మొఘల్‌లు 
తీసుకున్న చర్యలు పూర్తిగా వారి వ్యవహారమే కాని, దానితో బీజాపూరుకు సంబంధం 
లేదని తుది మాటగా చెప్పుకోవాలి. మొఘల్‌లనుంచి ఎదురవుతున్న అంతిమ (ప్రమా 
దాన్ని (గ్రహించి బీజాపూర్‌ దాసి యితర (ప్రభువర్గీయులపట్ల అనుసరిస్తున్న పద్ధతు 
ల్లోనే దక్షిణ కొంకణ్‌లో శివాజీ (ప్రయోజనాలను పదిలంగా ఉంచడానికి అతనితో 
అంగీకారానికి వచ్చి nas దీని వలన మొఘల్‌లతో ఇచ్చిపుచ్చుకునే విష 
షై. .ఉలజెద; పీసీకి బడులు మొఘల్‌లు కోరిన దానిని 


యంలో బీజాపూర్‌ సిఆ 


rey 


అవ 
సాధించడానికి మ. వూనుకున్నది. వాస్తవానికి శివాజీకి వ్యతిరేకంగా పోరా 


వవాజీ- ఆఫ్టల్‌ ఖాస్‌ 25 


డింది బీజాపూర్‌ కాదు. ఉత్తర భారతంలోని కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న మొఘ 


ల్‌లు ఇతరుల ద్వారా శివాజీతో పోరాడారు 
గను సమరించడానికి 
క్ట 


బీజాపూర్‌ అనేక సాకులు కనుగొన్నది. వాటి సారాంశమైన లక్ష్యాలు 


శివాజ్నీఎ డండయాత చెయడానికి నిశ్చయించి ఆ చర్య 


శివాజీని నాశనం చెయ్యడం, మరొకటి మొఘల్‌ ఆక్రమణలు సాఫీగా సుసిరంగా కొన 


గేటట్లు చూడటం, బీజాపూర్‌ సేనాని అఫ్టల్‌ ఖాన్‌కు ఇచ్చిన ఆదేశాలకు అందుకు 
వే 
రి 


gl 


భిన్న భాష్యం చెప్పడానికి వీలులేదు. 


రా 


అదిల్హా ఆస్టానంలోని |పభువర్గీయుడు, తారిఖే ఆలీ రచయిత ఆయిన నూరులా 


సినది ఇది:' “అప్టల్‌ఖాన్‌కు రాజాజ్ఞ ఇచ్చే సందర్భంలో ఆదిల్హా, బీజాపూరు 


టై 


చ్చ 
న సహజమైన కపట రీతిలో ప్రశాంతంగా 
తొలగిపోవడానికి అంగీకరించినప్తయితే ఆప్టల్‌ ఖాన్‌ అతని మాటలను వినకుండా 
అతని జీవితం అనే పంటపై మరణమనే నిప్పు విసరివేయటం తప్ప మరొక విధా 
అనుసరించరాదని ఆదేశించాడు.” 

ఆంతకు మునుపు నూరుల్లా ఆ కాలంలోని చరిత రచనా పద్ధతి (ప్రమాణాలను 
వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతే ఆసక్తిదాయకంగా వుంటాయి. అతను చెప్పింది 
ఇది: “ఆలీ ఆదిలా అవిశ్వాసమనే ముళ్ళ పొదల్ని శ్యత్రుసంహరణోద్యుక్తమెన ఖడ్గా 
నలంతో కాల్చివేయకపోతే మహమ్మదీయ మత ప్రాబల్యం సాధ్యంకాదని గమనిం 
చి, దుర్మార్గుడైన శివాజీని శిక్షించి నిర్మూలించడానికి పదివేల అశ్విక దళంతో ఆష్ట 
ల్‌ఖాన్‌ను నియమించాడు.” 

అప్టల్‌ఖాన్‌ వెయ్‌ రాష్ట్రం గవర్నరుగా నియమితుడయాడు. మరాఠీ నాయకుడు 
కన్హోజీ దేధేకు 1659 జూన్‌ 16 నాడు అదిల్హా పంపిన ఫర్మానాధోరణిని నిదర్శనంగా 
తీసుకోవచ్చు. “శివాజీ సంకుచిత మనస్తత్వం, పాపిష్టి కాంక్షలతో నైజాం షాహీలకు 
చెందిన కొంకణ్‌ రాష్ట్రంలో నివసిస్తున్న మహమ్మదీయులను బాధించనారంభిం 
చాడు. అంతేకాక అతడు వారిని దోపిడీచేశాడు. పాద్దాహీ (సామాజ్య) రాష్ట్రంలో 
అనేక దుర్గాలను కూడ అతను కైవసం చేసుకున్నాడు. అందుచేత అతనిని వెళ్ళగొట్టి 
జయించడానికిగాను మేము అప్టల్‌ ఖాన్‌ని నియోగించాము.” 

ఆఫ్టల్‌ఖాన్‌ 1659 ఏప్రిల్‌లో బీజాపూర్‌ నుంచి సైన్యంగా తరలాడు. అతని 
సైన్యంలో మరాఠా నాయకులు అనేకులు పాల్గొన్నారు. ఈ దండయాత్రలో అతను 





1 జఎన్‌, సర్కార్‌, శివాజీ మూడవ (ప్రకరణానికి అనుబంధం, పుట 73. 


ఆవి సాము చెలించనబ్రయితె వాటిని నాశనం చెయగలనని బెదిరించడం జరిగివుం 
డవు. అటువందో [పప్రమావకర పరిసితుల్లొ దుషబుది కల వ్యక్తులకు ఆందకుండా 
దెవతా విగ్రహాలను దాచాులైడం ఆనాట్‌ ఆచారం ఈ దండయ్మాక సందర్భంగా 
లో ఇటవి జరిగినట్లు సమకాలీన పత్రాలు వెల్లడిస్తున్నాయి. అఫ్టల్‌ఖాన్‌ 
చేతుల్లో తుల్టాపూర్‌కు ఎదైనా నష్టం పూర్వ చండాయాతల్‌ లో జరిగి ఉండవచ్చు. 
తుల్హాపూర్‌లోని భవాని విగ్రహాన్ని ఆమె భక్తులు య. తరలించారని విస్తృతంగా 
విశ్వసిస్తున్నారు. ప్రకాప్‌గడ్‌లో ఉన్న వ. అదే అయిడఉండవచ్చు శివాజీ వేయ్‌కి 
న్‌ శివాజీ అధీన [ప్రాంతంలోని పూనా జిల్లాను తెరిగి లక్రముంచడా 
నికి తన సైనికి దళాలను పంపాడు. అప్పుడే శివాజీకి వ్యతిరేకంగా తన దండ 
యాత వ్యూహరచనకు ఉపక్రమించాడు. 
తన మనుగడకి దాపురించిన ఈ (ప్రమాద స్వభావాన్ని శివాజీ పూర్తిగా (గ్రహం 
చాడు. ఈ క్షిష్టపరిస్టైల నడుమ రోగపీడితురాలైన శీవాజీ భార్య అతని కుమారుడు 
వారసుడు శంభాజీ తలి అయిన శాయిభాయి 1659 సె సెప్టెంబరులో గతెంచింది. 
ఆమె మరణం శివాజీకి పెద విఘాతమైంది. ఆ దుఃఖాన్ని అతను మన ఫ్టైర్యంతో 
భరించాడు. అంతకు మునుపు 1659 జూలై 11 న పూనా సమీపంలోని అతన్ని రాజ 
ధాని రాజగడ్‌ను వదలిపెట్టి, అతను వెయ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో మహాబలే 
శ్వర్‌ పర్వత పంక్తుల్లో గల (పతాపగఢ్‌ను తనకు బలమైన కేంద్రంగా రూపొందిం 


చాడు. 


అప్టలణాన్‌ నుంచి ఆఖరి ప్రతిపా 
రెండు లేఖలు, ఆప్టల్‌ఖాస్‌ శివాజీకి వాసిన దొకటి, శివాజీ అప్టల్‌ఖాన్‌కు ఇచ్చిన 
జవాబు మరొకటి, సం సకల లోకి అనువాదమై, కవీంద పరమానంద్‌ సత 
పద్యకావ్యం “9ివభారక్‌ ఉద్దేశ్యరహితంగా భావి తరాలవారికొరకు నిక్షిప్తమైనవి. 
శివాజీకి అఫ్టల్‌ఖాస్‌ పంపిన చివరి (ప్రతిపాదన ఇలా వుంది: 
తులైన తరువాత అదిలా స్వాధీనం చేసికొని శాంతి 


ఆతనికి ప్రసాదించిన పర్వత దుర్గమయమైన భూభా 


(1) నైజాంషాలు అంతర్తి 
తో 
లల 


పయాజనాలకై సామ 


గాన్ని నువ్వు బలంంతంగా ఆక్రమించి స్వాధీసం చేసుకున్నావు. 


శివాజీ, అష్టల్‌ ఖాన్‌ 27 
(2 సీ నుంచి చాలాసార్లు ముటడికి భూభాగ అపహరణకు గురి ఆయిన రాజ 
పురి ప్రభువు (జంజీరాకు చెందిన సిద్దీలు) నీపై ఆ(గ్రహావేశుడుగా ఉన్నాడు. 
ష్ష్‌ ౯ జా శశి: tas క్‌ ఆ జ మం ల్‌ 
(3) శత్రువులకు ఎమాతం చొరరాని విశాలమైన చందారావు రాజ్యం పై అవు 
దండెల్ల యుద్దానంతరం దానిని బలత్కారంగా అ(క్రమించుకున్నావు. 


(4) కళ్యాణ్‌-భివాండీలను కూడా నీవు ఆక్రమించి మసీదులను ధ్యంసంచేసిన 
(5) మహమ్మదీయుల సర్వస్వాన్ని నీవు దోచుకుని వారిని అవమానించావు. 


ర్‌ 


వారు నీపట్ల కోపోద్రిక్తులుగా ఉన్నారు. 
(ఈ న బలాన్ని 


సరిగా విచారింపక ఇస్తాం మతానికి చెందిన పమ్మితులను నిర్చం 
ధించి, ముస్లింల మతాచరణకు [ప్రతిబంధకాలు కల్పెంచావు. 
(7) సార్వభౌమాధికార చిహ్నాలను స్వేచ్చగా ధరించి, అక్రమంగా స్వర్దసిం 
హాసనలమై ఆసీనుడవై స్వీయ అధికారంతో వ్యక్తులను కటాక్తిస్తూ, శిక్తిస్తూ విధే 
యతకు పాత్రులైన వారిపట్ల అలక్ష్య వైఖరితో ప్రవర్తిస్తూ స్వేచ్చగా సంచరిస్తూ 
సిర్భీతితో వ్యవహరిస్తున్నావు గనుక ఘనుడైన అదిల్హా నన్ను పంపాడు. 
(8) నా వెంట వచ్చిన సైన్యం యుద్ధానికై నన్ను ఒత్తిడి చేస్తున్నది. యుద్ధాసక్తు 
లైన మూసే ఖాన్‌ నా ఇతర ఉద్యోగులు, జావళీని స్వాధీన పరచుకొనగోరు 
తున్న నాయకులు నీపై దాడి సాగించమనీ నన్ను ఒత్తిడి చేస్తున్నారు. 
(9) కాబట్టి ఓ నాయకుడా! నా ఆజ్ఞలను మన్నించి శాంతికి ఒడంబడి అన్ని 
దుర్గాలను భూభాగాలను త్యజించు. 
(10) అపార శక్తిసంపన్ను డైన ఢిల్లీ స్వమాట్లుకు గొప్ప బలంతో అతిశయించిన 
సింహగఢ్‌, లోహగఢ్‌ దుర్గాలను అదే విధంగా పురందర్‌ దుర్గాన్ని, చాకన్‌ పట్ట 
ణాన్ని నీరా భీమాలకు మధ్యగల భూభాగాలను అన్నింటినీ సమర్పించు. 
(11) చందారావు నుంచి నీవు బలవంతంగా ఆక్రమించిన జావళి పరిస్థితిని 
గురించి ఆలీ అదిల్హా నీ నుంచి తెలిసికొన గోరుచున్నాడు.” | 
డాక్టర్‌ (ఫైయర్‌ దినచర్య (గంథం ఒకటవ సంపుటం, పుట 309 ని చూసి నట్ల 
యితే మసీదుల విధ్యంస కాండకు సంబంధించిన భావన కేవలం (ప్రచారం మాత్రమే. 
కొన్ని సంవత్సరాల తరువాత కళ్యాణ్‌ను సందర్శించిన డాక్టర్‌ ప్రైయర్‌ మత సంబం 
ధమైన కట్టడాల స్లితిని జాగత్తగా గమనించాడు. 
కివాజీకి వ్యతిరెకంగా బీజాపూర్‌ పోరాడుతున్నప్పటికి ఉత్తర భారత వ్యవహారా 
అలో నిమగ్నులైన మొఘల్‌లే పరోక్షంగా ఆ యుద్ధాన్ని సాగిస్తున్నట్లు స్పష్టమవు 


28 శివాజీ 


తుంది, ఈ వ్యవహారంలో జౌరంగజేబ్‌ కోరికలను బీజాపూర్‌ నెరవేరుస్తున్నట్లు సుస్ప 


, 


వా శ నని ఇ నో 
శివాజీ సంకటస్టితిలొ పడ్డాడు. లొంగుబాటు రాజకీయంగా అత్మహక్యా సద 


eB ce 


శం, ఆయన అత్యున్నత అత్మవిశ్వాసం, ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లు, దెపకృ 
ఆయన పట్ల ఉన్నట్లు ఆయన నమ్మకం. ఈ విపత్కర పరిస్టితినుంచి ఆయన జ 


ర్ట 


పదంగా జయట పడబానికి తోడ్పడింది. 

శివాజీ తన అనుచరులతో భక్తి విశ్వాసాలను (పేరేపించగల అసాధారణ శక్తిగల 
వాడు. ఈ దండయాత్రలో ఆయన జీవిత పర్యంత సహచరులుగా (ప్రముఖులైనవారి 
మేర్లు వెల్లడి అయ్యాయి. పీష్యా మోరోపంత్‌ పింగే, అశ్విక దళాధిపతి నేతాజీ 
పాల్కర్‌ ఇతర సేనానాయకులు అనేకులు ఆయనతో కలిసి పోరాడారు. శివాజీ కొంకణ్‌ 
చళ కార్యకలాపాలు నెతాజీ పాల్కర్‌కు అప్పగించాడు. ప్రతాపగఢ్‌ చుటూ ఉన్న 
పర్వతాలలో గణనీయమైన మరాఠా సైనిక దళాలను నియోగించారు. 

అప్టల్‌ఖాన్‌ను జావళీ దుర్గానికి ఎజవేసి రప్పించడం శివాజీ లక్ష్యము. అప్టల్‌ 
ఖాన్‌కు అతను వాసిన లేఖ దౌత్యనీతిలో నేర్పరితనానికి పరిపూర్ణ తార్కాణము. 

ఆప్టల్‌ఖాన్‌ భ్రమలతో, శివాజీ భయ ఆతురతలతో సమంగా అది క్రీడిస్తుంది. ఆ 
లెఖ ఈ విధంగా వుంది: 

“1. యుద్ధంలో కర్ణాటకలో గల రాజన్యుల నందరినీ తుదముట్టించిన నీవు నా 

పట్ల ఈ మాత్రం కృపను (ప్రదర్శించడం అసాధారణ విషయము. 

2. నీ ఆయుధబలం సాటిలేనిది. నీ సాహసం అగ్నివంటిది. నువ్వు భూతలానికి 

ఆలంకారానివి. నీ స్వభావంలో వంచన లేదు. 

3. నీవు అరణ్యాల శోభను తిలకించదలచినట్లయితే ఈ జావలీకి విచ్చేసి తిల 

కించు. 

4. ఇక్కడకు నీవు ఇప్పుడు రావడమే ఉచితంగా ఉంటుందని నా అభ్మిపాయ 

ము. ఆ చర్య నన్ను పూర్తిగా భయవిముక్తుణ్ణి చేసి, నా పురోగతికి దోహదం 

చేయగలదు. 

5. నాకు గర్విష్టులైన మొఘల్‌ల సైన్యం గురించియేగాక, నీ భయంకర శక్తి 

మినహా ఆదిల్లా సైనిక బలం పట్ర కూడా తృణీకారభావం తప్ప వేరొకటిలేదు. 

6 సుఖంగా ప్రయాణం చేసి ఇక్కడకు విచ్చేయి. నేను దుర్గాలను, నువ్వు 

పేర్కొన్న ఈ జావళీ దుర్గాన్ని కూడా అప్పగించడానికి సంసిద్ధుడను. 

7. చూసినంత మాత్రాన భయాన్ని కలిగించే నిన్ను చూసి నిర్భయంగా నా 


శివాజీ, అఫ్టల్‌ ఖాస్‌ 29 


కృపాణాన్ని నీ ముందుంచగలను 

8. ఈ ప్రాచీన విశాల వనాన్ని చూడగానే సైన్యం అన్ని ప్రాపంచిక సుఖాల 

గాఢానుభూతిసి పాందగలదు.” 

చాలా మెలకువతో వ్రాసిన ద్వంద్యారాలతో నిండిన ఆ లేఖ అప్టల్‌ఖాన్‌ సె 
ఆశించిన ప్రభావాన్ని చూపింది. రాయబారుల మార్పిడి ఆనంతరం తన సహచ 
రుల సలహాకు వ్యతిరేకంగా అఫ్టల్‌ భాన్‌ జావలీకి వెల్లి ప్రాణాంతకమైన కార్యం చేశా 
డు. అతని ఫిరంగిదళాన్ని వేయే దగ్గిరవున్న (ప్రధాన శిబిరాన్ని వదలి పెట్టి తగుపాటి 
సెనికబలంతో జావళీవైపు తరలివెళ్లాడు. శివాజీ అప్టల్‌ఖానులు ప్రతాపగథఢ్‌ దుర్గం 
వెలుపల గుడారంలో సమావేశం కావాలని నిశ్చయించారు. వారు పదిమంది అంగర 
క్షకులను తమతో ఉంచుకొని, ఆ ఆంగరక్షకులను సమావేశ స్థలానికి బాణం వేటు 
దూరంలో ఉంచగలరు. ఆయుధాలు ధరించిన శివాజీ అప్టల్‌ఖాన్‌లు గుడారంలో 
ఉన్నప్పుడు వారికి తోడుగా ఇద్దరు లేక ముగ్గురు సేవకులు మాత్రమే ఉండగలరు. 
అప్టల్‌ఖాన్‌ రాయబారి |క్రిష్ణాజీ, శివాజీ రాయబారి పంత్‌జీ వెంటవుంటారు. 

శివాజీ ఆంగరక్షకులలో పరమానంద్‌ కవి తన కావ్యంలో శంభాజీ కవ్‌జీ, కటోజీ 
ఇంగ్లే, సిద్ధీ ఇబ్రహీమ్‌ ఇతరుల పేర్లను (ప్రస్తావించాడు. అప్టల్‌ఖాన్‌ అంగరక్షకుల లోని 
వారు రహీంఖాన్‌, పహిల్వాన్‌ ఖాన్‌, శంకర్‌జీమొహితే ఇత్యాదులు. ఈ జాబితా ఆ 
సంఘర్షణ రాజకీయ స్వభావాన్ని నొక్కి వక్కాణిస్తున్నది. విరుద్ధ పక్షాలు (వ్రాసిన 
మరాఠా పర్షియన్‌ చరిత్రలు సూచించినట్లు అది మతపరమైనది కాదు. 

అది శివాజీ జీవితంలో తీవ్రసంకటస్థితి. దాని వలన దాదాపు సహించలేని ప్రయాస 
అతనికి కలిగిఉండవచ్చు. శివాజీ గొప్ప ఆధ్యాత్మిక బలంగల వ్యక్తి. తన మతానికి 
సంప్రదాయాలకు అంకితమై, తన తల్లి జీజాబాయి ఆశీర్వాదాలను ఎల్లప్పుడు అర్ది 
స్తున్నందుకు శివాజీ తన (పజల కొరకు తాను సాగిస్తున్న పోరాటంలో తనకు దైవ 
సంకల్పం మార్గ నిర్దేశం చేస్తున్నదనే స్థిరమైన విశ్వాసం కలవాడు. (ప్రజల దృష్టిలో 
శివాజీ సహజ ఆధ్యాత్మికశక్తి సంపన్నుడుగా పేరొందినందుకు భవానీ మాత ప్రత్య 
క్షమై అతనిని ఆశీర్యదించినట్లు కథలు (పచారమయాయి. 

శివాజీ 1659 నవంబర్‌ 10 న అప్టల్‌ఖాన్‌ను కలిశాడు. ఆయుధపాణులైన వారి 
రువురు రాయబార సమేతంగా గుడారంలో (ప్రవేశించారు. శివాజీ పెద్ద పట్టాకత్తిని, 
నిడుపాటి బాకును కవి పరమానంద్‌ (పస్తావించకపోయినప్పటికీ అంగీ [కింద పులిగో 
ళ్ళను కొని తెచ్చి ఉండవచ్చు. భీమ్‌సేన్‌ సక్సేనా వంటి చరిత్రకారులు వంపుగల 
బాకును (బిచువా పులిగోళ్ళుగా భ్రమించి వుండవచ్చు. కాని ఈ రెండు ఆయు 


30 శివాజీ 


ధాలు పూర్తిగా భిన్న మైనవి. 

అప్టల్‌ఖాన్‌ ఒక కరవాలాన్ని ఒక బాకుని తెచ్చాడు. శివాజీకి విశ్వశాన్ని కల్పించ 
డానికి అతను తన కత్తిని తన సేవకునికి అందించాడు. శివాజీ అందుకు బదులుగా 
అదే విధమైన చర్యలో (పతిస్పందించినట్లు పరమానంద చెప్పినప్ప పటికీ ఇతర 
చరిత్రలు శివాజీ తన కత్తిని తనసేవకునికి అందించినట్లు చెపుతున్నాయి. ఇది సరి 
మయొన సమాచారంగా తోస్తుంది. 

పరమానంద్‌ (వ్రాసినదాని (ప్రకారం అప్టల్‌ఖాన్‌ శివాజీని కలిసినప్పుడు అతి 
గర్వభూయిష్టమైన తిరుగుబాటు ధోరణిని విడిచిపెట్టి, వూర్తిగా లొంగిపోవలసిందని 
ఆజ్ఞాపించాడు. అంతేకాక అప్టల్‌ఖాన్‌, ఇంకా ఇలా అన్నాడు. “నేను స్వయంగా 
నిన్ను బీజాపూర్‌కు కొనిపోయి రాజుసన్నిధిలో నీవు తలవంచునట్లు చేసి, ఆ శక్తి 
సంపన్నుడైన (ప్రభువును ప్రాధేయపడి నీకు ఇతోధికమైన వైభవాన్ని సంపాదించగల 
ను, నీవు కలవరపడకు. నీ చేయితో కలిపి నన్ను ఆలింగనం చేసుకో.” శివాజీ తన 
చేజిక్కినంతనే శతుసంహారం చేసే కోరిక అప్టల్‌ఖాన్‌కు పట్టరానిదిగా పరిణమించి 
ఉండవచ్చు. “ఆ విధంగా మాట్లాడి అతను శివాజీ కంఠాన్ని ఎడమచేతితో పట్టుకొని 
కుడిచేతిలోని బాకును లోతుగా గుచ్చాడు. మల్లయుద్ధప్రవీణుడైన శివాజీ త్యరగా 
తన కంఠాన్ని విడిపించుకొని తత్తరపాటు లేకుండా తన శరీరాన్ని కొద్దిగా ముడుచు 
కొని ఒక వైపు దిగనున్న బాకుని తప్పించుకొన్నాడు. వెంటనే శివాజీ తన బాకుతో 
అప్టల్‌ఖాన్‌ను లోతుగా పోడిచాడు. అప్టల్‌ఖాన్‌ ఆ దెబ్బకు తూలిపడి తడపడుతున్న 
అడుగులతో కాలుజారి పడి అతను నన్ను హతమార్చాడు. అతని శతృవును వెంటనే 
చంపండి” అని అరిచాడని పరమానంద్‌ ( ఆ ఆకస్మిక సన్నివేశాన్ని వర్ణించాడు, 

శివాజీ వేదికనుంచి (కిందికి దూకాడు ఆ లోపల (అప్టల్‌ఖాన్‌) భృత్యుడు శివాజీ 
ఫె కత్తి (వేటు వేశాడు. పరమానంద్‌ చెప్పిన దానిని బట్టి శివాజీ అప్టల్‌ఖాన్‌నే కాక ఆ 
సేవకుని కూడా చంపటం ద్వారా తగు (ప్రతిచర్య తీసికొనినాడు. వారి తలలను శరీ 
రాలనుంచి వేరుచేశాడు. 

పరమానంద్‌ కథనం ఇతర మరాఠా చరిత్రలకు నుంచి భిన్నంగా ఉంది. శివా 
జీపె దాడి జరిగిన సమయంలో అతను కృపాణాన్ని ధరించలేడు. అతను తన బాకును 
పులిగోళ్ళను వినియోగించాడు. అప్టల్‌ఖాన్‌ను (ప్రాణాంతకమైన పనికి గురిచేశాడు. 
శివాజీ తన కత్తితో చివరి |వేటువేసి అప్టల్‌ఖాన్‌ తలను మొండెంనుంచి వేరు చేసినట్లు 
పరమానంద్‌ చెప్పిన మాటలను మనం విశ్వసించవలసి వుంటుంది. కాని సత్యదూ 
రం. అఫప్టల్‌ఖాన్‌ వెంటపడి అతనిని తుదముట్టంచినవారు శివాజీ సహచరుల. అఫ్టల్‌ 


శివాజీ, అప్టల్‌ ఖాన్‌ 31 


ఖాన్‌ అంగర్‌క్షకులు వేగంగా రంగంలోకి దిగారు. అప్పుడు జరగిన సంఘర్షణలో 
శివాజీసె కూడ దాడి జరిగింది. అతను నిబ్బరంగా ఆత్మరక్షణకు పూనుకొన్నాడు. అల్ప 
కాలంలోనే అప్టల్‌ రాయబారితో సహా అంగరక్షకులందరూ హతులుకావడం లేదా గాయ 
పడటం జరిగింది. శివాజీ దుర్గంలోకి తిరిగి వెళ్ళాడు. 

పర్షియన్‌ చరితలు శివాజీకి విశ్వాసఘాతుకత్వాన్ని అంటగట్టడాన్ని అర్థం చేసికో 
వచ్చు. మరాఠా చరిత్రలు అందుకు భిన్నంగా వుంటాయి. శివాజీ బుద్ధి సూక్ష్మతను 
(పదర్శించగా, అఫ్టల్‌ఖాన్‌ తన తొందరపాటు మితి మీరిన ఆత్మవిశ్వాసానికి తగిన 
మూల్యాన్ని చెల్లించినట్లుగా చరిత్రకారుడు తీర్మానించక తప్పదు. 

శివాజీ నుంచి సంకేతం అందగానే, అతని సేవకులు అప్టల్‌ఖాన్‌ సెన్యండె దాడిచేశా 
రు. ఆకస్మికమైన దాడి వలన అప్టల్‌ఖాన్‌ సైన్యం నాశనం అయింది. అప్పుడు మరాఠా 
లకు దోపిడీ ద్యారా లభించిన సొత్తు అపారమైనది. శివాజీ పరిపాలనా కాలం చివరి 
వరకు అతని సాహచర్యం పొంది శివాజీ జీవితచరిత్రను (క్రీ. శ. 1696 లో వాసిన సభా 
సద్‌, శివాజీ మరణించిన 16 సంవత్సరాల తరువాత ఆ దోపిడిని గురించి ఇలా వరిం 
చాడు. “అరవై అయిదు ఏనుగులు, నాలుగు వేల ఆశ్వాలు, పన్నెండు వందల ఒంటె 
లు, మూడు లక్షల రూపాయల విలువగల జవ్యారీ, రెండు వేల బేళ్ల దుస్తులు, ఏడు 
లక్షల రూపాయల నగదుకు తోడుగా రకరకాల ఫిరంగులు, తుపాకులు ఆయుధాలు, 
ఇతరసాధన సమగగ్రి స్వాధీనమయాయి. 

శేసించిన అఫ్టల్‌ఖాన్‌ సైన్యం బీజాపూర్‌కు పలాయనమయింది. వాస్తవానికి మొఘల్‌ 
మరాఠా వ్యవహారంలో బీజాపూర్‌ తెలివితక్కువగా తలదూర్చింది. అందుకు జరిగిన 
ప్రాయశ్చిత్తం ఎంత అసల్ప మైనది!” 

ఈ సంఘటన మరాఠాల సుస్థితికి గొప్ప ఉత్తేజాన్ని గలిగించింది. శివాజీ సైనిక 
దళాల్లో ఒకటి ఆధునిక సతారా సాంగ్లే జిల్లాలను పన్హాల వరకుపోయి. దాని దక్షిణ సరి 
హద్దుల వరకు పురోగమించింది.' చిన్నవైనప్పటికీ సుసంఘటిగితమైన మరాఠా రాజ్యము 
స్పష్టరూపం దాల్చనారంభించింది. 


* “పోర్చుగీస్‌ మరాఠా సంబంధథ్‌' పుట 44లో శివాజీకి వ్యతిరేకంగా పోర్చుగీసు వారి పాత్రను 
గురించి పిస్పూర్‌ లెంకర్‌ ఇలా అన్నాడు. శివాజీ 1659 జూలై లో జంజీరాకు చెందిన సిద్ధ 
లకు వ్యతిరేకంగా ఆశ్వికదళాన్ని, కాల్చలాన్ని పంపినాడు. ఈ కాలంలో చౌత్‌బాసీన్ల లోని 
పోర్చుగీసు దళాధిపతులు సిద్ధీకి భోజన పదార్థాలు, ఇతర సహయం వారు సహస్యంగా 
పహయంచేయ సాగాడు. సుదీర్ద మైన సిద్ధీ, శివాజీల సంఘర్షణలో పోర్చుగీసువారు సెద్ధీ 
లకు తోడ్చడినట్లు కూడా పిస్సుర్‌ లెంకార్‌ వ్రాశాడు. 


da 


on 


fh 


‘a 


కక kL 3 
న్స్‌ | 
హ్‌! 
శీ క్‌. 
త్న 
మ 
> న్ని 
వ్‌ 
RA 
WT 
HI 
re Ue 
Sr 
4 ఉం 
సె Ya 
గ్లో ఖీ 
3 3 
hh 
7 a 
03 2 
@ే 
/ గ్‌ 
వ నో 
f rl స 
s4. న 
TF 
a 
'2 క 
mA 
టి 
mW 2 
“3 ఖే! 
ణ్‌ 
29 
fh a 
ry 1 


ఈ, 
గ్‌ 
gy 
న 
సశ 
“ల - 
గ 
«2. 
Fey 
b 
(౧౧ 
ష్‌ 
ఘు. 
య 2 
స్త్‌ గ్గ 
fy fn 
a లి 
3 న 
3 
స్త్‌ fd 
Wee 
Se] 
3 
bu 3 
uy) wm, 
ఖీ, 
ని 
7 9 
9 A 
గ్ల 
w A 
(0d ౪ 
గ (. 
Oe fa 


9 
న 
29 


fy 


12 


i ర్వబాంచా 


ఇ] వ్‌ 


లా 


రెకంగా పోరాటా 


వ్యఆ 


జమాన్‌కు 


hy 


షట 
+, ఫజల్‌ 


al 


ధంగా రాసివుంది. “రుస్తుంజమాన్‌ 


దివి 
౦లో యుదా 


oll 1581) ఈ క్రిం 


శక స 


అంప Re I 
MPrIvsrev 


1 
(© 


శివాజీ 12 


తలపడారు 


నికి 


ఏ స్వాధీన పరచుకోగా, 


ంగ్గగి రాజపూర్‌ 
ఐ 


bats 
యు 


అచింది. రాజపూర్‌లో రె 


విసరి 
వాచి 


మరారాల (ప్రాబల్యం 


3 డ్పడినప్పుడు వారికి (బిటిషు వా 
పార 


లా 
= 


ఎంచుకోవడానికి 


f 


మటన 


సం 


రృంధానికి ఈ 


ళా 
[గ్‌ 


Cr 
ఫ్‌ కం 
అ మోహో 


జ 


ముంది a 


అది. చాలాము 


గ 


అ 


జ 
> 


రిష్కారల అయింది. కానీ 


పెకరంగా ప 


సంతృ 


హారం 
కుడాల్‌ వరకు కొనసాగిన ఈ కొంకణ్‌ దండయా।ః 


b 


శ్యత 


భూభాగాల శా 
పడమట కనుమలకు ఎగువన మరాఠా 


వ్‌ 
నా 


టి 
co ce 


దక్షి 


గ్‌ 


లు ఆతా 


౦లో ఫలించలేదు. 


x 


పం 


| 


ల్లాపూర్‌ సి 


సిద్‌) వరకు దాడులు చెశారు. శివాజీ (కొ 


ఆ జిల్లాలొ 


ఇవి 
1 
క 


నాకం 24. 


- చకతణం 24. శ 


ర 
“RTD 


త 


శత 
స వ 


జు వరహా చిం 
Cre క 


క. 


mil | / స స 
మ A 3 nu} x a గి స్‌ 2 ‘ ఫ్‌ un గై స్తై | ళా é ‘ ye ” ల్లీ - స్ట 3 
_ Wem ra RO o షా. ం ట్‌ RAaRRAR gg 
౯ నన BE శ br లట at ie : 6 9 0 
శ్చ «a ళ్‌ వ 3 hh pp లే 2 స్‌ = (ఆ > 2 TI) 
ఏ 3 ౨ PI గ yA (2 
a 3 తా J 3 1 షీ ol ఖై సీ అతి “32d: »” RQ న్‌ 
J ay ie వ Vy “g ల 9 4 అ] ర i bh. A) | "| 
షై టీ sd ఎ 5 7 tw నో 2 | రీ గీ ya 3 ల ei A ఖే Ney) a 
NW) ‘Pa గ్‌ 4 ల OR శ తే sy ( 2 4 Ye ot స pr ఫీ ౧ 
సి Nn (| లో 5 tm + » 2 3 
గే నే గా “3 స్‌ 2 0 fe «3 ‘g గ్‌ a mM 3), © 3A 0 ల ఫ్‌ గె 3 
| చెటు నై న స ఎ ల న న 5 8 a నా గ Ww 
3 ల f | = pn 3 9 1 
fy [ sy గి f సి సీ (a 3 3 30 8 hi ప్‌ gag hppa 
BS 5 శ లే గ ల లో 7 r 
3 SRLS AGE, MW oo Naw CUM 
ఖే HED a + యి 3 a 3 ల by స గ్‌ | గ్గే వగ 2 by గ్‌ 0 [1 గ్గ 
మై 2 > ds |" ఖై «34 te వి a క y2 స భ్‌ సం 2 “4 
స an OR) మ్‌ పి గ i} v2 ల ఓ] «} u 2, ” A 0 గ fb 4 గె fh 3 B {a 
గ్‌ ఓ స fon 2 Ph + v3 sa a AD, bh Aa" స bw a 
x Aq గి ప్రి గి సిటి 9282 వావి బశ బాత 6 
. 4 3 ry fy an 2 SY in ౩ ణ్‌ కై ఇ ££ «a (0 
G3 wD 3 4 స a hf > 9 te et 2 ఇ 3 4 అలీ లీ 
ha had zs కన్న టే స ఫలి (గ ga 
ph SE) న న 
స్మ గ 2 9 గే ప న ఫ్‌ PA 2 వ్‌ a al ఢం 
[00 i 9 3 జ్‌ తి i స స్‌ 1 é3 ¥21 ల | a స్‌ న Wy స్తీ (7 (ర 
క (= ME అ J be fon స్‌ క 3 fa oth ౬ గ్‌ ౧౩ స్స. లి 
‘3 oe 5 అం ed చ లం 9 ల్‌ (6 ada [BJ 2 ఇ 49 3 nn 2 నో 
3 b Sy a 3 ie Ee Bus pu Han Sh 4d ~~ ad 
యై Pri sli స mw ga 1 EE a ly cd 5 
ar fy haa. Trdg Ad షి ౧ ౨౬ భి హాటీ న క bh / a 
సై MPD వష 3 న న ప. 9 A న్‌ 
స ఎ ye 3 x 3 “3 1) 3 oa) లో / 
hg శే న! f శ్‌ గ గీ గై ఖే wm 33 £ శ 
టి, «Ji 331 = వ hy ‘od! 3 ORE 2 04 pt రే లో 2 
iY 3 Cc న న్న స న. ad స్త ‘2 > డె a fn 
క్ట [3 «2 శ] J న్‌! a లే wi! 3} 3 ) 1 గ బ్‌ / 2 న్‌ స్లో స “లి f 
3 గ వా ల్‌ గ సు త. క్‌ నే kn వ 2 6 
[స tha mn లి ఏ న చ ed ( fi సే అ గ్‌ స nt 
gh Drege be yy ర TY ay DHE: స్తై bree Saar 
WY BaP, SID ay hha odd శర స 
ba న S SAGE NMA 
[' “3 9 ౫3. ౨ (| 0) J vp 2 f “3 a “353 I i |) my rd 
3 3 ఇ యె uD CC f» అరటి) Ys a భీత 2 13 స స్ట న్‌ | ౨ ల మి 
వు ఖన్నా hE (౧ fy స బ్ర షస గీ dn ఫ్ర 3 3 & ‘ac 3 
వ్‌ Wr స స గ్‌ + భీ లి న Ro నే dg గ ర్‌ 91 91 (గ 
3d fh Pra ee, ce వ య? we wd ఆ ® అట్ట? న! న్‌్‌ యూ న బె J శి sa 
Jt గ Para 7a haa hb hears Ft 1 9 Aad ug 
Gp 1 అ యత్తే ఖు H న్‌] లీ లి a fa "3 7 Sp] 


AMA Tp 
మంటె 


లం 


భు (శే 


శా (ఏ 


న. 


సరిం 


తంలొ ఎటువ 


ఆను 


౧ 


టి 


న Ce సలా (అ 
ఆజల 


లా 
జూ 


గా 


[a 


శ్‌ 
నం చెసికొ 
ఆజ్షాపిం 


wT 


టై 


వ్యా న్న 
లుం ఖీ స్‌ 
ల 
గం ఆ ఆ టెం 


34 శివాజీ 


అమీర్‌-ఉల్‌-ఉమరా జమాదిలాఖర్‌ 1660, ఫిబవరి జెరంగాబాద్‌ను వదలి పెట్టాడు. 
నాందేర్‌ సైన్యాన్ని ఫౌజ్‌దార్‌ ఆయిన ముఖ్లార్‌ఖాన్‌ను జెరంగాబాద్‌ నగర గవర్న 
రుగా అతను నియమించాడు. జమాదిలాఖర్‌ నెల తొమ్మిదవనాడు 1660 ఫిబవరి 
11 అతను అహ్మద్‌నగర్‌ చేరాడు. పిబ్రవరి 25 న అహ్మద్‌నగర్‌ను వదలిపెట్టి 
అతను దక్షిణ దిశగా పురోగమించాడు. షయిస్తఖాన్‌ అప్పటికే బీజాపూర్‌తో సంప 
ర్కం, పెట్టుకొన్నాడు. బీజాపూర్‌ ఆస్ప్టానంలోని (మొఘల్‌) రాయబారి అమాన్‌, పదవీ 
(భష్టుటుడయాడు. అతని స్థానంలో షయిస్త ఖాన్‌ విశ్వాసాన్ని చూరగొన్న ఉద్యోగి 
మహ్మద్‌ సాదిక్‌ నియమితుడయాడు. అంతేకాక షయిస్తఖాన్‌ సిద్ధీ జాహార్‌తో ఉత్తర 
(ప్రత్యుత్తరాలు సాగిస్తున్నాడు. అహ్మద్‌నగర్‌ నుంచి దక్షిణ దిశగా మరాఠాలు అడ్డగిం 
చారు. దౌండు, బారామతి, సుపా, సాస్వాద్‌ వద్ద ఒకరికొకరు తీసిపోని విధంగా 
యుద్ధానికి తలపడ్డారు. మొఘల్‌లు ముందుకు చొచ్చుకొనిపోగా షయిస్తఖాన్‌ 1660 
మే 9 న పూనా చేరాడు. మొఘల్‌లు శీఘ్రంగా కొంకణ్‌ ప్రాంతాన్ని స్వాధీన పరచు 
కొన్నారు. కళ్యాణ్‌, భివాండీలు 1661 మే లో వారి చేజిక్కాయి. సలాబత్‌ఖాన్‌ ఆ 
(ప్రాంతం పరిపాలనలో అతనికి తోడుడటానికి సామర్థ్యంగా అనేక ఉద్యోగులతో 
సహా తాల్‌ కొంకణ్‌ (ప్రాంతానికి సైన్యాధికారి ఫౌజ్‌దార్‌గా నియమితుడయాడు. పడ 
మటి కనుమలకు ఎగువన పూనా ప్రాంతం అదివరకే మొఘల్‌ల ఆధీనంలో చేరింది. 

శివాజీతో ఎట్టి ఒప్పందాన్నీ, కుదుర్చుకోవలసిన (ప్రశ్న ఉత్పన్నం కాలేదు. ఆ 
భూభాగం మొఘల్‌ల ఆక్రమణకు ప్రత్యక్షపాలనకు గురికానున్నది. బీజాపూర్‌ నుంచి 
స్వాధీన పరచుకొన్న పూనా కొంకణ్‌ ప్రాంతాలలో మొఘల్‌లు పాదుకొనిపోయి, వాటిని ' 
సుస్టిరంగా తమ ఆక్రమణ క్రిందికి తెచ్చుకోదలచారు. షయిస్తఖాన్‌ పూనాలో నివాస 
మేర్చరచుకొని ఆ ప్రాంతాన్ని పరిపాలించడం ఆరంభించాడు. 

మొఘల్‌లు మైదాన ప్రాంతాలను భద్రంగా స్వాధీన పరచుకోగా దుర్గాలు అంతే 
పటిష్టంగా శివాజీ వశమయ్యాయి. ఆ దుర్గాలను స్వాధీనపరచుకొనువరకు మొఘల్‌ల 
ఆక్రమణ పూర్తిగాదు. పూనాకు ఉత్తరాన గల శివాజీ తాలూకు ముఖ్యమైన దుర్గం 
చాకన్‌ను పట్టుకోవడానికి షయిస్త ఖాన్‌ సమైన్యంగా వెళ్ళాడు. అది పర్వతదుర్గం 
కూడా కాదు. నేల కోటగా కూడా తక్కిన వాటితో పోల్చినప్పుడు, అది చిన్నది . 
మొఘల్‌ సెన్యం యావత్తూ దానికి వ్యతిరేకంగా గుమికూడింది. షయిస్తఖాన్‌ కూడా 


1 వై.కె. బుఖారీ, అన్‌నోన్‌ హిష్టారికల్‌, లెటర్స్‌ అఫ్‌షయిస్తఖాన్‌, జర్నల్‌ ఆఫ్‌ ది మధ్య (ప్రదేక్‌ 
ఇతహాస్‌ పరిషద్‌, సంపుటం 7, 1969. 


శివ జీ, షయిస్తఖాన్‌ 35 


ఆ ముట్టడిలో పాల్గొన్నాడు. అయినప్పటికీ, మరాఠాలు రెండు నెలలపాటు లొంగ 
కుండా మహావీరుడైన ఫిరంగోజీ నర్బాలే నాయకత్యానికి రుణపడిపోరాడారు. (పతిప 
క్షంలో షయిస్తఖాన్‌ నాయకత్వం క్రింద భాసిస్తున్న మొఘల్‌ దళవాయీ సమూ 
హము ముట్టడిలో నిమగ్నమైంది. మొఘల్‌ పక్షానికి చెందిన 268 మంది సైనికులు 
గాయపడటం, 640 మంది చనిపోవటం వంటి నష్టాలు కలిగీన తరువాత కోట ఈశ్యాన్య 
మూల గల బురుజు తుపాకీ మంద్యుపేలుడు వలన ధ్వంసమైన తరువాతనే దుర్గర 
క్షణ సైన్యం 1660 ఆగస్టు 15 వ తేదీన లొంగిపోవడానికి సిద్ధపడింది. వారు సగౌ 
రవంగా వళ్ళి పోవడానికి అనుమతి లభించింది. ఒకే ముట్టడిలో కలిగిన భారీ నష్టాల 
అనుభవం షయిస్త బాన్‌ ధృతిని చెఅచింది. ఆ గుణపాఠాన్ని నేర్చుకొనిన అతను 
ఇతర శివాజీ దుర్గాలసె దాడులు చేయకుండా పూనాకు మరలిపోయాడు. 

జౌహార్‌ పన్హాల దుర్గంలో శివాజీని 1660 మార్చి నుంచి సిద్దీ ముట్టడించాడు. 
అది ఎటూ కదలడానికి వీలులేని దిగృంధనము. పరమానంద్‌ తన శివభారక్‌ కావ్యంలో 
మొఘల్‌ల చాకన్‌ ముట్టడి ఆదిల్హాకు సంతృప్తి కలిగించినప్పటికీ, అతని పన్హాలా 
ముట్టడి కోసరం ఒత్తిడి చేసినట్లు సూచించాడు. మొఘల్‌ బీజాపూర్‌ పక్షాల మధ్య 
అవగాహన సమన్వయం ఉన్నట్లు స్పష్టమవుతుంది. న వాజీ పన్హాలాను వదిలి "పెట్టి 
రాజగఢ్‌కు వెళ్లడానికి నిర్ణయించాడు. మొఘల్‌ బీజాపూర్‌ పక్షాలు రెండుంటితోనూ 
ఎక కాలంలో పోరాడే స్థితిలో అతను లేడు. సిద్దీజౌహార్‌ యుద్ధకార్యకలాపాలనుంచి 
విరమించుకొన్నట్లు చేసేందుకు ఎజవేసినట్లుగా, అతనితో సంప్రదింపులు (ప్రారం 
భించాడు. వర్ష బుతువును చీకటి రాత్రులను అవకాశంగా తీసుకొని 1660 జూలై 
[3 న శివాజీ పన్హాలానుంచి తప్పించుకొని పోయి, దానికి 64 కి.మీ. దూరంలో గల 
విశాలగఢ్‌ దుర్గానికి తిన్నగా వెళ్ళాడు. అతని 600 మంది సెనికులతో కూడిన 
చిన్నదళం అనుసరించింది. 

శివాజీ తప్పించుకొని పోయిన సంగతి సిద్దీ జౌహార్‌కు తెలియగానే, అతను 
శత్రువును వెంబడించడానికి గణనీయమైన సైన్యాన్ని పంపాడు. విశాలగఢ్‌ దుర్గానికి 
వెళ్లే మార్గం సుమారు 9 కి.మీ. నిడివి వెడల్పు గల పీఠభూమి ప్రాంతం, దాని ప్రసిద్ధ 
నామం గజపూర్‌ ఖిండ్‌ లేక ఘోడ్‌ ఖిండ్‌ బీజాపూర్‌ సైన్యాలు తన వెంటపడకుండా 
నివారించడానికి ఆ పీఠభూమివపపైన దృఢకాయులైన తన సైనికులను నిలబెట్టి శివాజీ 
విశాలఘడ్‌ వైపు వేగంగా సాగిపోయాడు. మరాఠా సైనికులు బీజాపూర్‌ సైన్యాలను 
ధైర్యంతో (ప్రతిఘటించారు. వారి నాయకుడు బాజీ దేశ్‌పాండే ఆయుద్దంలో ఘస కీర్తి 


ఆర్జించి, యుద్రంచేస్తూ మరణించాడు. శివాజీ విశాల గఢ్‌చేరే వరకు వీజాపూర్‌ 


శివాజీ 


‘a 
ఠా 


సైన్యాలను ఎదిరించినది. అతనే బాజీదేక్‌పాండే పరు మహారాష్ట్రలో (పతి ఇంటా 
తెలుసును. విండ్‌పీఠభూమి ఈనాడు సాధారణంగా, పావన్‌ఖిండ్‌ లేక పవిత్ర పీఠభూ 
మిగా (ప్రసిది చెందింది. 

అదిల్లా తాలూకు కొంకణ్‌ మరాఠా నాయకులు శివాజీ విశాలఘడ్‌లో (ప్రవేశించ 
కుండా చేయడానికి యత్నించారు కాని, అతను వారిని తేలికగా ప్రక్కకు వదిలేసినా 
డు. ఆ దుర్గం సమీపం వరకు పురోగమించిన బీజాపూర్‌ సైన్యాలు భయపడి వెనుతి 
రిగాయి. తరువాత త్యరలోనే శివాజీ రాజగడఢ్‌కు తిరిగి వెళ్ళాడు. అతను మొఘల్‌ 
లకు సంధి [ప్రతిపాదనలు పంపినా ప్రయోజనంలేకపోయింది. కొంతకాలం తర్వాత 
శివాజీతో పోరాడిన రాజా జయసింగ్‌ ఆ (ప్రతిపాదనలను తిరస్కరించి ఉండకూడదని 
భావించాడు. బీజాపూరుకు వ్యతిరేకంగా మొఘల్‌ కార్యకలాపాల్లో శివాజీ సేవలను 
వినియోగించి ఉండవలసింది. బెరంగజేబ్‌కు జయసింగ్‌ వ్రాసిన లేఖ మొఘల్‌ల 
పట్ల శివాజీ అనుసరించిన వైఖరిని మనకు తెలియజేస్తుంది " “అతను (శివాజీ) పన్హాలా 
(పనాలా) దుర్గాన్ని స్వాధీన పరచుకొనేప్పుడు. ఆతను వీజాపూర్‌కు చెందిన అదిల్‌ 
ఖాన్‌ ఇరువురూ (మొఘల్‌ ఆస్టాన భృత్యులతో సంప్రదింపులు ఆరంభించగా, రాజ్యావ 
సరాలు శివాజీ ముందుకు రావడానికి అనుకూలించినటయితే ఆదిల్‌ఖాన్‌ వ్యవహా 
రాల నిర్వహణ సాధ్యపడేది.” 

ఆ విధంగా తిరస్కృతుడైన శివాజీ 1660 సెప్టెంబర్‌లో పన్హాలా దుర్గాన్ని అలీ 
అదిల్‌ఖాన్‌కు తిరిగి అప్పగించడం ద్వారా ఆతనిని సమాధాన పరచాడు. అయితే 
అదిల్లా రాజ్యం మధ్య దక్షిణ కొంకణ్‌ భూభాగాలపై శివాజీ కన్ను వేశాడు. మొఘ 
ల్‌ల ఒత్తిడి క్రమంగా పెరుగుతున్నందుకు యుద్ధాన్ని కొనసాగించడానికి గాను శివాజీ, 
ఆర్థిక వనరులను విధిగా సమకూర్చు కోవలసిన అవసరం కలిగింది. 

బీజాపూర్‌ మొఘల్‌లకు పరెండా తదితర దుర్గాలను అప్పగించడానికై 1657 
ఆగస్టు నాటి సంధిలో పేర్కొన్నట్లుగా అంగీకరింటచడమెంది. జారంగబజేబ్‌ ఉత్తర 
భారత వ్యవహారాలలో నిమగ్నంకాగా దుర్గాల అప్పగింతను బీజాపూర్‌ వాయిదా 
వేసింది. ఇప్పుడు షయిస్త ఖాన్‌ పరెండా దుర్గపు బీజాపూర్‌ సైన్యాధికారిని అవినీ 
తిగా లోబరచుకొని 1660 నవంబరు 20 న దానిని స్వాధీనపరచుకొన్నాడు. మొఘ 
ల్‌లు పరెండాను ఆక్రమించడం పట్ల అదిల్లా నిరాశచెంది వుండక మానడు. 


1 జగదీష్‌ నారాయస్‌ సర్కార్‌, డి మిలటరీ డిస్పాచన్‌ ఆఫ్‌ సెవెన్‌టీస్త్‌ సెంచరీ ఇండియస్‌ జన 
రల్‌, పుట 76, మైంటిఫిక్‌ బుక్‌ ఎజన్సీ, కలకత్తా, 1969. 


శివాజీ, షయిస్తఖాన్‌ 37 


కొంకణ్‌ జైత్రయాత్ర 

పశ్చిమ కనుమలకు ఎగువన మొసుల్‌లు మైదాన ప్రాంతాలను ఆక్రమించుకు 
న్నారు. ఆ కనుమలకు దిగువనగల కోటలు శివాజీ వశమయ్యాయి. మొఘల్‌లు కల్యా 
ణ్‌-భివాండీ ప్రాంతంలోని ఒక భాగాన్ని సె స్వాధీనం చేసికోగలిగారు. ఈ |పాంతానికి 
దక్షిణంగా రాయగఢ్‌ దుర్గం కలుపుకొని, (ప్రస్తుతం కొలాబా జిల్లాలోని) శివాజీ అధీన 
ప్రాంతాలు ఉండేవి. మొఘల్‌లు శివాజీని మరింత దక్తిణదిశగా నెట్టివేసేందుకు (పయ 
త్నించారు. అట్టి దండయాత్ర ఒకదానికి షయిస్తఖాన్‌ సెనికోద్యోగి కర్తాలాబ్‌ ఖాన్‌ 
న. వహించాడు. కర్తలాబ్‌ ఖాన్‌ 1660 చివరి భాగంలో గణనీయమైన 


సనంసమెతంగా లొనావాల శమం ౦లో పడమట కనుమల నుంచి క్రిందికి దిగాడు. 


సెన్యసమే 
వారు దట్టమైన ఆరణ్యంలో (పవేశించేవరకు శివాజీ మిన్నకున్నాడు. ఆ ఆడవి తొమ్మిది 
కిలో మీటర్ల పొడవుగలది. ఆ (ప్రాంతంలో గల అంబర్‌ అనే [గ్రామం పేరును బటి ఆ 
పర్వత కనుమకు అంబర్‌ఖిండ్‌ అనే నామం కలిగింది. 


కపి పరమానంచ్‌ అంబర్‌ఖిండ్‌ వద్ద జరిగిన యుద్ధాన్ని సవిస్తరంగా వర్జించాడు. 
శివాజీనాయకత్వంలోని మరాఠాలు దాగి ఉండి, అకస్మాత్తుగా మొఘల్‌ల మ దాడిచే 
శారు. ఇరు పక్షాలు పట్టువదలకుండా పోరాడాయి. ముందుకు సాగడానికి లేక వెను 
కకు మళ్ళడానికి వీలులేని పరిస్థితులలో కర్తలాబ్‌ ఖాన్‌ దయచూపమని అర్జించాడు. 
శివాజీ కర్తలాబ్‌ ఖాన్‌ సైన్యాల తాలూకు యావత్తూ ఆయుధ సామాగగిని స్వాధీనపర 
చుకొని, (రణరంగంనుంచి) వెల్లిపోయేందుకు అనుమతించాడు. 

ఆ దండయాత్ర మొఘల్‌లకు అపజయంగా, పరిణమించింది. “మరాఠా చరిత్ర” 
జేధేశాఖావభి, ఆ యుద్ధం 1661 ఫ్మెబవరి పపారంభంలో జరిగినట్లు ఆలియజేస్తున్న 
ది. ఆ యుద్ధాన్ని గురించి పర్షియన్‌ చరితలు (ప్రస్తావించలేదు. అవి దానిని మొఘల్‌ 
దండయాత్రలలో మొఘల్‌లకు స్యల్ప సంఘటనగా పరిగణించి వుండవచ్చు. తరు 
వాత శివాజీ తన సైన్యాలను రెండుగా విభజించాడు. నేతాజీ పాల్కర్‌ నాయకత్వం 
లోని ఒక సెనికవి భాగం మొఘల్‌లకు పని కల్పించింది. మరొక సైనిక దళం శివాజీ 
స్వీయ నాయకత్వంలో దక్షిణదిశగా అదిల్హాకు చెందిన కొంకణ్‌ భూభాగంవైపు పురో 
గమించింది. 

శివాజీ పురోగతి వర్దనాతీతమైనది. దాభోల్‌, పాలీ, సంగమేశ్వర్‌. చిప్తాన్‌. రాజ 
పూర్‌ ఇత్యాది ముఖ్య పట్టణాలు అతని హస్తగతం కాగా. వాటి నుంచి మొఘల్‌లతో 
యుద్ధం కొనసాగించడానికి అవసరమైన గణనీయమైన సంపద లభించింది. చిన్న 
మరాఠాముఖాసాలు పాళి, శృంగార్‌పూర్‌లను తుడిచి ఎట్టి, వాటిని శ్‌వాజీ తన రాజ్యం 


aR శివాజీ 


చేర్చుకున్నాడు. శృంగార్‌ పూర్‌ 1661 ఏప్రిల్‌ ౩9 న పతనమైంది అతను 1661 
నాటి గ్రీష్మబుతువును కొంకణలోని వర్దన్‌గఢ్‌లో గడిపాడు. 

రాజపూర్‌ వద బైిబిషు వారి జోక్యం శివాజీ అననుకూల దృష్టిని ఆకరించింది. 
వారు అవివేకంగా పన్హాలా ముట్టడిలో సిద్దీ జౌహారుకు మందుగుండు సామాగిని సర 
ఫరా చేశారు. అందుకుగాను హైస్రీ శెవింగ్లన్‌, రిచర్డ్‌ టెలర్‌, రాండాల్చ్‌ టేలర్‌, ఫిలిప్‌ 
గిప్పడ్‌లను నిర్బంధించి. వారిని మొదట వాసోటాలో, (ప్రస్తుతం తాత జిల్లాలో 
నిది) తరువాత (కొలాబా జిల్లాలోని) సోన్‌గడ్‌ దుర్గంలోని కారాగారంలో వుంచారు. 
వారు 1663 ఫ్మిబవరిలోనే విడుదలయారు. 

షయిస్తఖాన్‌ దక్కన్‌కు విచ్చేసిన తర్వాత త్వరలోనే పశ్చిమ కనుమలకు దిగు 
వనగల కొంకణ్‌ ప్రాంతానికి దండయా(గా సైన్యాలు బయలుదేరాయి మైదాన 
(పాంతాలను మొఘల్‌లు ఆ[కమించగా, కళ్యాణ్‌-భివాండీ (ప్రాంతంలోని పట్టణాలు 
స్వాధీనంకాకుండా పోరాడాయి. అవి 1661 మే లో లొంగిపోయాయి. మరాఠాల అధీ 
నంలోని మాహులీ, కర్నాల వంటి దుర్గాలను శత్రువులు స్వాధీనంచేసుకో లేకపోయా 
రు. వారు (కొలాబా జిల్లాలోని) దేవ్రీని 1661 ఆగస్టులో ముట్టడించారు. కాని ఘోర 
మైన పోరాటం జరిగిన తరువాత వారు యుద్ధరంగం నుంచి వెనుకకు మరలి పోవ 
అస్‌ వచ్చింది. 

ఆదిల్లాకు చెందిన కొంకణ్‌లోని అధికభాగాన్ని శివాజీ సమర్దవంతంగా ఆక్రమిం 
చన వాస్తవాన్ని అలక్ష్యం చెయ్యడానికి పీలులేకపోయింది. మొఘల్‌లు తన సరిహ 
డ్గులకు సమీపించటాన్ని గురించి అదిల్లా పునరాలోచన చేశాడు. శివాజీ కొంకణ్‌ను 
ఆ([క్రమించడాన్ని గురించి సాధ్యమైనంత మర్యాదగా వ్యవహరించవలసివచ్చింది. 


శివాజీ గవర్నర్‌ పిలాజీ నీల్‌కంర్‌ 1661 ఆగస్టు 3వ తేదీన వాసిన లేఖ కొంకణ్‌ పె 


ల 


వాజీ హక్కులకు గుర్తింపులభించినట్లు తెలియజేస్తున్నది. రాజపూర్‌ నుంచి బ్రిటిష్‌ 


ర 


రు 1662 ఫిబవరిలో సూరత్‌కు వాసిన లేఖలు ఇలా వెల్లడిస్తాయి. “రాజు శివా 
జీకి ఉత్తర్వు (ఫర్మాన్‌) ద్వారా అతని స్వాధీనంలో గల రాజపూర్‌ మొదలైన జనపదా 
లను వాటి నుంచి చేకూరే ప్రయోజనాలను అనుభవించేందుకు ఇచ్చివేసినట్లు నిశ్చ 
యమైనది. ఇది ఇంకనూ రాజు అధీన ప్రాంకాలలోనిదే. శివాజీ అతని అధీనుడే?” 

మొఘల్‌లు 1662 నాటికి మైదాన ప్రాంతాలను సమర్దవంతంగా తమ ఆక్రమణ 
[కిందకు తెచ్చుకోగరిగారు. దుర్గాలు భ[దంగా శివాజీ అధీనంలోకి వచ్చాయి. మొఘ 
లలు మైదాన ప్రాంతాలలోను, శవాజీ దుర్గాలలోనూ నెలకొన్నందున విజయం ఎవ 


లి 


వడ నా ఇకో లా ఓ 5 డం GCG ఇ గ! న ప సళ, 
విక్‌ సడించని అత ఎర్చడింది. పయిస్త ఖాన్‌, చకవర్తిక్‌ ఆవ అసంతృప్తిని కట్టించి 
- _ వాతి వాలి లాడ 11 


శివాజీ, షయిిిఖాన్‌ 


నట్లుగా, తగిన మేరకు పాటుపడటం లేదని సుస్పష్టమైనది. ఆతనికి తోడ్చడటానికి 
166! లో మహరాజా జస్వంత్‌ సింగ్‌ విచ్చేసినప్పటికీ, పరిస్థితులో గణనీయమైన 
మార్పు రాలేదు. 

మరాఠా దుర్గాలను తాకకుండా మొఘల్‌లు ప్రయోజనశూన్య మైన దాడులు చేయ 
సాగారు. ఒక చక్కని ఉదాహరణను 1662 జనవరి 26 వ తేదీనాటి వార్తల నుంచి 
ఇక్కడ పొందుపరచవచ్చు: “పూనాకు 40 మైళ్ళ దూరంలో గల లోహగఢ్‌, ఇతర 
దుర్గాలకు దిగువభాగంలో ఆ నీచుడైన శత్రువుకు చెందిన (గామాలు ఉన్నట్లు వార్తలు 
అందాయి. సుబేదార్‌ (షయిస్తఖాన్‌) 11వ తేదీ గురువారం నాడు ఈ గ్రామాల వైపు 
నామ్‌దర్‌ఖాన్‌ తదితర మన్సబ్‌దార్‌లను పంపినాడు. నాందర్‌ ఖాన్‌ అదే రోజున ఈ 
(గామాలను సమీపించాడు. దారి ప్రక్కల ఉన్న సుమారు 70 లేక 80 (గ్రామాలను 
అతను తగుల బెట్టాడు. ధాన్యం ఇతర వస్తువులను అతను నాశనం చేశాడు. తర్వాత 
తికోనా దుర్గం దిగువున అతను మజిలీ చేశాడు. గ్రామాల ప్రజలు వారి పశువులను 
వస్తుసామాగినీ, పర్వత ప్రదేశాలకు చేరవేశారు. నామ్‌దర్‌ ఖాన్‌ మరునాడు కూడా ఆ 
స్థలంలో బసచేశాడు. గ్రామీణులు వెంటపడటానికి తన సహాయకులను అతను పంపా 
డు. వారు పర్వతాలపైకి వెళ్లి ఒక వేయి పశుగణాన్ని 300 మంది స్త్రీ,పురుషులను 
వశపరచుకొన్నారు. మూడవరోజున నామ్‌దర్‌ ఖాన్‌ ఆ స్థలాన్ని వదలి పెట్టాడు. 
లోహగడఢ్‌, ఐశాపూర్‌ తికోనా, తుంగి దుర్గాల మధ్యగల (గామాలను ఆతను తగులబె 
ట్రాడు. తరువాత అతను తిరిగి పోయాడు.” 

శివాజీ మొఘల్‌లతో నిర్విరామమైన పోరాటాన్ని కొనసాగించాడు. తన ప్రాణా 
లను మొఘల్‌ల నుంచి కాపాడటానికి ఆయన తీసుకొన్న ముందు జాగ్రత్తలు 1662, 
ఆక్టోబర్‌ 23 తేదీనాటి ఈ క్రింది లేఖలో విశదమయాయి. “రోహిద్‌ఖోర్‌కు చెందిన 
సర్టేరావ్‌జేధే దేశ్‌ ముఖ్‌కు : మొఘల్‌ దాడులు నీ ప్రాంతంలో సంభవమని వార్త అందిం 
ది. ఈ ఉత్తరం చేరినవెంటనే, తాపాలోని అన్ని (గ్రామాలకు నువ్వు హెచ్చరిక జారీ 
చేయాలి. రైతుల (పజలు) నందర్ని పశ్చిమ కనుమలకు దిగువనగల సురక్షిత స్టలా 
లకి పంపివేయి. శత్రువు వారికి హాని చేయలేని స్టలాలకు వారిని పంపు. ఈ విష 
యాల్లో ఆలస్యం చేయరాదు. ఈ లేఖ (ప్రకారం వెంటనే నడచుకో. నీ కర్తవ్య 
నిర్వహణలో లోపం జరిగి, మొఘల్‌లు (పజలను నిర్బంధించి వెంట తీసుకొనిపోయి 
నట్లయితే, ఆ నింద అంతా నీపెన పడగలదు. నీ గ్రామాలను ఆహోరాక్రులు సంద 
రించి కనుమలకు దిగువనగల తగు (ప్రదేశాలకు. ప్రజలను పంపు. ఈ పనులను. 


నెరవేర్చుటలో ఒక గంటకాలం కూడా ఆలస్యం చేయరాదు. మెలకువగా ఉండవల 


40 శివాజీ 


సింది. పొలాలను కాపలా కాయుటకు కొందరు (ప్రజలు ఉండిపోవచ్చు. వారిని కొండ 
లలోని సురక్షిత స్టలాల్లో ఉండమని చెప్పు. మొఘల్‌లను వారు దూరాన a 
యితే దాడిజరిగే మార్గం నుంచి వారు పారిపోవాలి. మెలకువగా ఉండుము.” 

శివాజీ కొంకణ్‌ను పటిష్టంగా క ఇంగీష్‌ (వ్యాపార కేంద్రాల) పట్టీ 
పుస్తకాలు మనకు తెలియజేస్తాయి. “దండారాజపురి (కొలాబా జిల్లాలోని జంజీరా) 
నుంచి దక్షిణాన గల ఖరేపటాన్‌ వరకుగల భూభాగానికి ఆతను (ప్రమాదాన్ని కలిగిం 
చి, మరుసటి వర్షబుతువులో గోవా వరకు గల (ప్రాంతాన్ని వశపరచుకొనడం ద్వారా 
(దానిని పరిష్కరించాడు.” 

బీజాపూర్‌ తన సరిహద్దుల వద్ద అధిక సంఖ్యలో మొఘల్‌ సైన్యం ఉనికి 
హచ్చుగా సంతసింపలేదను దానికి సాక్ష్యం 1663 మార్చి నెల 30 నాటి ఇంగీషు 


స్తకా లలో నమోదై ఉన్నది. శివాజీ సేనాని నేతాజీ పాల్కర్‌ను తరుముతూ 
ఘల్‌లు బీజాపూర్‌కు కొద్ది మీటర్ల దూరం వరకు వచ్చి చేరారు. కాగా అదిలా 


ర్డీ క 


భయపడి బంకాపూర్‌కు తరలి పోగా అప్పుడు రుస్తుంజమాన్‌ మొఘల్‌లు వెనుకకు 
తిరిగిపోయేటట్లు నచ్చచెప్పి, నేతాజీ సురక్షిత సలం చేరుకొనునట్లు చేయగలిగాడు. 
ఆతని కదలికలను నిశితంగా, శివాజీ మొఘల్‌లకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరా 


టాన్ని ఎంతో సానుభూతి పూర్వకంగా బీజాపూర్‌ గమనిస్తున్నల్లు సుస్పష్టం. 
ఈ బాభాగంలో గల మరాఠా దుర్గాలను పట్టుకోవడంలో షయిస్తఖాన్‌కు కలిగిన 


oy oy 


వైఫల్యం ఒక గొప్ప పొరపాటు. మొషఘుల్‌ల బంగారాన్ని వినియోగించి శవాజీ అను 
చర వర్గాలలో విశ్వాసఘాతుకత్వాన్ని (పేరేపించడంపై అతను ఆధారపడ్డాడు. కానీ 
ఆతని ప్రయత్నాలు గుర్తింపతగిన మేరకు జయప్రదం కాలెదు. కనుక ఆ ప 
ఆధారపడటం తప్పు. మొత్తం మీద పీష్వా మోరోపంత్‌ నుంచి హు. 
వరకు విశ్యససీయులైన మరాఠాలు హృదయపూర్వకంగా శివాజీని సేవిస్తూ 
రు. అతని పక్షాన్ని త్యజించిన సంఘటనలు లేకపోలేదు. కానీ ఆవి స స్వల్పంగా, చెదు 
రుమదురుగా మాత్రమే సంభవించాయి. 
షయిస్తఖాన్‌ పరిపాలకుడుగా ఉత్తమ గుణ శీలుడు. దయ ధర్మబుద్ధి, భావా 
న్నత్యం, (ప్రజా కేయస్సుపట్ల డద ఆతనికి గల మంచి లక్షణాలు. బెరంగాబాదు 
వద్దగల మొఘల్‌ ఫిరంగీ దళంలో గణకోద్యోగి కుమారుడు సమకాలీన రచయిత 
యిన భీమసేన్‌ సక్సేనా 'తారీభే డిల్‌కుషా' అనే తన స్వీయచరిత్రలో మనకు తెలి 
యజెస్తున్నాడు: * ఖాన్‌ పూనాలో నివాసం ఏర్పరచుకొన్నాడు. ఆ (ప్రాంతంలో 


శాంఆన నెలకొల్చి దానిని యథాస్‌ఆక్‌ ఇచ్చేందుకు ఆతను కృష చేశాడు. ధాన్యం 


శివాజీ, షయిస్తఖాన్‌ 41 


ఇతర వస్తువులు ఆ (ప్రాంతంలో అతి చౌకగా లభ్యమయేవి. రెండు, షాజహనీ మణు 
గుల గోధుమ ఒక రూపాయకే అమ్మేవారు. సైనికులు రైతులు సంతుష్ట జీవనం గడి 
పారు. షయిస్తఖాన్‌ ఉద్యోగులు ఎంతో మర్యాదతో (ప్రవర్తించే వారు కనుక, షయిస్త 
ఖాన్‌ ఉదారగుణాలను తేలికగా ఊహించ వచ్చు... ఇదే కాలంలో పూనాలో (షయి 
స్తఖాస్‌ మేనల్లుడు) జాఫర్‌ఖాన్‌ కుమారుడు అయిన కామ్‌గర్‌ ఖాన్‌కు పరీబేగంతో 
వైభవోపేతంగా వివాహ నిశ్చయం అయింది. వివాహ వేడుకలు ముగిసిన తరువాత 
జాఫర్‌ఖాస్‌ పూనా వదలి వెల్లాడు. ఆతనితో య. “ఫిరంగిడళం ముషారఫ్‌ 
(భీమసేన్‌ తండ్రి) బెరంగాబాద్‌లో సైనిక దళాలను సమకూర్చాడు. నీవు వాటిని 
తనిఫీచేసి, పూనాకు పంపు” అని చెప్పాడు. షయిస్తఖాన్‌ పూనాలోనే ఉన్నాడు. 
స్వీయ నివాసానికి అతను ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకున్నాడు. శవాజీ తెలివితేట 
లను, బుద్ది సూక్ష్మతను ఎత్తుగడలను గురించి షయిస్త ఖా ఖాన్‌కు ఏ మాతం ఆవగా 
హన లెదు. అతను ఆలక్ష్య వైఐ రికో కాలం గడుపసాగాడు. శివాజీ వనరులు పరి 


మతమైనప్పటికీ ఆతను మొఘల్‌లతో పోరాడుతునే ఉన్నాడు. ఆతని వనరుల దృష్ట్యా 


తలపెట్ట గలవాటికంటె అతని దాడులు సాహసోపేతమైనవి. తన వేగుల ద్వారా 

శివాజీ షయిస్తఖాన్‌ విడిదికి, ఆ విడిదిక్‌ చెందిన అంగడి వీధులకు, వారం. 

ప్రక్కదార్రకు సంబంధించిన సమాచారాన్ని వీలైన మేరకు శ్‌వాజీ సంపాదించాడు.” 
భీమ్‌సేన్‌ షయిస్తఖాన్‌కు మేనల్లుడు, పురోగామి దళాధిపతి అయిన నామ్‌ దర్‌ 


ఖాన్‌ మధ్య జరిగిన సంభాషణలను, పూసగుచ్చినట్లు చెప్పాడు. దానికి భీమ్‌ సేన్‌, 
తరువాత నాందర్‌ఖాన్‌ జస్వంత్‌ కంగ్‌లతో పరిచయాన్ని సంపాదించాడు. కనుక 
(ప్రామాణికమైన ఆధారాల తార సేకరించి వుండవచ్చు. ఖీమ్‌సేన్‌ నమోదుచేసి 
సంభాషణ ఈ విధంగా ఉంది: “మంతి జాఫర్‌ ఖాస్‌ కుమారుడు నామ్‌దర్‌ ఖాన్‌ 
న్‌ పురోగామి దళంలో ఒక అధికారి. అతను షయిస్త ఖాన్‌తో మన సైన్యం 
కం వ పడినట్లుగా శివాజీకీ లేవు. నా ఆధ్వర్యంలో గణనీయమైన సైన్యాన్ని 
ట్లయికే నేను, శివాజీని పట్టుకోగలను.” 
స్తఖాన్‌ (ఆందుకు), “నేను శివాజీకి వ్యతిరేకపోరాటాన్ని ముగించినటయి 
చేతుల్లో కాందహార్‌ దండయాత్ర మాత్రమే మిగిలిఉంటుంది. కాందహార్‌ 
దండయాత్రలో పాల్లౌనడాని నికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే తే శివాజీ వ్యతిరేక పోరా 
టాన్ని ముగించటానికి నాకు అభ్యంతరం లేదు. ఈ పోరాటం స్వల్పకాలంలోనే 
ముగించవచ్చు కాని కాందహార్‌ ఏ దండయాత్రను తలపెట్టనట్లయితే. ఈ సైన్యాన్ని 
తగ్గించాలి. మనం ఈ బాధ్యతను ఎందుకు తిసుకోవాలి? (శివాజీకి వ్యతిరేక) పోరా 


42 శిఎ*జీ 


టాన్ని త్యరగా ముగించకుండా కొనసాగించటమే మంచిది. మన కార్యకలాపాలు ఈ 
మార్గంలో కొనసాగాలి ” 

పన పర్కొన్న దానిపై వ్యాఖ్యానించడం అనవసరం. 

శివాజీ స్థితి ఏమ్మాతం సంకోషపదంగా లేదు. అతను మొఘల్‌లు పూనా [ప్రాంతం 
నుంచి వైదొలగునట్లు చేయాలి. లేదా వారితో రాజీపడి పూనా (ప్రాంత దుర్గాలనుంచి 
తన బలాలను ఉపసంహరించి దక్షిణ కొంకణ్‌ను భవిష్యత్తులో తన (కార్యకలాపాల 
కు ఆధారం చేసుకోవాలి పోరాటం లేకుండా ఆతనాపనిని చేయాలి శివాజీ అనుచ 
రులలో (దోహాన్ని విశ్వాసఘాతుకత్వాన్ని మొఘల్‌లు |పోత్సహించసాగారు. సింహ 
గడ్‌ వదగల మరారా దుర్గరక్ర్షణ దళంలో ఒక భాగం మొఘల్‌ల ప్రభావానికి లొంగి 
పోయి నాదర్‌ భాన్‌ దండయాత్రను ఎదుర్కొనడానికి, కొంకణ్‌లో శివాజీ పురోగ 
మనం వాయిదా పడడానికి కారణమైనట్లు సాక్షకంవుంది. 


ఒకసాహస కృత్యం 
ఆ సమయంలో మొఘల్‌లను గందరగోళ సైితిలో పడవేయగల ఒక సాహసకృ 
త్యాన్ని చేయవలసిన అవసరం కలిగింది. కాగా 1663, ష్కపల్‌ 5 నాటి నిశీధంలో 
శివాజీ షయిస్త ఖాన్‌ శిబిరంపై సాహసవంతమైన దాడి చేశాడు ల దాడి జయప్రద 
మైనది. షయిస్త ఖాన్‌ తన చేతి వేళ్ళను పోగొట్టుకొని ప్రాణాలతో బయటపడటం 
గగనమయిపోయిండి. అతని కుమారుడు అబుల్‌ఫతా హతుడయాడు. (మొఘల్‌ పక్ష 
లో చనిపోయిన, గాయపడిన వారి స సంఖ్య 50 దాటింది. శివాజీ కూడా షయిస్తఖా 


శిబిరంనుంచి పలకా 


షయిస్త ఖాన్‌ జాగత్తగా వ్యవహరించనందుకు చక్రవర్తికి కల్లిన ఆగ్రహాన్ని గురించి 


పాయంగా తెలియజేసింది. భీమ్‌సేన్‌ Sa పినతం|డి స? షయిస్త 


గి. మరొక చర్నితకారుడు క్యాఫీ ఖాన్‌ ఆ సంఘటన వృత్తాంతాన్ని తన తండి చెప్పిన 
క్యాఫీ ఖాన్‌ తండి పూనాలో ఉండటం 
కాంతం మరాఠీ చరితలో జేధే 


వ 
మనార్త మైనవి మిగతా ఆధారాలు అతిశ 


[గ 
న! 
i 
& 
(న్‌ ప్తి 
4 
(౫ 
= 
గ్‌ 
4] 
గగ 
fe 
e 
(షి 
క 
pe 
(స 


శివాజీ, షయిస్తఖాన్‌ 43 


యోక్తులతో నిండివున్నాయి. యూరోపియన్ల పట్టీ పుస్తకాలు పుక్కిటి పురాణాల-ప3 
లధారపడ్డాయి. భీమ్‌ సేన్‌ తన స్వీయచరిత్రలో రాసినది ఇలా ఉంది. “ఒక రోజు 


(1663, ఏప్రిల్‌ 5 ) శివాజీ యుదానుభవంలో 200 సైనికులతో కూడిన దళం వెంట 


= 


సమీపించాడు. జస్వంత్‌సింగ్‌ శిబిరానికిసంబంధించిన బజార్‌ (ప్రక్కగా వెల్లి, షయి 


Les 


ఖాస్‌ ఉన్న స్టలాన్ని సమీపించాడు. అంతః పురంలో ఖాన్‌ (జనానా) ఉండే భవనం 
గోడను బద్దలు కొట్టాడు ఆతని సహచరులలో ఇద్దరు ముగ్గురు భవనంలోకి ప్రవేశిం 
చారు. శవాజీ వారిని అనుసరించగా, 10 మంది సైనికులు అతని వంట వెళ్లారు. 


గోడను కూలదోసి కొందరు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు ఒక దాస్‌ షయిస్త 


ఇ ౨ 


౮00 


ఖాన్‌కు ఆలియజేసింది. అప్పుడు షయిస్త ఖాన్‌ తన పడక గదిని వదలి వరండాలోకి 
లో తెలిసికోవడం సాధపడలే 
స్‌ 


సినారు. ఆతనికి రెండు గాయాలు 


వెళ్ళాడు. ఆది చీకటి రాత్రి. లోపల ఎవరు ప్రవే 


< 


3 
0 
స్థ 


క న 


ఐఏ దా 


ed, 


దు. లోన చొరబడిన వారు షయిస్త భాన్‌ 
తగిలాయి. ప్రక్కన ఉన్న కచేరీ గదిలో దీపాలు వెలుగుతున్నాయి. షయిస్త ఖాన్‌ 
తమ్ముడు ఆబుల్‌ఫతా ఆక్కడ నిద్రపోతున్నాడు. ఆతనిని షయిస్త ఖాన్‌గా తలచి, 
దాడిలో పాల్గొన్నవారు ఆ యువకుని పైబడి అతనిని హతమార్చారు. వారు ఆతని 
తలను మొండెం నుంచి వేరుచేసి వెంట తీసుకొని పోయారు.” 

ఆ సమయంలో షయిస్తభాన్‌ కలత చెందిన మనస్సుతో కచేరీ గది అవరణం 
లోకి వెల్లాడు అతను కొంతమంది సెనికులను భవనంలోకి పంపాడు. కొంత "సేపు 
పోరాటం జరిగింది. శివాజీ సురక్షితంగా” వెనుకకి మరలాడు.” 

భీమ్‌సేన్‌ తరువాత చెప్పినది: “అప్పటి వరకు ఏ రాజు కూడా మొఘల్‌ "సీసా 
నులకు వ్యతిరేకంగా ఈ విధంగా పోరాడలేదు. అట్టి సాహసాన్ని ప్రదర్శించలేదు. 
శివాజీ సాహసానికి అనుకోని విధంగా లభించిన ఈ పాగడ్త దేశంలో వ్యాపించిన 
అభిప్రాయానికి మచ్చుతునక అనడంలో సందేహంలేదు. ఈ వ్యవహారంలో జోధ్‌ 
పూర్‌ మహారాజు జస్వంత్‌ సింగ్‌ పాత్రను గురించి తర్వాత కొలది కాలం అతని 
సేవలో ఉన్న భీమ్‌సేన్‌ జాగ్రత్త వహించడాన్ని అర్దం చేసికోవచ్చు. అతను చెప్పిన 
మాటలు పేర్కొనదగినవి: “శివాజీ సాహసం వెనుక జస్వంత్‌ సింగ్‌ పోదృలం 
ఉండి ఉంటుందని జనులు భావించారు. (పజాభిపాయానికి కారణం ఇది: షయిస్త 
ఖాస్‌ షాజహాన్‌ ఆన్తానంలో ఉండేవాడు. అప్పటి నుంచి మొఘల్‌ ఆస్థానంలో జురు 
గుతున్న వాటికి గురించి ఆతను జారంగజేబ్‌కు నివేదికను పంపుతుండేవాడు. జౌరం 


శ్‌, 9 


గజేబ్‌ సింహాసనారూఢుడు కావటానికి దారి తీసిన పరిస్థితులు షయిస్త ఖాన సృషిం 


అడే 


గణించు కొం 


ముది 


ల్‌ 
fi ఇ 


ళ్‌ 


యూావులా 


Ce 


44 


గ వరాల త 3 ww 9 ౨] a ౩౨ సలి 
a 2 శ 0 భ్‌ a అరె గి ఖి 3 కై 9 a ర DD గ 
శ ణి 3B AS ya 
TTT 
న్‌ లై గ bh 3 2 ఇ ln ts 3 రీ భె | 3 
3 గోh mn 4m స స ఇ న s gag PR 
గ్‌ Sil స స పద జై వం లీ 
కీ ye Ue 3 «a fh Pa fe 1 2 ౫ 4, 2 ర. 
ర త a3 5 29) గ్ట్‌ 5 a fa A 3 3 3 3 తే 6 
9 nn 2 #3 గ్‌ ba గ ug- సీ గ. hh త్న sa 
9 Re (నౌ ( 9 WwW A ఫి వొ ౨ ye గ్‌ 0 
స ty డ్‌ bh fp న్‌ స్‌ నె గీ స్త క౭ Rf 
¥ fe నో ¥ fr Te న 
న్‌ (9 p (a జ గ్గ మ్‌ b v2 న్‌ ఎ ( లి 
శ్ర వ ఎ = (౧ 2 8 ధి hh a ¢ 
pal Yet ౪౯ sa 3 ఫి | 
బలె ౨ tf ) శ స గ్‌ యె ఖీ రగ గ. 2౨౬ ౪౧ సీ 9 
f J గ్‌ గో 17) _ 9 a శ టే శ 2 ర్‌ అ ౧ 
టం నట న మ 
= Fi a SY 3p, 9 Em Ww 9 
5 సె గి లో షి ఎ పి పే గ్‌ ఈ 
గ్గే 3 «3 జబ Fy ల గి 3 fn ఫి ప్ల fs ఈ 9 9 
గ్గ శ్‌ అ ల ౫ 1 శ 6 + సి 57 Au 
SE) (వ 91 hm fy జ్‌. స ab = 
SAGO wiry Gr. 
నో గ్‌ న WwW 3 es వ్‌ (fn a ప % a 
= Hews wm fa Toa me 
2 A రె fin 2 ఖ్‌ A అత్తి అత్తి వో $2 yA చే yd- 
a || a3 ye కు w2 (re 4) fs ఓ గ్‌ 39 ge ళ్‌ 
19 IT) వి త ఎ 5 న 
nays Sr 
en sera r <t న్‌ ఓ న é oa 
SR (| {2 A fn జి ర. | ln a బె fy న 
dag hb న గ టు Ee 
bs DT be DY ce Beige 
| 
/ | £ f. (| s) లి లి స ఒత్త 
చి wl 3 Mrs ITP ప hp 
ATTAIN 
uA గా నె & 9 y3 9 f గ్‌ 9 3, "అ 2 శి Ya ప తః (1, ట్‌ 3 
wea 4 పి yr y3 ra fm 3133 క క oOo 
x3 శశి లో . x 9 2 3 గ్‌ అ స ణే! 
2, 6 ఉట భక్తే 3 4 వీ po 0 బై బం 9 ee} 
కక... వి సాం టి haa స్‌ 5 3౧౪ 


న్‌ 


ను మనకు వాగానం 


గ. 


ఇ 


జాఎంబాలన 


ఆహార పదారం చేరకుండా 


ఈ రాజ?ం ఉతరానగల దాని కోటల దళాది 


న్‌ 
ప 


కరుకు నే అవకాశం పొందగ 


pr] 
బి 


ళీ 


ళీ 


j (పజలతో అ 
జీ 


౯ 
Cu 


౪ 
(ఈం =. 


జీ 


బంధాలు కలిగిడండటానిక్‌ నాకు వాగానం 


త 
J చూడాల్ప్సుందిగా నిన్ను ఆ 


క ఎ 


ర 


ఎవ 
ఆ 


త్రం 
క 


రా 


ara 
జీ 
బిరా 


ఎ 


ళ్‌ 


శా 
ర్‌ 


తకాలం, స 
ళ్‌ 
ఆశ్‌ 
= 
ల్‌ 


ంఆంచరాదడ 


నం 
చ 
కమంతుడదడంచున పొరుగు వాడుగా ఉండటంకంపు, దూరంగా 


ల! 


లో 
3 


రిసూ 6 


‘ 


క “లది 


యాలో 


నాకు 


లి 


గ్‌ 


ఇట్‌ 
క ఆ 


- 


శివాజీ, షయిస్తఖాన్‌ 45 


(పేలుడు వలన కూడా అనేక ప్రాణాలు పోయాయి. ఆ దుర్గాన్ని జయించడం ఆసా 
ధ్యంగా పరిణమించింది. విజయాన్ని సాధించే ఆశను కోలో ఎయింది. మహారాజా 


జస్వంత్‌సింగ్‌, రావ్‌ భావ్‌ సింగ్‌ హడా 1664 మే 28 న కొండనా ముభ్రడిని ఎత్తవే 

ష్‌ జా నొ లు! నై 

స. జారంగాబాదుకు అరిగి వెళ్ళారు. 

ఇ Ya బా ఢా 1, ఈది 

అలంగీర్‌నామా విషాదంతో ఇలా వ్యాభ్యానించింది.' “ఏ ఒ వ దురం 
టో mn 


foe 
బె 


స్వాధీనం కాలెదు. శివాజీకి వ్యతిరేకంగా సాగిన దండయాత్ర చి 
దశకు చేరుకుంది ” 

శ్‌వాజీ శక్తి, సంకల్పబలం, ఉత్సాహం మొఘల్‌ అధికారులను ఉద్దేశించి వ్రాసిన 
ప్రసిద్ద లేఖలో చక్కగా బహిర్గతమయాయి." “గత మూడేండలో ప్రసిద్ధ సేనాధి 


3 


తులు అనుభవజ్ఞులైన ఆధికారులు చక్రవర్తి పంపగా ఈ (ప్రాంతా తానికి వచ్చినట్లు 
దూర దృష్టిగలవారికి తెలుసును. నా కోటలను భూభాగాన్ని వశపరచుకోమని చక 
వర్తి వారిని ఆజ్ఞాపించాడు. చక్రవర్తికి పంపిన సమాచార లేఖల్లో వారు నా భూబాగం 


es 


కోటలు త్వరలో స్వాధీనం చేసుకోగలమని వ్రాశారు. ఈ ప్రాంతాన్ని జయించడం 

చాలా కష్టం. ఇదీ వారికి తెలియదు చక్రవర్తికి సత్యదూరమైన ని వేదికలు పంపడా 
నికి వారు సిగ్గు పడటంలేదు. నా దేశం కళ్యాణి. బీదర్‌ వంటి మైదాన (ప్రాంతాలలో 
ఉండి దౌర్దన్య పూరితమైన దాడులకు లొంగి పోగల స్గలాలతో కూడినది కాదు. అది 
పర్వత (కేణులతో నిండివుంది. ఈ (పాంతంలో 60 దుర్గాలున్నాయి. వాటిలొ కొన్ని 
సముద్ర తీరంలోవున్నాయి. అప్టల్‌ ఖాస్‌ బలమైన సైన్యంతో వచ్చాడు కానీ అతను 


నిస్సహాయుడై నాశనమయాడు. 





" మీర్జా మహమ్మద్‌ కాజీమ్‌, అలంగీర్‌ నామా. 
= ఖుటూటే శివాజీ, వాతప్రతి నకలు బొంబాయిలోని రాష్ట్ర పురాతన పత్ర భాండాగారంలో 


వుంది. 


గా. 


CEE 
Fr 


షయిసఖాణ 
న్‌ 
గావ 


గారా 
ళ్‌ 


దమ 


జా 
యాల 
టీ 


చ్‌ | 


ఆమిర్‌ 
నా 


ఎయు 
hue] 


అ 


పభు శప 
మల 


రణాసంతరం (ప 


EE 
లు జ 


క్‌ 
Mr Te స 
టా 
“gaze 
వౌ 


క 

ar 
(| 
ఎ 


A) yp 
గ్‌ 


ఆ 
(Su) 


4౧ 


చేశాడు. నా ఛూ 


a 


భాగాన్ని 


ర 


వ్‌ 
క్స్‌ 


నక 


GEuce0 


క్‌ 
గణ 


Yi 


గా 
© 


బుంచగలననా అత 


హః 
_ 


న 
చ్‌ 


సల్చుకాలం 


శ 
(అ 


తరిగి 


ఎర్‌ ఆయి 


ఆవమానానికి 


( 
నాకు 


లు ప 
rev cc దు 5 
pr వ 


చ 
mre 


నాం త 
వ 


Ca 


ఈ భూభాగాలప దండయ 


ఐది 


ర్యచనం జ 


ధిగా 4 


వాలా 
మ్‌ 


లో మార్చు. జరు 


వి 
ఇం 


సహణ 


నిర 


పాలనా 


డిగా ఉంచే 


నల 


కి, కలా 


రా 
% 


నర్లక్షాకిస్ని కప్పపుచ్చుకోవడా 


ప దాడిచేశాడు. అందుకు 


ఆ 


కలర్మదాల 


శ్‌ 
గను 


చడం ద్వారా ఆ 


నుమజఆం 


డాని ఆ 


ఆం లా 
WU 


పంచం 


వాన్ని (పః 


ల 
౧ 
అది 


వా; 


‘fa 
3 


x 


గం 
0 


చడం 


బంది 


ష్‌ 
స్‌క్‌ 


ణామా 


రిని ఈ పరి 
on 


Ou 
కటి 


గ్‌సు 


గ్‌ 


నార 


స 
లి మ 
oe] 0 
ఏ Ney 
ద ౧ 
9) 
ae 
ర 
ga 
re క 
నో 
సే 
lnm 
క by 
a 
ర 0 
క 
ళా 
0 ఆ 
ye ట్‌ 
9) § 
bs జ 
ం 
a 
Se ౨ 
నీ 
2) 19 
ag 0 
wr: 
టే స్‌ 
ఢీ ౧2. 


“పార కేం[దాలను రక్షించుకొన్నారు. 


వ్‌చి జీ. మయి స్త్రఖు"న 47 
శివాజీ సన్యం 10,060 సంఖ్య్యాబలంకలది, ఆతను నగరంలొ అఆ సంపన్న 


దుకు ఆతసి సైన్యాలు నగరంలో ప్రవేశించి దానిని కొల్లగొట్టాయి. కోటలోని మొఘల్‌ 
క దళం పిరంగులు (పేలుస్తూ ఉన్నప్పటికీ, దాని వలన సిద్రించిన ఫ 

రంలో చాలా చోట్ల ఆగ్ని జ్యాలలు చెలరేగి వండలాది ఇళ్ళు బూడిద అయ్యా 
శివాజీ 1664 జనవరి 6 నుంచి 9 వరకు నగరాన్ని తాపీగా కొల్లగొట్టాడు. 


స య్‌ చా ల || మన 
నగరం నుంచి ఆతను తీసుకొని పోయిన దోపడీ సాతు నగదు వసు రూపాలో 
రు 3 


ఆదే విధంగా కీర్తిశేషుడైన డచ్చివారి భారతీయ దఠా 
అట్‌ 
రల 


ఎంతో దానశీలుడని రూఢీగా శివాజీకి తెలియవచ్చినండు 


మరొక (ఫెంచ్‌ జాతీయుడు ధెవనోట్‌ శివాజీ దాడి జరిగిన 2 సం. తరువాత 
1666 జనవరి 10 న సూరత్‌లో ఉన్నాడు. అతను విన్నదాని బట్టి శివాజీ: “పొట్టి 
వాడసీ కపిల వర్ణ దేహం కలవాడనీ,అసామాన్య బుద్ధి విశేషాన్ని చాటిచెప్పే నేత్రాలు 
కలవాడనీ” వర్దించాడు. 

ఆంగ్ల జాతీయుడు ఎస్కాలియట్‌, “శివాజీని చూసిన వారు వర్ణించిన దానిని 
బట్టి ఆతను హస్యదేహుడు, నా కంటే తక్కువ నిటారైన శరీరం కలవాడు, ఆతి 
పొందికైన అవయవ నిర్మాణంగల వ్య క్తి, పని వో చురుకైనవాడు. మాట్లాడుతున్నప్పుడు 
నవ్వుముఖంతో కనపడేవాడు, చురుకైన తీక్షణమైన (దుక్కులు కలవాడు. తన ప్రజ 
లందరికంటే శ్వేతవర్గుడు కూడ” అని తెలియపరిచాడు 

శివాజీ సూరత్‌ను జనవరి 10 వ తేదీన వదలి వెళ్ళాడు. ఎడు రోజుల తర్వాత 
మొఘల్‌ సైన్యాలు సూరత్‌ చేరాయి. నగర గవర్నర్‌ తాను తలదాచుకున్న కోట 
నుంచి అప్పుడు వెలికి వచ్చాడు. “కోటనుంచి అతని రాకను చూచి ప్రజలు అతణ్ణి 
వెక్కిరించి, అతనిపై అపరిశుద్ద వస్తువులను విసిరారు.” ఆతను సమయానికి, ఆదు 


] వ న 
నివాజీ ఏ ఇంగ్లీషు రికార్డులు 


4X శివాజీ 
హాయ సితిలో పడవేసినట్లు వారు నిశ్చయించి ఉండ 


శివాజీ సూరత్‌ నుంచి తిరిగి వెళ్ళాడు. ఇదే సమయంలో దక్షిణ దేశంలో 
తండి మరణించిన వార్త అతనికి అందింది. షాజీ అతని తరంవారిలో ఘనత వహిం 
చిన పాత నిర్వహించాడు. నైజాం షాహీ సింహాసనంపై ఒక రాజును పతిషించి, 
మొఘల్‌లను తీవ్రంగా (ప్రతిఘటించిన మహా వీరుడు ఆయన. అతని పోరాటం 
నిస్సంశయంగా శివాజీని ప్రభావితం చేసింది. మొఘల్‌లు అజేయులు కారని అతను 
విశ్వసించాడు. ఒక జాతిని సృజించుటలో, ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుటలో 
శివాజీ సాధించిన విజయం కేవలం ఆతని ఆవేశం, అవిరళ కృషిఫరితమే షాజీకి 
ఆ కార్య కలాపాల్లో భాగం లేదు. 

శివాజీ సూరత్‌ను కొల్లగొట్టడం కౌరంగజేబ్‌కు తీరని అవమానం కలించింది. 
ఈ సారి మునుపటి వారికంటే సమరుడైన సేనానాయకుని ఆధ్యర్యంలో శివాజీ 


కొత్త దండయా[త సాగించే నిర్ణయం చేయవలసి ఉంది. ఆ లోపల శివాజీ పె 
పష ఉంగా 


యుద్ధంచేయమని జౌరంగజేబ్‌ బీజాపూర్‌కు విజ్ఞప్తి చేశాడు. దానిక్‌ (పజఫల 
30,000 హనుల (సుమారు రూ 1,20,000) మేరకు తనకు రావలసిన కప్పాస్ని 
రాబట్టకుండా వదలుకోగలనని అతను ప్రతి పాదించాడు. శివాజీ కూడా వీజాపూ 
రుకు సమాధాన పూర్వకమైన సంకేతాలు పంపాడు. కాని మొఘుల్‌ల ఒత్తిడి అధికమ 
యింది. బీజాపూర్‌ సేనాని అజీజ్‌ ఖాన్‌ ఆ[కమంచాడు. శివాజీ బీజాపూర్‌ స్వాధీనం 
లోని వెనిగుర్లా పట్టణండై 1664 అక్టోబర్‌లో దాడి చేసి, కొల్లగొట్టాడు. 

మరాఠాలు ఆప్పుడు ఖవాస్‌ ఖాన్స్‌పె దొడి చేశారు. ఎంతో రక్త పాతంతో యుద్ధం 
జరిగిన తరువాత చెందిన మరాఠా దళనాయకుడు బాజీఘోర్చడే ఖవాస్‌ ఖాన్‌కు 
తోడ్పడటానికి వేగంగా వెళ్ళాడు. శివాజీ 'ఘార్పడేతో యుద్ధానికి దిగాడు. షాజీ 
బాజీఘార్పడేల మధ్య ఎడతెగని వైషమ్యం ఉంది. ఈ మధోల్‌ ప్రభువు 1648లో 
జింజీ సమీపంలో శివాజీని నిర్చంధించడానిక్‌ సాధనంగా ఉపయోగించినాడు. శివాజీ 
దాడివెంట జరిగిన కీవ్ర పోరాటంలో బాజీ మరణించాడు. ఖవాస్‌ఖాన్‌ అధీనం 


ని సైనిక దళానికి జీత భత్యాలు చెల్లించే నిమిత్తం లెక్కించ దగిన సామ్మును 


Cc, 


అతను తన వెంట కసుకు వచ్చాడు. ఆ సామ్ముశివాజీ హస్తగతమైంది. 
బాజీ ఘూర్చడే మరణం వలస ధైర్య విహీనుడై మరాఠాల తీవ్రమైన ఒత్తిడిని 


తట్టుకోలెక, ఖవాస్‌ ఖాన్‌ 1664 నవంబర్‌లో వేగంగా కొంకణ్‌ నుంచి ఎసిన్యాన్ని ఉప 


ళా 


పంహరించాడు వెంటనే శివాజీ కుడాల్‌వరకు పురోగమంచి ఆ (ప్రాంతాన్ని తన అధీనం 


శివాయ, షయిస్తఖాన్‌ 49 


[కిందకు తెచ్చుకొన్నాడు. బీజాపూర్‌తో పొత్తు కలిపిన దేశాయిలు, స్థానిక (ప్రభువులు, 
పోర్చుగీసు భూభాగంలో తల దాచు కొనడానికి పారిపోయారు. శివాజీ వారిని సరిహ 
వుల వరకు తరిమాడు. ఆదే సమయంలో అతను బీజాపూర్‌ ప దాడి చేశాడు. ఆ 
విధంగా శివాజీ దక్షిణ కొంకణ్‌లో తిరిగి తన పాలనను స్థాపించాడు. అటు తర్వాత ఆ 


(ప్రాంతం మరాఠాల పాలనలో వుండి పోయింది. 


శివాజీ నౌకాదళం 

శివాజీ 1664 డిశంబర్‌ 5 న సముద్ర తీరంలోని మల్వాన్‌ సమీపంలో సింధ్‌ 
దుర్గ్‌ అనే కోటకు పునాది వేశాడు. తీరంలోని ఘేరియా (విజయదుర్గ) సువర్ణ దుర్గ్‌ 
వంటి కోటలు కూడా పటిష్టిం చేశాడు. శివాజీ నౌకాదళానికి రక్షణ కల్పించి, జంజీరా 
తాలూకు సిద్దీలను పోర్చుగీసువారిని ఇతర రాజకీయ శక్తులను అదుపులో ఉంచడా 
నికి వాటిని ఉద్దేశ్‌ంచాడు. 

శివాజీ నౌకాదళం తగుమాతతమైనప్పటికీ, అతని రక్షణ దళాలలో మిక్కిలి ఉప 
యుక్తమెన భాగము. సమకాలీన చరిత్రల (ప్రకారం దానిలో చిన్న పెద్ద నౌకలు 400 
నుంచి 500 వరకు ఉండేవి. “వాటి పేర్తలోనివే “గురాబ్‌,” “తరాండే” “గల్‌బాట్‌.” 
“ముబార్‌” “సిహాద్‌” “పాగర్‌” “మచ్‌వా' “తీర్‌కటి” “పాల్‌ కాల్చల అశ్విక దళాల వలె 
నౌకాబలం సమాన హోదాగల ముఖ్యమైన ప్రత్యేక రక్షణ దళంగా రూపొందింది. 
ఈ నౌకాబలానికి దర్యాసారంగ్‌, మైనక్‌ భండారీ అధికారులుగా నియమితులయారు. 
వారి ఆధ్యర్యంలో సము[ద్రంపై పయనించి పోరాడగలవారు, కోలీలు, సైనిక-నావి 
కులు పని చేస్తుండేవారు.” 

శివాజీ నౌకాదళ కార్యకలాపాలు అనేక పోర్చుగీస్‌ డచ్‌, బ్రిటిష్‌ పట్టీ పుస్తకా 

లలో చోటు చేసుకున్నాయి. జంజీరాకు చెందిన సిద్దీలు అతని శాశ్వత శత్రువులుకా 
గా, వారితో అతను నిర్విరామ సంఘర్షణ సాగిస్తుండేవాడు. 

"శివాజీ 1665 ఫ్మిబవరిలో స్వయంగా బ్యస్రూర్‌కు నౌకాదళ దండయాత్రను నిర్వ 
హెంచాడు. ఆ నౌకాబలంలో 4,000 మంది సైనికులతో పాటు 50 చిన్న యుద్ధనౌక 
లు, మూడు చిన్న నౌకలు కొన్ని చిన్న ఓడలు అంతర్భాగాలు. అతను ఫిబ్రవరి 13న 
బ(స్రూర్‌ చేరి ఉండవచ్చు. కన్నడ తీరంపై నెలకొనిన బూర్‌ (బారెక్లూర్‌) బిద్నూర్‌ 
సంస్థానానికి చెందినది. ఆ పట్టణం దోపిడికి గురి అయినది. కొల్లగొట్టిన సామ్ము 
విలువ 3 లక్షల గిల్దర్లని డచ్చివారు వేసిన అంచనా సరిఅయినది కావచ్చు. మరాఠీ 
చరిత్రలు ఆ మొత్తాన్ని 2 కోట్ల హను (8 కోట్ల రూపాయలు) గా వెల్లిడించాయి. కానీ 


50 శివాజీ 


అది నమ్మ శక్యంగాని ధనరాశి! 

తిరుగు ప్రయాణంలో శివాజీ కొంత కాలంపాటు (గొప్ప ప్రాముఖ్యం గల పుణ్య 
స్థలం) గోకర్ణ మహాబలేశ్వర్‌, కార్యార్‌ల వద్ద మజిలీ చేశాడు. అతను భూమార్గం 
గుండా 1665 మార్చి మూడవ వారంలో వేగిరంగా తన రాజధాని రాజఘడ్‌ తిరిగి 
చేరాడు. 

శివాజీకి వ్యతిరేకంగా దండయాత్రను నిర్వహించడానికి అనుభవజ్ఞుడైన కౌరం 
గజేబ్‌ సేనాని మీర్జా రాజా జయసింగ్‌ 1665 మార్చి 3 న పూనాకు విచ్చేశాడు. 


4 
శివాజీ, జయసింగ్‌ 


శివాజీకి వ్యతిరేకంగా జయసింగ్‌ నిర్వహించిన దండయాత్రను గురించి పూర్తి 
లిఖిత పూర్వక వివరాలు లభ్యమవుతున్నాయి. సాధికార జెరంగజేబ్‌ చరిత్ర “అలం 
గీర్‌నామా”, జయసింగ్‌ జౌరంగజేబ్‌ల ఉత్తర ప్రత్యుత్తరాలతో కూడిన “హఫ్ట్‌ అంజు 
మాన్‌,” జయసింగ్‌ (క్రింద పనిచేసిన రాజపుత్ర అధికారుల లేఖలతో కూడిన రాజ 
స్టానీ పట్టీ పుస్తకాలు ఇతర మరాఠీ బ్రిటెష్‌ పోర్చుగీస్‌ పట్టీ పుస్తకాలు ఆ దండయా 
తను గురించి స్పష్టమైన వర్దనను మనకు అందివ్వగలవు. నికలోమానుచీ ఆ సమ 
యంలో జయసింగ్‌ ఫిరంగిదళంలో ఒక దళవాయిగా పనిచేసేవాడు. “మొఘల్‌ల 
కథ ఆనే అతని స్వీయ చరిత్ర చాలా విలువైన సమాచారాన్ని అందజేస్తుంది. 

కాకలుతీరిన సేనాని జయసింగ్‌ను షయిస్తఖాన్‌ వంటి వ్యక్తిగా పగణించకూడ 
దు. అతను శివాజీని తక్కువగా అంచనా వేయలేదు. శివాజీని అతని పొరుగువాడైన 
బీజాపూర్‌ పాలకుడు అదిల్లాతో, పోర్చుగీసువారితో సంబంధం లేకుండా ఏకాకిని 
చేయడానికి స్వల్పకాల శీఘ్ర దండయాత్రను సాగించడం అతని వ్యూహం. అంతే 
కాక అతను శివాజీని అతని భూభాగం నుంచి కదలకుండా నివారించడానికి కళ్యాణ్‌, 
లోహగడ్‌, పూనా వంటి కీలక స్థలాలలో పటిష్టంగా రక్షితమైన సైనిక కేంద్రాలను 
నెలకొల్పాలని, శివాజీ భూభాగం పె దాడిచేసి అగ్నినీ కత్తినీ (ప్రయోగించి పూర్తిగా 
దానిని నాశనంచేయాలని, శివాజీకి మొఘల్‌లకు లొంగడం తప్ప అన్యమార్గం 
లేకుండా చెయ్యాలనీ తలపెట్టాడు. జయసింగ్‌ చక్రవర్తికి వ్రాసిన లేఖలో -- 

1. దండయాకత విషయాలలో -సమైక్య నియంత్రణ ఉండాలని, 

2. సైన్యంపై పాలనానియంత్రణ జారంగాబాద్‌లోని మూఆజ్ఞామ్‌ రాకుమారు 
నికి కాక తనకే చెందాలనీ, 

3. పరెండా, అహ్మద్‌నగర్‌ వంటి దుర్గాలకు చక్రవర్తి రక్షణ ధళాధిపతులుగా 
నియమించిన వారిపై తనకు ఆధిపత్యం లభించాలని, 

4. శివాజీ అనుచరులను (స్నామాజ్య పక్షానికి) ఆకర్షించడానికి జారంగాబాద్‌ 


52 శివాజీ 


లోని సామాజ్య కోశాగారం నుంచి నిధులు పొందే స్వేచ్చ కావాలనీ కోరిక వెల్లడిం 
చాడు. 

అతను తన కొర్కెలను సాధించుకొన్నాడు. ప పెచ్చు తాల్‌-కొంకణ్‌లో మకాం 
పట్టమని అతనికి కాౌారంగజేబ్‌ చేసిన సూచనను, తానావిధంగా చేసినట్లయితే శివాజీ 
ఆదిలాలు తనకు వ్యతిరేకంగా సమైక్యం కాగలరనే సాకుతో జయసింగ్‌ త్రోసిపు 
చ్చాడు. 

జయసింగ్‌ దండయాత్ర రచనలో అమలులో ఘనంగా కొనసాగింది. పోర్చు 
గీసు వారు శివాజీకి తాము ఎన్నడూ (ఉదా: శివాజీ సూరత్‌ దండయాత్రలో తోడ్చ 
డలేదని మొఘల్‌లకు భవిష్యత్తులో ఎటువంటి భయం ఉండనవసరం లేదని లిఖిత 
పూర్వకంగా తెలియజేశారు. ఈ సమస్య పె వారికి కొన్ని మానసిక సంకోచాలు 
ఉన్నట్లు వారి ఉత్తరాలు వెల్లడిస్తున్నాయి. ఉత్తర కొంకణ్‌ గవర్నర్‌కు పోర్చుగీసు 
వారు వాసిన లేఖలనుంచి (గ్రహించిన భాగం ఇలా వుంది: “ఏమైనప్పటికీ శివాజీకి 
ఆయుధాల లేక ఆహారపదార్థాల రూపేణా సహాయన్ని, అనుమానాన్ని రేకెత్తించే 
ప్రమాదం లేకుండా రహస్యంగా ఇవ్వగలిగినటయితే, నువ్వు డబ్బుకొరకు ఆ పని 
చేయాలి. ఎందుకంటే అతజ్జి అతని భూభాగాల నుంచి వెళ్ళగొట్టినటయితే మొపు 
ల్‌లు వాటికి పాలకులు కావటం వాంఛనీయం కాదు.” 

బీజాపూర్‌ సుల్తాన్‌ అదిల్లా కూడా భయ భ్రాంతుడయాడు. దక్షిణ కొంకణ్‌లోకి 
చొచ్చుకొని పోవడానికి అతను దుర్బల ప్రయత్నాన్ని చేశాడు. అయితే ఈ చర్య 
బీజాపూర్‌ స్వంతంత్ర రాజ్య (ప్రతిపత్తిని పూర్తిగా హరించే దీర్షకాలిక విధానంగల 
సంశయాలను ఉపశమింప చేయలేదు. 

శివాజీని ఏకాకి చేయడానికి జయసింగ్‌ చేసిన యత్నాలు ఫలించాయి. జాహ 
ర్‌, రామ్‌నగర్‌ రాజుల వంటి చిన్న (ప్రభువులు జావలీకి చెందిన మోరేలవంటి 
మొఖాసాలను కోల్పోయి అసంతృప్తి చెందినవారు సామాజ్య సేవను అక్షి స్తున్న 
బీజాపూర్‌ అధికారులు జయసింగ్‌ పతాకాల క్రింద గుమికూడారు. బీజాపూర్‌కు 
చెందిన (ప్రముఖ (పభువర్గీయుడు ముల్లా ఆహ్మద్‌ స్వపక్షాన్ని త్యజించడం జయ 
సింగ్‌ సాధించిన గమనార్హ మైన విజయము. జంజీరాకు చెందిన సిద్దీలు వెంటనే 
మొఘల్‌ల సేవలో (ప్రవేశించారు. 

జయసింగ్‌ పూనా చేరగానే పురందర్‌ దుర్గంవైపు సమైన్యంగా పురోగమిం 
చాడు. ఇహ్‌తఆిషాన్‌ఖాన్‌ను, అతని మరణానంతరం కుబాద్‌ ఖాన్‌ను నాలుగు వేల 


అశ్యికదళంతో పూనాలో నియోగించారు. జయసింగ్‌ 1665 మార్చి 14న పూనాను 


శివాజీ, జయసింగ్‌ 53 


వదలిపెట్టాడు. నిర్భేద్య పురందర్‌ దుర్గానికి అతి సమాపంలోని సస్వాద్‌కు అతను 
మార్చి 29 న చేరాడు. సైన్యాధికార వర్గంలో అతని తర్వాత వాడైన దిలేర్‌ ఖాన్‌ 
పురోగామి -సెనిక దళాలతో, ఫెరంగిదళంతో అప్పటికే ముందంజవేశాడు.' పురం 
దర్‌ ముట్టడి 1665 మార్చి 3౦ న [పారంభమయింది. మరాఠా దాడులు (పబలంగా 
ఉన్నప్పటికీ మొఘల్‌లు పురందర్‌ రుద్రమల్‌ దుర్గాల మధ్య జయప్రదంగా తిష్టవే 
శారు. మొఘల్‌ల సంచార దళాలు శివాజీ అధీన ప్రాంతంలో తిరుగాడుతూ ప్రతి 
చోటా విధ్యంసకాండకు పాల్పడ్డారు. మరాఠాలు తీవ సంఘర్షణకు ఉద్యుక్తులయ్యా 
రు. నేతాజీ పాల్కర్‌ పరెండా ప్రాంతంపై దాడిచేశాడు. “వారు (మరాఠాలు) ఆకస్మి 
కంగా దాడులు చేయటమేగాక రాతి దండయాత్రలు కొనసాగించారు. రహదారు 
లలో ప్రతిబంధకాలు కల్పించి, (పవేశించడానికి అనువుకాాని పర్వత కనుమలను 
స్వాధీనపరచుకొన్నారు. అంతే కాక వారు అడవులను కాల్చివేయసాగారు. ఈ కార్యకలా 
పాల వలన ఇస్లాం మైన్యం సంకటస్టితిలో పడింది. ఆ మైన్యం తాలూకు జంతు 
వులు గణనీయమైన సంఖ్యలో మృతినొందాయి.” 

సంచార దళాలుగా 7,000 సంఖ్యగల ఆశ్వికదళం అధిపతిగా ఖండేష్‌ గవ 
ర్నర్‌ దాపూద్‌ ఖాన్‌ను జయసింగ్‌ నియమించాడు. రాజా రైసింగ్‌, షర్టాఖాన్‌, ఆమర్‌ 
సింగ్‌ చంద్రావత్‌, మహమ్మద్‌ సలే వంటి కాకలుదీరిన దళవాయిలను దావూద్‌ఖాన్‌ 
ఆధ్యర్యంలో పనిచేసేందుకు నియుక్తులయ్యారు. వారు మరాఠా భూభాగంలో సాగిం 
చన విధ్వంసకాండకు ఒక తార్కాణం వారి కార్యకలాపాల స్వభావాన్ని తగినంతగా 
తెలియచెప్పగలదు. “దావూద్‌ ఖాన్‌, రాజా రైసింగ్‌ ఇత్యాది మొఘల్‌ అధికారులు 
రోహిడా దుర్గం పరిసరాలలోకి ఏపిల్‌ 27న చేరారు. సుమారు 50 (గామాలకు 
వారు నిప్పంటించారు. పర్వత (శ్రేణులలో ఉన్న నాలుగు (గ్రామాలు నేలమట్టమయా 
యి. [గామీణులనేకులు బందీలయారు. పశుగణాలు ఇతర వస్తువులు శత్రువుల చేజి 
క్కాయి. కొండ పరిసరాలలోని [గ్రామాలు మే 2 న ధ్యంసమయాయి. కింవారీ దుర్గం 
వెపు కుత్చుద్దీన్‌ ఖాన్‌ సైన్యాలతో పురోగమించాడు. ఆ (ప్రాంతంలోని (గామాలను 
మొఘల్‌లు మే5 న కాల్చివేశారు. 

(గామాలకు నిప్పంటించడం, స్రీ పురుషులను, పశువులను, స్వాధీనం చేసు 
కోవడం దాడి చేసే మొఘల్‌ దళాల వాడుక కార్యకలాపంగా పరిణమించింది. 


పురందర్‌ ముట్టడి 
“హపఫ్ట్‌అంజుమాన్‌' లో గల జయసింగ్‌ ఉత్తరాలు పురందర్‌ ముట్టడిని సవివ 


54 శివాజీ 


రంగా వర్ణించాయి. భయంకరమైన మొఘల్‌ దాడులను, అదే స్థాయిలో కొనసాగిన 
మరాఠాల ఆత్మ సంరక్షణ కార్యకలాపాలను ఆవి సోదాహరణంగా తెలియచేస్తాయి. 
భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన ముట్టడులలో అది ఒకటి. మొఘల్‌లు ఏర్పా 
టుచేసుకున్న కందకాలపై దుర్గం వెలుపలికి వచ్చి మరాఠాలు పదేపదే దాడి చేశా 
రు. బహాబాహీ పోరాటాలు అప్పట్లో పరిపాటిఅయాయి. అటువంటి పోరాటాలు ఒక 
దానిలో మరాఠా వీరుడైన పురందర్‌ దుర్గ రక్షణ దలాధిపతి మురార్‌ బాజీ (ప్రాణ 
త్యాగం చేశాడు. మారాఠా చరిత పుటల్లో అతను అమరుడయాడు. 

మొఘల్‌లు ఏపిల్‌ 14 న రుద్రమాల్‌ను పట్టుకొన్నారు. పురందర్‌ తాలూకు 
దిగువ దుర్గం వెంటనే ముట్టడికి గురిఅయింది. దుర్గం ఈశాన్యభాగాన గల ఖడ్కలా 
బురుజువైపు మొఘల్‌ కందకాలను మళ్లించారు. మొఘల్‌లు వెడలి డమ్‌డమ్‌లను 
నిర్మించి వానిపె తుపాకులను అమర్చారు. ఆ వేదికలను ధ్యంసంచేయడానికి మారా 
ఠాలు చేసిన ప్రయత్నాలు విఫలంచేశారు. కోట తాలూకు 5 బురుజాలను మొఘ 
ల్‌లు స్వాధీనపరచుకున్నారు. దుర్గం లోపలి గోడల వెనుకకు మరాఠాల ఉపసంహ 
రణ అనివార్యమయింది. 

అయినప్పటికీ తీవ క్లిష్టస్థితిలో ఉన్న మరాఠా దుర్గ రక్షణదళం మొక్కవోని 
ధైర్యంతో నిలిచింది. పరిస్థితి 1665 మే మాసాంతానికి ఆ విధంగా ఉండగా దేశా 
నికి వినాశకరంగా తయారైన యుద్ధాన్ని సమాప్తం చేయాలని శివాజీ భావించాడు. 

భవిష్యత్తులో మొఘల్‌లకు బీజాపూర్‌తో సంఘర్షణ జరిగినప్పుడు తన సహకా 
రాన్ని అందజేయగలనని లేఖల ద్వారా ప్రతిపాదిస్తూ జయసింగ్‌ సమ్ముఖానికి అభ్య 
ర్ధన పంపాడు. జయసింగ్‌ లేఖల ద్వారా ఈ విషయం వెల్లడి అవుతుంది. కానీ ఈ 
(ప్రతిపాదన వెంటనే తృణీకారానికి గురి అయింది. పూర్తిలొంగుబాటు కంటే తక్కు 
వెన దానిని అంగీకరించడానికి జయసింగ్‌ సిద్ధపడలేదు. 

పురందర్‌ శత్రువుల చేజిక్కనున్నందున తాను అన్యుల తోడ్చాడు లేని ఏకా 
కేగా మిగిలిపోయాడు కనుక జయసింగ్‌ని కలుసుకొని యుద్ధ విరమణను కోరడం 
ఒక్కటే తన దుస్థితిని తొలగించుకొనే మార్గమని శివాజీ [గ్రహింపవలసి వచ్చింది. 

చక్రవర్తికి జయసింగ్‌ ఈ విధంగా నివేదించాడు : “జిల్‌హెజ్జ 7 వ తేదీ (1665 
జూన్‌ 11) ఆదివారంనాడు, ఆ రోజులో ఒక జాము [పహార్‌ గడిచిన తరువాత నేను 
దుర్చార్‌ నిర్వహిస్తుండగా, ఆరుగురు బ్రాహ్మణులతో కొందరు పల్లకీ బోయాలతో 
కూడి శివాజీ సమీపిస్తున్న వైనాన్ని ఆతను (రాయబారి) వార్తగా తెచ్చినాడు. ఉదై 
రాజ్‌ ముస్టీ, ఉగసేన్‌ కఛ్‌వాహలను మార్గం మధ్యలోనే అతన్ని కలుసుకొని కోటల 


శివాజీ, జయసింగ్‌ వ్‌5 


నన్నింటినీ అప్పగించడానికి అతను ఆంగీకరించినట్లయి తేనే రావచ్చునని చెప్పుడా 
నికి, నేను పంపాను. ఈ సందేశంవిని శివాజీ, “నేను స్మామాజ్యసేవలో |ప్రవేశించా 
ను. సామాజ్యధీనప్రాంతాంలో నా కోటలలో చాలాబాగం చేరగలవు అన్నాడు,” 
ఆవిధంగా చెప్పిన తరువాత నేను పంపిన వ్యక్తుల సాహచర్యంలో అతను పోయాడు. 
శివాజీని తీసుకుని రావడానికి గుడారం ద్వారంవద్దదకు జానీబేగ్‌ బషీని నేను పంపాను. 
పురందర్‌ను స్వాధీన పరచుకొనే స్థితిలో మొఘల్‌లు ఉన్నప్పటికీ శివాజీ వెలిబు 
చ్చిన కోరిక (ప్రకారం ఆ దుర్గం లొంగిపోవడానికి, ఆ దుర్గం రక్షణ దళం దానిని 
విడిచిపెట్టి వెళ్ళడానికి అనుమతి లభించింది. “అలంగీర్‌నామా' లో [వాసిన దాని 
(ప్రకారం పురందర్‌కోటలోని స్త్రీపురుషులు కలసి 7,000 సంఖ్యలో ఉండగా, వారిలో 
4,000 మంది యుద్ధవీరులు. 

పురందర్‌ ముట్టడి చిరస్మరణీయమైనది. తరువాత జరిగిన సంధి సంటప్రదిం 
పులు బెట్టుగా కొనసాగాయి. శివాజీ కోటలన్నీ లొంగిపోవాలని జయసింగ్‌ కోరాడు. 
జయసింగ్‌ దృష్టిని బీజాపూర్‌ వైపుకు మరల్చి అతనినుంచి ఉదారమైన షరతులను 
పాందటానికి వీలుగా అతనిని (ప్రభావితం చేయడానికి శివాజీ (ప్రయత్నించాడు. 

(అందుకు) జయసింగ్‌ నిరాకరించినాడు. అయితే శివాజీని మితిమీరి ఒత్తిడి 
చేయరాదని అతను నిర్ణయించాడు. దీనికి కారణేమంటే ఆస్థితిలో కేవలం తెగిం 
పుతో బీజాపూర్‌తో పొత్తు కలిపి అంతిమదశ వరకు మొఘల్‌లను (ప్రతిఘటించవ 
చ్చు. శివాజీకి బీజాపూర్‌ ప్రతిపాదన పంపనే పంపింది. కానీ ఆది ఆలస్యంగా 
అందింది. మొఘల్‌లకు వ్యతిరేకంగా అతను సాగించిన పోరాటంలో బీజాపూర్‌ 
మద్దతు ఇవ్యకపోవటం పట్ల శివాజీలో చెలరేగిన పరుషభావాలను అది తగ్గించలేక 
పోయింది. మొఘల్‌లకు వ్యతిరేకంగా బీజాపూర్‌ శివాజీ ఏకమైనట్లయితే జయసింగ్‌ 
దండయాత్ర గతిని సులభంగా ఉహించవచ్చు. 

చివరకు అంగీకరించిన సంధి షరతులు ఇవి: “శివాజీకి చెందిన 23 దుర్గాలు 
పెద్దవి, చిన్నవి, నాలుగు లక్షల హాన్లు (సుమారు 16 లక్షల రూపాయల) ఆదాయం 
ఇవ్వగలవి మొఘల్‌ సా[మాజ్యంలో లీనం కావలెను. 

2. రాజగఢ్‌తోసహా ఒక లక్ష వోన్ల (సుమారు 4,00,000 రూపాయల) ఖచ్చిత 
మైన ఆదాయం ఇవ్వగల శివాజీకి చెందిన 12 దుర్గాలు సామాజ్య (ప్రభుత్వం పట్ల 
విశ్వాసం కలిగి సేవచేసే షరతుమై శివాజీ అధీనంలో ఉండాలి.” 

3. ఆయితే అతని కుమారుడు శంభాజీ అయిదు వేల (ఆశ్వికదళ) హోదాకలి 
గిన మన్సబ్‌దార్‌ కాగలడు. 


56 శివాజీ 


4. తన విషయమై శివాజీ “మనసబ్‌నుంచి సేవనుంచి నన్ను మినహాయించం 
డి. దక్కన్‌లో మీరు చేసే యుద్ధాలలో ఎక్క డైనా కర్తవ్యనిర్వహణకు నన్ను నియో 
గించినట్లయితే, కాలహరణం లేకుండా నేను కర్తవ్య నిర్వహణ చేయగలను” అని 
కోరాడు. 

5. బీజాపూర్‌ భూభాగాలకు సంబంధించి, “బీజాపూర్‌ భూభాగంలోని నాలుగు 
లక్షల హాన్ల ఆదాయాన్ని ఇవ్వగల బీజాపూర్‌ తాల్‌-కొంకణ్‌ నా స్వాధీనంలో ఉండ 
గా, అయిదు లక్షల హాన్ల స్తూల ఆదాయాన్ని ఇవ్వగల కొన్ని బాలాఘాట్‌ ప్రాంత 
మహల్‌లను నాకు దయతో ఇచ్చినట్లయితే, బీజాపూర్‌ ఆక్రమణకు సామ్రాజ్య దేశాన్ని 
ఎప్పుడైనా పంపినప్పుడు, పెన పేర్కొన్న తాలూకాలను నాకు వదలి చేసేటట్లు 
సామాజ్య ఉత్తర్వును జారీ చేసినట్లయితే, నేను సంవత్సరానికి మూడు లక్షల 
చొప్పున వాయిదాలుగా చక్రవర్తికి నలభై లక్షల హాన్లు కప్పంగా చెల్లించడానికి 
నేను అంగీకరిస్తున్నాను.” 

మొఘల్‌లు స్వాధీన పరచుకొన్న దుర్గాలలో పురందర్‌, కొండన (సింహగఢ్‌), 
రోహిదా, లోహఘఢ్‌, మాహులీ వంటి బలమైన రక్షణ కేందాలు వున్నాయి. కేవలం 
(రాజఘఢ్‌, తోర్నా (ప్రధానమైనవిగా పరిగణింపదగిన దుర్గాలతో కలిపి పన్నెండు 
కోటలు శివాజీకి వదలి పెట్టారు. పూనా మైదాన ప్రాంతాలను కళ్యాణ్‌-భివాండీ తీర 
(ప్రాంతాన్ని మొఘల్‌లు స్వాధీన పరచుకున్నారు. 

పూనా ప్రాంతంలోని శివాజీ వారసత్వపు ఆస్తిలో 4 లక్షల వార్డిక ఆదాయాన్ని 
ఇవ్వగల స్వల్పభూభాగం మాత్రమే ఆతనికి మిగిలింది. బీజాపూర్‌ నుంచి స్వాధీన 
పరచుకొన్న మధ్య కొంకణ్‌ భూభాగాలు, (ప్రతాపగఢ్‌ దుర్గం జావళీ తాలూకాతోకూడిన 
ప్రస్తుత సతారాజిల్లాలోని స్వల్ప భూభాగం ఆ పిత్రార్జితానికి తోడయింది. ఆధునిక 
పదాల్లో చెప్పవలెనంటే శివాజీ రాజ్యం సుమారు రెండు జిల్లాలకు పరిమితమైంది. 
మొఘల్‌లు సిద్ధీలను సా[మాజ్య సేవలోకి చేర్చుకోవడం ద్యారా జంజీరాపై తమ 
ఆధిపత్యాన్ని విస్తరించారు. జంజీరా శివాజీ (పాబల్యానికి గురిఅయిన మండలంలో 
ఉన్నందున, మొఘల్‌ల చర్యను అతను గట్టిగా నిరసించాడు. అది (మింగుడు పడని 
చేదుమాత్ర. ఈ అవమానాన్ని గొప్ప ఓర్పుతో మన స్టైర్యంతో భరించడంలో శివాజీ 
ఘనత వ్యక్తమవుతుంది. అతను పోరాడటానికి (అంతేకాదు) జయప్రదంగా పోరా 
డటానికి జీవించాడు. 

ఈ దండయాత్రలో జయసింగ్‌ [క్రింద పనిచేస్తున్న, “మొఘల్‌ల కథ” (స్టోరి 


= 


యా-డి-మొగోరే) రచయిత అయిన మానుచీ కివాజీతో ఆతని సమావేశం గురించి 


శివాజీ, జయసింగ్‌ 57 


ఒక సంక్షిప్త వృత్తాంతాన్ని అందించాడు. అతని మాటలలో : “నేను వచ్చిన కొడి 
రోజుల తరువాత శివాజీ లొంగిపోయి మా శబిర్రానికి వచ్చాడు. నేను రాతి వేళ్ల 
రాజా (జయసింగ్‌) కోరినప్పుడల్లా వెల్లి అతనితో మాట్లాడి ఆడుతుండేవాడిని. ఈ 
కాలంలో ఒకనాటి రాహ్రి రాజా అతని బ్రాహ్మణుడు నేను కలసి ఆడుకొంటుండగా 
శివాజీ (ప్రవేశించాడు. శిబిరంలోని ఇతరులవలె నాకు పర్షియన్‌, హిందూస్థానీ భాషలు 
తెలుసు కనుక శివాజీతో అనేకసార్లు మాట్లాడటానికి అవకాశం కలిగింది. అతను 
యూరప్‌లో పోర్చుగీసురాజు తప్ప మరొకరాజు లేడని ఆబి|పాయపడుతుండగా, 
ఐరోపా రాజుల ఘనతను గురించిన సమాచారం నేను ఆతనికి అందించాను. మన 
మతాన్ని గురించి కూడా నేనతనితో మాట్లాడాను.” 

కారంగజేబ్‌ సంధిషరతుల పట్ల అంత చూపలేదు ఉత్సాహం. శివాజీకి అతని 
కోటలన్నీ లేకుండా చేయాలని అతను ఉదేశపడ్డాడు. “హస్‌ అంజుమాన్‌” లోని 
లేఖలు వెల్లడించినట్లు ఈవిషయలలో జయసింగ్‌ వాదనలు బలమైనవి, తిరుగులేని 
వి, నచ్చజెప్పగలవి. బెరంగజేబ్‌ వాటిని మానసిక సంక్షో భాలతోనే ఆమోదించిన 
టు, ఆగ్రాలో శివాజీ పట్ల ఆతను చూపిన ఆదరణ రీతి తెలియజేస్తుంది. 

జయసింగ్‌ వాదనలు ఖండితంగా చెప్పిన విరుద్ధాభిపాయాలుగా తోస్తున్నా 
యి. శివాజీ బీజాపూర్‌ చేతులు కలిపి, తద్వారా మొఘల్‌లకు సమస్యలు సృష్టించ 
గల ప్రమాదం ఏర్పడింది. శివాజీకి కోరలు తీసినప్పటికీ, బీజాపూర్‌ పై దండయా 
(తలో మొపుల్‌లతో చేరేటట్లు నచ్చచెప్పారు. బీజాపూర్‌ గోల్కొండ వంశ పారం 
పర్య పాలకులవల కాక శివాజీ ఉద్యోగి వర్గం నుంచి ప్రభవించిన జమీందారు 
మాత్రమే! అతని పాలనాధికారం ఒక దశాబ్దాన్ని మించి కొనసాగక పోవచ్చు. మొద 
టిసారిగా బీజాపూర్‌ పై దండయాత్రలో శివాజీని ఉపయోగించవచ్చు. మొఘల్‌లతో 
అదిల్హా కుతుబ్దాల, మరాఠాల ప్రమేయంగల దక్కన్‌ సమస్యాపరిష్కారంలో ఇది 
ఒక ఆవశ్యకమైన చర్యగా ఉండజాలదు. 

జయసింగ్‌ వాదనలు ఆ విధంగా సాగాయి. శివాజీ పట్ల జయసింగ్‌కు సాను 
భూతి ఉన్నట్లు ఆ వాక్యాలమధ్య చదివినట్లయితే, ఎవరైనా గ్రహంచగలరు. మొఘల్‌లకు 
నిజమైన విశ్వాసపాత్రుడైన మైనికునివలె అతడు తన ఆలోచనలను పూర్తిగా మార్చు 
కున్నల్ల కనిపిస్తున్నది. అతని లేఖలలో శివాజీని నిరసిస్తూ చేసిన వ్యాఖ్యానాలు 
జెరంగజేబ్‌ ఉపయోగం కొరకే ఉద్దేశించి వుండవచ్చు. సంధి షరతులు శివాజీ 
విషయంలో పరుషంగా ఉన్నప్పటికీ, జయసింగ్‌ వాదనలు లేనట్లయితే అవి మరింత 


కఠినంగా వుండేవి 


క్‌ న్‌వచ్‌ 
ప జయసింగ్‌ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని మొఘల్‌లు 
బీజాపూర్‌ పై దాడికి ఉపక్రమించారు బీజాపూర్‌ ఎ దండయాత్ర జెరంగజేబ్‌ 
ఇచ్చిన ఆజ్ఞల (ప్రకారం జరినట్లు జయసింగ్‌ మాటలనుబట్ట్‌ వెల్లడవుతుంది. ఈ 
వ్యవహారంలో నేను చొరవ తీసుకోలేదు " ఈ దండయాత్రను సానుకూల పరచగల 
ఫిరంగిదళం రవాణా సౌకర్యాలు తగినంతగా జయసింగ్‌కి లేని సందర్భంలో శివాజీ 


రాలు 
చేశాడు. ముఖ్యంగా మరాఠాల సహకారం వల్లనే ఫల్ల్తాన్‌, 


తాతివాడే. మంగల్‌వేధా దుర్గాలు (మొఘ ్‌ల) స్వాధీనమయాయి 
మ్‌ అ వు అలి wa బా ల అవ ఎ త్తి వ్‌ శ wd 
కానీ వీబాపూర్‌ వెపు పురోగమిస్తుండగా మొఘల్‌లకు అనుకోకుండా గట్టి పతి 


ఘటన ఎదురెంది. వారికి 1665 డిసెంబర్‌, 25, 28 తేదీలలో తవయుద్దాలు తట 
స్తించాయి. బీజాపూర్‌ పొలిమేరలో నగరంనుంచి సుమారు 16 కి. మీ. దూరం 
వరకు జయసింగ్‌ పూరోగమించాడు. బీజాపూర్‌ సైన్యం నిర్జాక్షిణ్య మైన విధ్వంసకర 
విధానాన్ని ఆమలు చేసింది. (బీజాపూర్‌) దుర్గాన్ని 30,000 సంఖ్యా బలంగల కర్ణా 
ఏక కాల్బలం సంరక్షణలో చక్కని సంసిద్ధ స్టితలో ఉంచారు ఆంతేకాక గోల్కొం 
డనుంచి అదనపు బలాలు బీజాపూర్‌ చేరాయి. శత్రువుతో నిర్విరామ పోరాటాలు 
ఎదుర్కొన్న జయసింగ్‌ తన బలాలను ఉపసంహరింపక తప్పిందికాదు. అతను 
1666 జనవరి 5 న బీజాపూర్‌ నుంచి వెనక్కు మళ్ళాడు. బీజాపూర్‌ సైన్యం జన 
వరి 11 న అతను భీమానదిని సమీపించే వరకు ఎడతెగకుండా అతన్ని వేధిం 


స కథను Sone అతని మాటల్లో 
విశ్వాస కతాషనికి అలవాటుపడిన దిలేర్‌ఖాన్‌ పలుమారు శివాజీని చంపగోరాడు. 
శివాజీని చంపుమనీ లేదా ఆ పని చేయడానికి తనకు అనుమతి 

యసంగ్‌ను అర్జించాడు. అందుకు పూర్తి బాధ్యతను తాను వహిం 
జా ఎట్టి నిందలపాలు కాకుండా చూడగలనసీ హామీ ఇచ్చాడు. శివాజీ 


ft 
ie 3 
గ్ర 
esa | 
ee 


శపరాక్రమాలు మొఘల్‌లకు విశ్రాంతినివ్వలేవు గనుక ఆ పరిణామం పట్ల చక్ర 
sర సంకోషించగలడని ఆతను ఆభిపాయపడ్డాడు. కాసి రాజా జయసింగ్‌ శివాజీని 


వద్‌ ఒయసింగ్‌ వ్‌ట్త 


సేనాసి నేతాజీ పాల్కర్‌ సకాలంలో (ఆ ముటడిలో) పాలొనడాసికి రాలేక పోడబం 
ఇ లి 


చ ణ్‌ ళా ఏ ణా 
వల ఆది జయప్రదం కాలేదు. కాగా లవ విమర్శకు గురి ఆయిన నెతాజీ. శివాజీ 


అ 


కొలువు ష పెట్ట మొఘల్‌లు తనకు ఆన్ముగహించిన మస్ఫబ్‌ తనకు తగినిడికాడగి 


అయిన మ Ss మొషుల్‌ల కొలువు 


వీబాపూరుప దండయాత్ర ఇ జయసింగ్‌కు దుర్దశగా పరిణమించింది. చాలినంత 
డ్చాటు లేకుండా చ[కవర్తి ఆజ్జ్ఞప్రకారం అతను బీజాపూర్‌ దాడి 


థి 


చేశాడు. అతను వెనుకంజవేయగా, దండయాత్ర వైఫల్యానికి బౌరంగజేబ్‌ అతనినే 


ఏ పెచ్చు, బీజాపూర్‌ విషయంలో మొఘల్‌లకు కలిగిన అపజయం శివాజీని, 
బీజాపూర్‌ వారితో కలిసి (1965 నాటి ) సంధి షరతుల ప్రకారం స్వాధీనం చేసుకో 
వడానికి గ్రురేపించవచ్చునని జయసింగ్‌ భయపడ్డాడు. 

కాగా శివాజీని మొఘల్‌ అస్రానానికి ఆవ్వానించమని చక్రవర్తికి సూచించినవాడు 
జయసింగ్‌. అతను ఇలా వాశాడు : “ప్రస్తుతం దుర్చుద్ధితో అదిల్లా, కుతుబ్దాలు 
ఎకమయ్యారు. కనుక, ఆన్ని విధాలా శివాజీ హృదయాన్ని చూరగొనడం, సార్వ 
భౌమ సన్నిధికి అతను చేరేటట్లుగా అతనిని ఉత్తరభారతం పంపడం తప్పనిసరి.” 

ఆగ్రా పోయేటట్లుగా శివాజీకి నచ్చచెప్పటంలో జయసింగ్‌ తన నేర్పరితనా 
న్నంతా వినియోగించి ఉండవచ్చు. భూభాగాల లబ్ది, కలిగినట్టి ఆశనూ ఆతను 
చూపించి ఉంటాడు. అతను నచ్చచెప్పిన తీరు మర్యాద పూర్వకంగానే గాక బండి 
తంగా కూడ ఉండి ఉంటుంది. శివాజీ (మొఘల్‌ ఆస్టానానికి వెళ్ళక తప్పింది 


60 శివాజీ 


కాదు. బహుశా మిత్రుడుగా అతని విలువను. జౌరంగజేబ్‌ గుర్తించి అతని వారస 
త్యపు ఆస్తిని తిరిగి అప్పగించే మార్గాన్ని అన్వేషించగలడని శివాజీ ఆశించాడు. 


5 
ఆగ్రా సందర్శనం, నిర్బంధ విముక్తి 


శివాజీ 1666 మార్చి ౨ న ఆగ్రాకు పయనమయాడు. ఒకవారం పాటు అతను జారం 
గాబాద్‌లో మజీలీ చేశాడు. కెరంగబేబ్‌ అతనికి ఇలా (వ్రాశాడు. “నా కృపదె పూర్తి 
విశ్వాసం కలిగి సంపూర్ణ స్థిరచిత్తంతో ఆలసించకుండా ఇక్కడకు రా. నా సమ 
కాన్ని పొందిన తరువాత నేను అనుగ్రహించిన వాటితో నీవు ఘనత నొంది, స్వగ్భ 
హానికి తిరిగి పోయేందుకు అనుమతి పొందగలవు.” 

శివాజీ 1666 12 న ఆ(గా చేరాడు. శివాజీ, ఆతని పరివారాన్ని గురించిన 
చక్కని వర్ణనకు జయసింగ్‌ కుమారుడైన రామ్‌సింగ్‌ తాలూకు రాజ పుత్ర అధికా 
రులు వ్రాసిన లేఖలకు మనము బుణపడి ఉన్నాము. రాజస్థానీ పత్రాల్లో పొందు 
పరచిన లేఖలు ఇలా ఉన్నాయి. “అతను ఒక వంద మంది భృత్యులతో మాత్రమే 
స్వయంగా వచ్చాడు. అతని రక్షణార్ధం వెంట వచ్చే వారి సంఖ్య మొత్తం మీద 
200 నుంచి సుమారు 550 వరకు ఉంటుంది. శివాజీ పల్లకీలో సవారీ చేస్తున్నప్పుడు, 
తురుష్కులు అనేకులు అతని ముందు నడుస్తుంటారు. స్వరాలంకార భూషితమైన 
ఆతని జెండా నారింజ సింధూర వర్ణ మయమయింది...చూపులకు శివాజీ శరీరం 
బక్క పలుచగా పొట్టిగా కన్పిస్తుంది. అతని ఆకారం ఆద్భుత సాందర్యమనదగిన 
వర్చస్సుగలిగి, అతనెవరో తెలుసుకొనకుండానే అతను ప్రజాపాలకుడని ఎవరైనా 
సహజంగానే భావించవచ్చు. (దీల్‌ సో హకీర్‌ పార్‌ అజబ్‌ గోరో, ఆప్‌ హీ రాజసీ 
దిసాజో). అతను చాలా సాహసం, ఆత్మాన్నత్యంతో కూడిన వ్యక్తిత్వం కలిగి చుబు 
కాన్ని ధరించి ఉంటాడు. నవ వర్ష (ప్రాయుడైన అతని కుమారుడు చాలా అద్భుత 
సౌందర్యంగల ఆకారం చక్కని శరీరం వర్దం కలవాడు.” 

“రాజస్థానీ పట్టీ పుస్తకాలు, జౌరంగజేబ్‌తో శివాజీ సమావేశాన్ని గురించి ప్రత్యక్ష 
కథనాన్ని మనకు అందజేస్తాయి. మొఘల్‌-మరాఠా సంబంధాలలో గుర్తుంచుకొనద 


"జ ఎన్‌. సర్కార్‌, రఘుబీర్‌సింగ్‌, రాజస్థానీ పటాలు, ఆగ్రాలో ఉన్న జెరంగజేబ్‌ దగ్గరికి శివాజీ 
ఆగమనం, కలకత్తా, 1963. 


గ, 
Fe 


౧2 yn 


గిన ఆ దృశ్యాన్ని ఇలా వద్దీంచడమైంది “కుమార్‌ (జయసింగ్‌ కుమారుడు దామె 
పింగ్‌), ముబ్లిస్‌ఖాన్‌ శివాజీని తొడ్కొని తెస్తున్నారు. అంతలో చక్రవర్తి దివాస్‌-ఇ- 


ష 
రెండవ మందిరం వద్దకు వెళ్ళాడు. చక్రవర్తి శివాజీని తన సమక్షానికి కొనితెచ్చి 
పరస్పర సంభాషణకు సమర్పించ వలసిందిగా ఆసద్‌ఖాన్‌ బక్షిని ఆజ్ఞాపించాడు. 
అసద్‌ ఖాన్‌ అతనిని చక్రవర్తి స ముఖ రానికి తిసుకుని వెళాడు. వెయ్యి 
రెండువేల రూపాయలను కానుకగా అయిదు వేల రూపాయలను ముడుపుగా చక 


వర్తికి సమర్పించాడు. 
తర్వాత చక్రవర్తికి శివాజీ కుమారుడు శంభాజీని సమర్చించగా, అతను ఆయి 
దువందల మొహర్లను, వెయ్యిరూపాయలను కానుకగా, రెండు వేల రూపాయలను 
ఒడుపుగా సమర్పించాడు. శివాజీ తాహిఖాన్‌ స్రాసంలో రాజా రామ్‌ సింగ్‌ ముండు 

వరుసలో నిలువవలసి వచ్చింది ” 
ఆది చక్రవర్తి జన్మదినము. తమలపాకులు రాకుమారులకు (పభువర్లీయులకు 


MM 


క. 


న్‌ 


పంచినందున శివాజీకి కూడా ఒకటి లభించింది. తరువాత ఆసంతోష సమయంల 
రాకుమారులకు, జాఫర్‌ఖాన్‌కు, రాజా జస్వంత్‌ సింగ్‌కు పట్టు ఆంగీలను సమర్చిం 
చారు. ఈ విషయమై శివాజీ విషణ్జుడై తర్వాత చిరాకు పడ్డాడు. కోపోదిక్తు డైన తరు 
వాత ఆయన కన్నులు ఆగ్రవులతో నిండాయి. చక్రవర్తి దీనిని గమనించి కుమార్‌ 
(రామ్‌సింగ్‌)కు, "శివాజీ ఏ విషయమై నొచ్చుకున్నాడో తెలుసుకో” అన్నాడు. అప్పుడు 


కుమార్‌ శివాజీ పక్కకు రాగా అతను. “నేను ఎటువంటి వాడినో నీవు చూస స్తున్నావు. 


(శ) 


తండ్రి చూసివున్నాడు. మీ చక్రవర్తి చూశాడు. అయినా నన్ను మీరు ఇంతసేపు 
జ పూర్వకంగా నిలబెట్టారు. వ్‌ మన్సబ్‌ను విసర్జిస్తున్నాను. నన్ను నిలబెట్టాలని 


ప్‌ స్ట 


బో 
రు తలచినట్లయితే సరియెన హోదాల క్రమంలో మీరు ఆ విధంగా చేసి వుండవ 
లసింది” అని అన్నాడు. వెంటనే అతను వెనక్కి తిరిగి, (ప్రభువర్గీయులలోని తన 
స్టానంనుంచి విసురుగా నడిచిపోసాగాడు. ఆప్పుడు కుమార్‌ అతని చేతిని పట్టుకొ 
న్నాడు. కానీ శివాజీ బలవంతంగా పట్టు వదిలించు కొని ఒక ప్రక్కకు వచ్చి, నేలపై 
కూర్చున్నాడు. కుమార్‌ అతనిని అనుసరిస్తూ ఆ ప్రదేశానికి వచ్చి మరొకసారి అతన్ని 


' ఇతను ఈ సమావేశావిక పక్షం రోజుల పూర్వం 5,000 ఆశ్వకదళ మన్సబ్‌దార్‌గా మాత్రమే 


క్తి గై 


ల న 
ఆగ సందర్శనం. నిర్బంధ విముక్తి 


లో 


అనునయించేందుకు (ప్రయత్నించాడు. కానీ ఆతను కుమార్‌ మాటలను చెపిన 
టక గట్టిగా ఇలా అన్నాడు. నా మరణం సమీపించింది. నన్ను నీ వైనా చంపు లేదా 
నన్ను నేనే చంపుకొంటాను. నీ ఇష్టమైతే నాతల నరికి దానిని అక్కడికి తీసికొని 
పో, కానీ నేను మాత్రం చక్రవర్తి సన్నిధికి తిరిగి రాను” శివాజీసి ఒప్పించడం 
సాధ్యపడలేదు కనుక, కుమార్‌ చక్రవర్తి వద్దకు పోయి ఆ సమాచారాన్ని అందజేశా 
ను వెళి. శివాజీని ఓదా 


సం వధకు కొనిరావల 


en 


ఆతన్ని ప్రిం 


tf. 


డు. చక్రవర్తి ముల్తాఫత్‌భాన్‌ను అఖిల్‌ఖాన్‌ను మువ్టీస్‌ ఖా 
ర్చి. అతనికి ఒక పట్టు ఆంగీసి ధరింప చెసి, 
సినదిగా, ఆజ్ఞాపించాడు. అ ముగ్గురు పభువులూ వచ్చి పట్టుఆంగీని ధరింపుమని 
శివాజీని కోరారు. “పట్టు అంగీని పుచ్చు కోవడానికి నేను అంగీకరించను. చక్రవర్తి 
ఉదేశపూర్వకంగానే జస్వంత్‌సింగ్‌కు దిగువన నన్ను నిలబెట్టాడు. నేను అటువంటి 
(ఉన్నతహోదాగల) వ్యక్తిని అయినప్పటికీ, నన్ను ఉద్దేశ పూర్వకంగా నిలబెట్టారు. 
చక్రవర్తి మన్సబ్‌ను నేను తిరస్కరిస్తున్నాను నే నాయన భృత్యుడను కాబోను. 
మీరు కావాలంటె నన్ను చంపివేయండి, నిర్బంధించండి కాని, ఆ పట్టు ఆంగీని 
నేను వేసుకోను, అని సమాధానం చెప్పాడు. వారు తిరిగి వెళ్ళి జరిగిన దానిని 
అంతటినీ చక్రవర్తికి నివేదించారు. చ(కవర్తి కుమార్‌ (రామ్‌సింగ్‌)ను అతని స్వగృహా 
కి శివాజీని వెంట తీసికొని వల్లి నచ్చ జప్పటానికి ప్రయత్నం చేయవలసిందిగా 
జ్ఞాపించాడు కుమార్‌ శివాజీని తన స్వగృహానికి వెంటతీసుకొని వెళ్ళి ఏకాంత 
ందిరంలో కూర్చుండబెట్టి, ఆతనితో చర్చించాడు. కానీ అతను వినిపించుకో 
వెన వ్రాసిన దానికి భిన్నంగా మహమ్మద్‌ కజామ్‌ వ్రాసిన “ఆలంగీర్‌నామాి 
మాటలలో: “పుట్టినరోజు వేడుకలనాడు చక్రవర్తి కుమార్‌ రామ్‌సింగ్‌ను, ముఖ్లాస్‌ఖా 
న్‌ను ఆతనికి స్వాగతం చెప్పి, ఆస్టానానికి కొని తేవలసిందిగా ఉత్తర్వు చేశాడు. 
శివాజీ ఆస్రానానికి వచ్చి, తన వందనాలు సమర్పించాడు. అతను చక్రవర్తి సన్నిధికి 
వచ్చాడు. సింహాసనానికి సన్నిహితులైన వారికి యోగ్య మైన స్టలంలో ఉన్నత (ప్రభు 
వర్గీయులతో సమాన స్థాయిలో అత నిలబడ్డాడు. ఆ రోజున అతనికి ఘన మర్యా 
దలు లభించాలని నిరయమయింది. కొన్ని రోజులపాటు అతను ఆస్థానంలో ఆణకువతో 
ఉంటూ చక్రవర్తినుంచి కనికరంతో కూడిన ఉపకారాలను పొందుతూ అతని లక్షా 
అను, కోర్కెలను, సాధించుకొన్న తరువాత వెళ్ళిపోవడానికి శీఘ్రంగా అనుమతి 
పొందగలడు. కానీ విచిిత్రభావాలను కలిగిన సామ్రాజ్య ఆస్టాన మర్యాదలను తెలి 
యని, మనసులో మితిమీరిన ఆశలనూ విపరీతమైన లక్షా కలను దాచుకొనిన (తవా 


¥ C9 


cl 


64 శివాజీ 


కోలీ బేజా, వామఖాసిద్‌ దూర్‌ అజకార్‌, వా ఖయాలతీఖమ్‌) అజ్ఞానం నిండిన ఈ 
మచ్చికకు లొంగని జంతువు తన స్థానంలో నిలుచుండిపోయాడు. చ[కవర్తి అతని 
పట్ల దయగా ఉన్నప్పటికి, ఒక పిచ్చి (భ్రమ ఆజ్ఞానం, అవివేకం కలిగించిన ఆవేశం 
ఆతని బుద్ధిలేని తలనుంచి పోలేదు. ఆతను ఒక మూలకు వెళ్ళిపోయి తేన రోషాన్ని 
(పదర్శించసాగాడు. అనుచితమైన ఫిర్యాదులు చేసి అయోగ్య మైన కోర్కెలను వెలి 
బుచ్చినాడు.” 

“ఈ విషయం వెల్లడికాగానే సార్వభౌముడు శివాజీ తన సముఖంలో ఉండటా 
నిక్‌ అర్హుడు కాడని నిర్ణయించాడు. ఆతనిని తన విడిదికి తెరిగి వెళ్ళమని ఆజ్ఞాపిం 
చగా, ఈ కారణంగా ఆ రోజున అతని కోసం కేటాయించిన ఉపకారాలను, బహు 
మానాలను అన్నింటినీ వాయిదా వేయవలసి వచ్చింది. అవివేకి, పాపిష్టుడు అయిన 
ఆ వ్యక్తి చక్రవర్తి కృపాపరిధి నుంచి పతనమయాడు. ఆ నాటి నుంచి అతను ఆస్టా 
నానికి రావటం అనుమతించ కూడదని ఆజ్ఞ జారీ ఆయినడి ” 

అధికారక ధనం శివాజీకి చెందవలసిన, ఆతను ఆశించిన మర్యాదలసు పూర్తిగా 
ఉపేక్షించినందుకు దాదాపు క్షమార్పణ వలె చదువతగినది. రాజస్థానీ పట్టీ పు 


c = 
a ౬ 


కాలు ఈ సంఘటన ఆగ్రాలో కలిగించిన సంచలనాన్ని కొంత వరకు మనకు ఆలియ 
చేస్తాయి. “ప్రజలు అంతకు పూర్వమే శివాజీ ఉత్కృష్ట ధైర్యసాహసాలను (పశం 
శించారు. ఇప్పుడు చక్రవర్తి సన్నిధికి వచ్చిన తర్వాత అతను అట్టి సాహసాన్ని 
చూపించి, అట్టి పరుషమైన శక్తిపూర్ణ మైన జవాబులు చెప్పినందుకు, ప్రజలు అతని 
ధైర్యాన్ని ఇతోధికంగా పాగడుతున్నారు”' అని 1666 మే 29 నాటి లేఖలో వ్రాసి 
వుంది, 

జాఫర్‌ ఖాన్‌ ఇతర మొఘల్‌ (ప్రభువర్గీయులకు “దివాన్‌-ఇ-ఖాస్‌' లోని శివాజీ 


ప్రవర్తన చక్రవర్తికి గట్టిగా అసమ్మతిని తెలియచేయడానికి అవకాశం కలిగించింది. 


he 


“రాజస్థానీ లేఖలు” వారి మాటలను ఉటంకిస్తున్నాయి. “మీ రాజ సన్నిధిలో అటు 
వంటి అవిధేయ అహంకార పూరిత చర్యలకు దిగటానికి ఈ శివాజీ ఎవరు? అయి 
నను సార్యభౌములైన మీరు వాటిని (మందలించకుండా) విడిచి "పట్టారు. ఈ విధంగా 
ఆనేక భూస్వాములు ఇక్కడకు వచ్చి అనాగరికంగా (ప్రవర్తించగలరు. అప్పుడు 
పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? ఆ హిందువుసాహసం (ప్రదర్శించాడననే 
సీ వార్త (ప్రతిదేశానికి చేరుతుంది. అందరు అదే విధంగా (ప్రవర్తించగలరు. అప్పుడు 


" రాజస్థానీ లేఖలు, 15 నుండి 16 మే, 1666. 


65 


tur 


ఆగ్రా సందర్శనం, నిర్చంధ విము 


శివాజీని చంపాలి లేదా ఎదైనా దుర్గంలో లేక కారాగారంలో సిర్చుంధించాలి అని 
చక్రవర్తి మనస్సుకు తోచింది. లేదా ఆ నిర్ణయం జరిగింది సద్దీఫులాద్‌కు శివాజీ 
(ఆగ్రా దుర్గ రక్షణ దళాధిపతు రాడ్‌ అందాజ్‌ ఖాస్‌ సివాసగృహానికి కొనిపామ మ్మని 


33 
ఆజా జారీ అయింది. 
క 


వాజీ పాణానికి ప్రమాదము 


ఎంగ్‌ శిబిరం వద్రగల అతని విడిది నుంచి శివాజీని తరలించే యాచన 


2 
రామ్‌సి 
శివాజీ [పాణానికి చాలా హానికరంగా కనబడింది. రాంసింగ్‌కు తండి జయః 


న న ఈ సంత ష(పదం కాని యోచన కార్య 


రూపం దాల్చకుండా చూడడానికి ఆతను స సత్వర చర్యలు ్న 
సామాజ్య గణకుడు (బక్తీ) మహమ్మద్‌ అమీన్‌ ఖాన్‌ వదకు వెళ్ళి, “చక్రవర్తి చంప 
తలపెట్టాడు. కానీ ఆతను (శివాజీ) నాతండ్రి నుండి భద్రతకు హామీ పొంది ఇక్క 


డకు వచ్చాడు. కాగా చక్రవర్తి ముందు నన్ను చంపి నా కుమారుని పిలిపించి, అత 
నిని కూడా హతమార్చడం భావ్యంగా ఉంటుంది. మమ్మల్ని చంపిన తర్వాతనే 


ఆయన శివాజీని చంపాలి లేదా ఆయన ఇష్ట ప్రకారం ఏదైనా చేయవచ్చు.” అని 


యి 
చక్రవర్తి, రామ్‌సింగ్‌ శివాజీకి హామీగా ఉండగలడా అని తెలుసుకున్నాడు. శివా 
జీని సంప్రదించిన తరువాత రామ్‌సింగ్‌ ఒక హామీ పత్రాన్ని (జమాన్‌గిరీ) వాసి 
ఇచ్చాడు. 
తక్షణ ప్రమాదం తప్పింది కానీ మే 16 నాటి అదే (రాజస్థానీ ఉత్తరం రామ్‌సింగ్‌ను 
కాబూల్‌లో నియోగించమని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. శివాజీని ఆతని వెంట తీసు 
కొని వెళ్ళవలసి వుంది. రాద్‌ అందాజ్‌ ఖాన్‌ రామ్‌ సింగ్‌కు పురోగామిగా ఉండటం 
గమనార్హము. శివాజీని ఆటవిక ప్రాంతంలో హతమార్చి, తరువాత శివాజీ ఆటవికుల 
దాడిలో మరణించినట్లు, ప్రపంచానికి చాటటం కంటె సులభమైనపని ఉండబోదు. 
ఆ ఉత్తరం యిలా పేర్కొన్నది. “శివాజీని చంపదలచినప్పుడు అందాజ్‌ఖాన్‌ రాంసింగ్‌ 
తో కన్యార్‌జీ, నీకు పురోగామిగా నన్ను నియమించారు అని చెప్పాడు.” 
రామ్‌సింగ్‌తో పాటు తాను కాబూల్‌ వెళ శకం లసిఉంటుందని గ్రహించగానే శివాజీ 
గా చేయడానికి నిరాకరించాడు. ఇంతలో ఆతను సామాజ్య థఏధానమం(ఆ 


పదరా సంబంధం పెట్టుకొన్నాడు జాపర్‌ఖాస్‌ ఇతర పభువర్గీయుల మద 


గద శివాజీ 


తును సంపాదించడానికి శివాజీ వారికి గణనీయమైన మొతాలతో సామ్ము చెల్లిం 
చనట్లు కనబడుతున్నది. మే 24 నాల్‌ రాజస్తానీ లేఖ మాటలలో: “జాఫర్‌ వ 
మద్దతును పొందడానికి అతనికి కొంత సామ్ము శివాజీ చెల్రించినట్లు నేను వినా 

ఇతర చోట కూడా అతను కొదో గొప్పో ఖర్చు పెట్టాడు.” 

రామ్‌సింగ్‌ శ్‌వాజీలను కాబూల్‌ పంపే (ప్రతిపాదన కార్యరూపం దాల్బలేడు 
శివాజీ కుమారుడు శంభాజీని మాత్రం రామ్‌సింగ్‌ సాహచర్యంలో ఆసానంలో హాజరు 
కావడానికి అనుమతించారు. మహమ్మద్‌ ఆమీస్‌ ఖాన్‌ ద్వారా శివాజీ, తన దుర్గాలను 
తెరిగి తనకు అప్పుగించినటయితే 2 కోట రూపాయలను చెల్లించి దక్కన్‌లో విశ్వా 

సంతో చక్రవర్తికి సేవచేయగలనని, (ప్రతిపాదిస్తూ EE విజ్ఞప్తి స 

(దానికి) కౌరంగజేజ్‌ జవాబు ఆశాజనకంగా లేదు: “ఆతనిపట నా కనికరాన్ని 
ఆవకాశంగా తీసుకొని ఆతను మతి సిమికాన్ని కోలో ఎగా అతనిక్‌ స్వగృహానికి వెళ్ళ 
డానికి అనుమతి ఏవిధంగా లభిస్తుంది? ఆతను ఎవరినీ సందర్శించరాదని గట్టిగా 
చెప్పండి.” అందువలన శివాజీ బస చుట్టూ గట్టి కాపలా ఏర్పాటు చేశారు. 

అలంగీర్‌నామా”' మనకు తెలియచేస్తున్నది: “అతని (శివాజీ) దుష్ట స్వభావం, 
సార్వభౌమునికి విశదం కాగానే ఆ దౌర్భాగ్యుడు పారిపోగలడని అనుమానం కలిగి 
నందున, సార్వభౌముడు రక్షక భటాధికారి ఫులాద్‌ ఖాన్‌కు శివాజీ బస చుటూ తన 
భటులను కాలపా ఉంచమని ఆజ్ఞాపించాడు. ముమ్మరంగా కాపలా కాసే నిమిత్తం 
ఈ రక్షక భట దళానికి తోడుగా ఒక పిరంగి దళాన్ని చేర్చారు.” అంతే కాక అలం 
గీర్‌నామా శివాజీని గురించి జయసింగ్‌ను కూడా సంప్రదించినట్లు తెలియచేస్తున్నది. 

మరొకసారి శివాజీ మరణగండాన్ని ఎదుర్కొన్నాడు. జూన్‌ 7 నాటి రాజ స్టాన్‌ 
లేఖ యిలా చెపుతుంది. “చక్రవర్తి ముందుగా శివాజీకి సందేశం పంపాడు. నీ 
దుర్గాల నన్నింటినీ నాకు అప్పగించు. నీకు తిరిగి మన్సబ్‌ ఇవ్వగలను. నీ అన్న 
కుమారుని కూడా ఇక్కడికి పిలువు. అతనికి కూడా నేను మన్సబ్‌ ఇవ్వగలను.” 
దానికి జవాబుగా శివాజీ సమాధానం “నేను ఏ మన్సబ్‌ను కోరడం లేదు. దుర్గాలపై 
నాకు అదుపులేదు, చక్రవర్తికి అప్పటికే అతని పట అసంతుష్టి కలిగింది.” వారాహ 
రుడు ఈక్రింది వార్తను తెచ్చాడు: “శివాజీ మైన్యాలు స్వదేశం నుంచి వస్తున్న 
రాంసింగ్‌ సైనికులు జతకూడుతున్నారు.” 

“చ్మకవర్తి సిద్ధీఫులాద్‌ ను, ఫిరంగి దళ అధికారులను, వెళ్ళి శివాజీని చంపం 
డి,” అసి ఆజ్ఞాపించాడు 


చక్రవర్తి నుండి రామ్‌సింగ్‌కు వర్తమానం చేరింది “నీ స్వంత భూములనుంచి 


గ్‌ 


ఆగా సందర్శనం, నిర్బంద 


ల wo 
(ఎస్టీ 
ప dn 
స లి 
3, 12 
బాం 
ఖై » 
' రో 
3 శై 
sD» yd 
Cc ళా 
ని 
ఇ 4 
a hb 
న్‌ ఫి 
సె 0 
2p 
wn 

స్‌ 


మనుష్యులు ఇక్కడకు చేరుతున్నట్లు 
సంది " రామ్‌సింగ్‌ మనవి చేశాడు. 


అందుచేత నా 


ముకాస* 


న్‌ 
ఆఆ 


(ఆల 


అయింది. 


bu 

“3 
యు గ 
sy ఈ 
ళ్‌ ఖీ 
i ర్ట 
న. స్‌ 
న్‌ A 
(ఐ 3 
an |S 
> 9 
| A 
క్రి 
ఎ. 
౨ Mm 
సేం 
ee gp 
లల్తె f, 
5 
లగ 
19 శే 
3 
ar “నై 
A ౧ 
థి 
5 fh 
3 ౩ 
We స్‌ 
నై. | 
bl 
అ 


౮,౯ 


అతనిని 


వు 


శ్‌ 
ర 


తోడ్పడరు 


నీకు 


ట్‌ 
జో 


ఆధారపడి ఎ 


లు 
బే 


ఒలి 


నని ఆయనకు 


రించచచు 


91 


స్‌ అన్నాడు. 


అ 


లా త్యజింపగలను " 


పక్షాన్ని ఎ 
రోజుల (కితం మహారాజ్‌ కుమార్‌ (రామ్‌సిం 


= 


౧ 


రెండు 


) శీవాజీ వద్ద తన 


pa 


కం 


కాపలాదారులను కూడా నియిగించాడు. 


ను 


నొదకరంగా వుంటాయి. 


లో ఆగ్రా వీధులలో ప్రచారంలో ఉన 


త్రీరాల 


త్‌ క 
“6 


రాజసా 


౮ (ప్రకారం. 


వాళ 


త న 
చదవడానికి వి 


నుంచి 


ఇ 


డవగలడు, 


15 మూరల ఎత్తు 


14 లేక 
50 కోసుల దూరం 


 వాజీ 


ఓ 
ళ్‌ 


కై 
రితి 
— 


ందకు దూకగలడు.' అతను 40 ను౮ 


Ya 


అని 


CA 
ఇ 


Ca 
~~ 


కి 


= 


ంచింది. షాజాదా (మూఆజ్లామ్‌) రాకుమారుడు. గంభీరం 


గప 


నేను కూడా బెరంగాబాద్‌లో దీ 


తన కోటలను స్వాధీన 


లివార వా 


టే 
ట్‌ 


చెప్పాడు. 


క 


గా, 


చక్రవర్తి 


బ్యా 
ఛల్‌ 


చేయాల 


చి వెళి పోవడానికి తాను చేయగల య 


పరచేటు 


u3 
రీ 


౦లో 


త్న 


శివాజీ చేయలేదు. ఆ(గా నుం 


* రామ్‌ సింగ్‌ నిర్వ 


2] 


యోచించివులడవచు 


వాజీ 


ని 


సింగ్‌ ప్రమేయం ఉండరాదని 


0 
bh € 
ah 

fa 
గో 
fh Aa 
h 
అతి (౧ 
సట 
ఓ 

1 గ్‌ 
A, 68 
గ్గ 

(1 
2a 
య 
Wr: 
స 3 
ర గు 
mn (౨ 
9 fn 
లి 
2 3 
లి రీ 
3 tn 
లె 
9 వ 
గి క్ష 

"తత్త 
స్‌ 9 
ట్‌ 
fh TA 


రణ శివాజీ 


గకుండా రక్షించడానికి చేసిన తన కాపలా ఏర్పాట్లను కొనసాగించాడు. 

“జూన్‌ 7 వ తేదీన శివాజీ తన సేవకుల నందర్నీ పంపివేస్తూ, "వెళ్ళండి. 
ఇక్కడ నాతో ఎవరూ ఉండవద్దు. ఇక్కడ నేను ఒంటరిగా ఉంటాను. నన్ను వారు 
చంపదలచినట్లయితే, చంపనివ్యండి', అని అన్నాడు. రామ్‌సింగ్‌ వారిని తన బస 
ఉండటానికి అనుమతించాడు. తన సైన్యాన్ని దక్కనకు తెరిగి వెళ్ళడానికి అవసర 
మైన (ప్రయాణ పత్రాలను జారీ చేయవలసినదిగా శివాజీ చక్రవర్తికి కబురు పంపాడు. 

మొఘల్‌ (ప్రభుత్వం శివాజీ తప్పించుకొనే వీలు లేకుండా చేయడానికి తగు 


దల 


ఏర్పాట్లను చేసి ఉంటుంది. జూన్‌ 12 నాటి ఉతరం దానికి చూచన: ఆజ్ఞలు 


(న 
య్ధ Ot 
Cn 
/] 
et 
(C3 
బి 

ఓ 
గ్గ 
m 
iA 

(a 


అందాయి. శివాజీ ఎప్పుడైనా ఆగానుంచి మార్యా౭ 
ట్లయితే, ఆతన్ని నిర్బంధించాలి.” 
“చక్రవర్తి పె ఒత్తిడి తేవడానికి శివాజీ సన్యాసిగా మారి వారణాసిలో ఉండగ 
అనని (ప్రతిపాదించాడు. చక్రవర్తి ఆతనిని అలహాబాద్‌లో గవర్నర్‌ బహదూర్‌ ఖాన్‌ 
రక్షణ [క్రింద ఉంచడానికి ప్రతిపాదనచేశాడు. ” 
దక్కన్‌లో బీజాపూర్‌ పై యుద్ధం యోచించినవిధంగా సాగటంలేదు. జయ 
సింగ్‌ సంకటస్థితిలో పడి ఉంటాడు. "శివాజీని గురించి రాసిన అతని ఉత్తరం ఆసక్తి 
దాయక మయింది. తన కుమారుడు రామ్‌సింగ్‌కు వాస్తూ జయసింగ్‌ ఇలా అన్నా 
డు' “ఈ మాటలను మరెవరికి చెప్పకుండా నేను చెప్పినట్లుగా చక్రవర్తికి తెలియ 
జేయాలి. (ప్రతి క్షణానికి దాని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. శవాజీని కరిగి పంప 
మని నేను చక్రవర్తిని కోరినప్పుడు, ఇక్కడి పరిస్టితి ఇప్పుడున్న దానికంటే భిన్నంగా 
ఉంది. (ప్రస్తుత పరిస్థితుల్లో ఈ (ప్రాంతానికి రావడానికి అతన్ని అనుమతించడం 
ఎంత మాత్రం రాజనీతి సమ్మతం కాదు. అంతేకాక శివాజీని (ఖైదీగాకాక) అతని 
అంతస్తుకు తగిన విధంగా నిర్బంధంలో ఉంచాలని చక్రవర్తికి తెలియజేయి. ఇక్కడ 
ఉన్న అతని అధికారులు అతను తిరిగి రావటం పట్ల నిరాశ చెంది అదిల్హాతో చేరవ 
లసిన స్థితిలో పడి, మనకు వ్యతిరేకంగా అలజడులు రేకెత్తించకుండా వుండాలి, 
ఈ విధానం ఈ (ప్రాంతానికి సార్వభౌముడు కొత్త సైన్యాన్ని పంపే అవసరాన్ని 
వారించగలదు.” అంతేకాదు, “చక్రవర్తి దక్కన్‌ చేరిన తరువాత అ(గ్రానుంచి శివా 
జీని అక్కడకు పిలిపించగలరని వాగ్దానం చేసి శివాజీని సమాధాన పరచాలి. అతని 
ఆనుచరులు విశ్వాసంతో తో వోకు క తోడ్చడేట్లు చేయడానికి అతని కుమారుని చక్రవర్తి 


1 సర్కార్‌, హౌజ్‌ ఆఫ్‌ శివాజీ, పుట 166. 


ఆ(గా సందర్శనం, నిర్చంద విముక్తి 49 


నే ఉంచడం, విధానరీత్యా, తప్పనిసరి.” 
ఈ చివరి ఉత్తరం దక్కన్‌లో కొనసాగుతున్న దండయ్మాతను జయప్రదంగా 
ముగించడాని స్వయంగా చక్రవర్తి ఆక్కడకు వెళ్ళేందుకు తీవంగా యోచిస్తునా 


వ 


డని. వ నాటుకొన్న భావానికి ప్రతిస్పందన. శివాజీ బీజాపూర్‌తో పొత్తు 
కలిపే సాధ్య సంఘటనను నివారించడానికి వీలుగా ఆతన్ని ఉత్తర భారతంలో 
నిర్బంధించాలని జయసింగ్‌ కోరుతూ ఉండగా జెరంగజేబ్‌, శివాజీ తన దుర్గాలను 
అప్పగించే విధంగా అతనిపై ఒత్తిడి తేవడం లక్ష్యంగా పెట్టుకొన్నాడు. అతని దుర్గా 
లన్నీ భద్రంగా తనకు స్వాధీనంలో ఉండేవరకు శివాజీని విడుదల చేయడానికి 
ఆయన సిదంగా లేడు. అందుకు గాను [క్రమంగా ఒత్తిడి అధికం కాసాగింది. 
“సివాజీ దు ర రక్షణ దళాలు తన ఉత్తరాలను ఖాతరు చేయక పోవచ్చు గనుక 


(ఫి 


తనను దక్కన్‌ వె ళ్ళడానికి అనుమతించినట్రయితే చక్రవర్తికి తన దుర్గాలను అప్ప 
చించగా దానికి చక్రవర్తి అతను అక్కడకు వెళ్ళి నప్పుడు దుర్గాలను 


అచాలని్‌ సూ 


వారు ఇచి య. ఏనట్లయితే, ఆతను వారికి వ్రాసినప్పుడు వారు వాటిని ఎందుకు 
చరు? 


అ 


క 


అని బదులు పలికాడు. 


అ 


శివాజీ ఖర్చులు 

మరారీ చరిితకారుడు సభాసద్‌ సామాజ్య (పధాన మంతి జాఫర్‌ఖాన్‌ ఇతర 
(పభువర్గీయులను శివాజీ సందర్శించడాన్ని గురించి మనకు తెలియజేస్తుతున్నా 
డు. భీమ్‌సేన్‌ సక్సేనా కూడా సైనికులకు సాధారణ వ్యక్తులకు శివాజీ ఉదారంగా 
ఇచ్చిన దానధర్మాలను బహుమానాలను గురించి పేర్కొన్నాడు. ఆందువలన శివా 
జీకి ధనలోపం కలిగింది. ఆతను రామ్‌సింగ్‌ వద్ద 66,000 రూపాయలు ఆప్పుచేశా 
ఢు. ఈ సొమ్ముని జయసింగ్‌కు దక్కన్‌లో ఇచ్చివేశాడు. 

ఆగస్టు 23 తేదీనాటి రాజస్థానీ ఉత్తరం శివాజీ తప్పించుకోవడానికి ముందు 
జరిగిన సంఘటనలను తేటతెల్లం చేస్తుంది: “శివాజీ పలాయనానికి 4 రోజుల 
ముందు నుంచి కాపలా మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మరొకసారి శివా 
జీని చంపాలని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. కానీ వెంటనే రాజా విఠల్‌దాస్‌ నివాసంలో 
అతన్ని ఉంచాలనే తన ఆజ్ఞను సవరించాడు. దురినం సమీపించిందని శివాజీ 
గ్రహంచినందువల్ల (నిర్బంధం నుంచి తప్పించుకొన్నాడు ” మరాఠీ చరిత్రల (ప్రకారం 





సర్కార్‌, శివాజీ, పుటి 149. 


శివాజీ 


70 


ఉత్తరాలు ఇ 


డు. రాజనా ర్త 


ల 


జ్‌ 


ంచుకొన్యా 
Son 


ఎ 
ంచగా. 


వి 
బె 


17 స ఆగ్రానుంచి త 


వాజీ 1666 ఆగస్తు 


దా 
ళ్‌ 


ర్‌ నామా ఆగసు 19 నాడు 


జ గా 
యెమి 


పే 
న 18 న ఇెదిన జరిగినటు 


ఆ 


సంఘ 


పోయిన 


వళ 
ళ్‌ 


ను 


స్సు 


శయిందగా 


శ 
మగ 


# 


చాల 


ంకో 


> 


జే ఆగసు 


(తులు ని 


3 
fy 
3 
Ce) 


అర 


(4 


గ 


¥ 


లా 


x 


fa 


తొందరపాటుతో జరిగిన చర్యా 


లాయనం 


బ్య 
మె 


3 


చా 


అది. ఆవ 


న్‌, 
తసి 


రోపణలకు దారి 


కనపడీంద్‌. 


ది. చరిత్రకారుడు 
సఫలమయాయి. 


qe 


డ్‌. 


ళ్‌. 


పా 
గ 


~ 


తలంపును 1666 


అఆలు 


“ 


f 


vy 


ae 
CY ఆ కట, 
డ్‌ 


కొనాాడసీ, ని 


గారిగా 20 రోజుల తరా 


పు 
పర 


ఎనది. 


రు 


లి 


గత (౫ 


ఒ|పడింపులు జరిపిన 


అ 


న జరిగిన 


x 


se 


రీఆని గురిం 


fh 


ఇట్టి 


బా 


4 
& 


కష 
గా 


స్పర 


రా 
7 


అట్‌ 
wy 
న. 


ప్పుం దుకొ 


ఇప్పి 


ఖీ 
గ్‌ 
# 
ye 
గ్‌ 


‘Pa 


గా 


aay 
బే 


~~ Gu yy 
యినదిగా కొస్తుంది. జెరంగజిబ క్తు 


సరి ఆ 


ఆగా సందర్శనం, నిర్బంధ విముక్తి 71 


డ్‌ 
ట్ర 
ల 
౮ 


శివాజీని పొగడుతూ కవి భూషణ్‌ వాసిన హీందీ పద్యకావ్యం వం 


య్‌ 


జల్‌ 


సమకాలీన రచనలో ఈ కథనానికి మద్రతు లభించింది. సంస్కృత కవి జయరామ్‌ 
షిండే కూడ ఇదే కథనాన్ని సూచించాడు. వేధించే దర్యాప్తుల న 
శిక్షల నుంచి సిర్లక్ష్యంగా వ్యవహరించిన వర్గాలను రక్షించడానికి కల్పించిన కట్టుక 
థగా దీనిని తిరస్కరించవలసింది. కొంత కాలం పాటు అవమానానికి గురియెన 


రామ్‌సింగ్‌ను మినహా మరెవ్వరిసీ శ్‌క్తించినట్లుగా కనబడదు. 


ఒక వాదన 
ఉంది. తన పరిజనానికి వాకు ర ష్మత్రాల (దస్తాక్‌) సహాయంతో ఆతను 
౦ పట్‌ స పైంబరు 12న అక్కడకు చేరుకున్నాడు. కాసి 


నివేదికపై, అగా ఆధారపడిన దాని ఫలితము. సెపైం 


న 


బరు 27 న జయసింగ్‌ వాసిన లేఖలో శివాజీ తిరిగి రాలెదని ఉన్నందున ఆడి 
నమ్మశక్యంకానిది. ఈ లేజలో తరిగి రాలేదు (నారపీదా) అనుమాటను తరిగి వచ్చి 


నాడు (రసీదాా అని తప్పుగా భాషాంతరీకరించారు. ఈ నరం సంలు వాటికంటే 


Es 


రారీ చరితలు మనకు తగిన మ మార్గదర్శకాలు. “వేథే శాకావఠి” శివాజీ శంభాజీ 


ట్స 


తోడురాగా 1666 నవంబరు 20 న రాజఘఢ్‌ చేరాడని వాసివుంది. మైన పేర్కొన్న 
మాటలతో పాటు శంభాజీ శివాజీ వచ్చిన కొంతకాలం తర్వాత దక్కన్‌కు తిరిగి 
రావడం వలన కూడ కొంత గందరగోళం సంభవించింది. కానీ ఈ గందరగోళాన్ని 
'జేథశే కరీనా అనే చరిత్ర పరిష్కరించింది దానిలో, “రాజశ్రీస్వామి మార్గ శీర్హశుద్ధ 
పంచమి (1666 నవంబరు 20) నాడు రాజగఢ్‌కు విచ్చేశాడు. రాజశ్రీ శంభాజీ 
రాజును బాహ్మణుడు విశ్వాసరావు వద్ద మథురలో ఉంచాడు. విశ్వాసరావు కూడా 
తీసుకొని వచ్చాడు.” అని వాసి ఉంది. 
మొఘల్‌లు శివాజీ కోసం గట్టి అన్వేషణ (ప్రారంభించారు. మాళ్యాలో దక్క 
న్‌లో మొఘల్‌లు అనేకులను నిర్బంధించినట్లు ఆస్టాన ప్రకటన పత్రికలు తలియషజే 
స్తున్నాయి. శివాజీ బహుశా మొఘల్‌ కాపలా కేం(దాలకు వీలైనంత దూరంగా తూర్పు 
ళ్ళ మార్గం పట్టి ఉంటాడు. మరారీ చరిత్రకారుడు సభాసద్‌, మొఘల్‌ చరిత్ర 
కారుడు భీమ్‌సేన్‌ సక్సేనా ఇరువురూ ఆలహాబాద్‌, వారణాసి, గయ, గొండ్వానా, 
గోల్కొండల మార్గంలో శివాజీ [ప్రయాణం చేసినట్లు సూచించారు శివాజీ వారణాసి 
వెళ్ళాడు. అక్కడ నుంచి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని సర్గుజా జిల్లావైపు అతను 


౧4 శివాజీ 


క్కోటీ పేజా, వామఖాసిద్‌ దూర్‌ అజకార్‌, వా ఖయాలతీఖమ్‌) అజ్ఞానం నిండిన ఈ 
మచ్చికకు లొంగని జంతువు తన స్థానంలో నిలుచుండిపోయాడు. చక్రవర్తి ఆతని 
పల్ల దయగా ఉన్నప్పటికి, ఒక పిచ్చి భమ ఆజ్ఞానం, అవివేకం కలిగించిన ఆవేశం 
అతని బుద్ధిలేని తలనుంచి పోలేదు. అతను ఒక మూలకు వళ్ళిపోయి తన రోషాన్ని 
(ప్రదర్శించసాగాడు. అనుచితమైన ఫిర్యాదులు చేసి అయోగ్య మైన కోర్కెలను వెలి 
బుచ్చినాడు.” 

“ఈ విషయం వెల్లడికాగానే సార్వభౌముడు శివాజీ తన సముఖంలో ఉండటా 
నికి అర్హుడు కాడని నిర్ణయించాడు. అతనిని తన విడిదికి తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపిం 
చగా, ఈ కారణంగా ఆ రోజున అతని కోసం కేటాయించిన ఉపకారాలను, బహు 
మానాలను అన్నింటినీ వాయిదా వేయవలసి వచ్చింది. అవివేకి, పాపిష్టుడు అయిన 
ఆ వ్యక్తి చక్రవర్తి కృపాపరిధి నుంచి పతనమయాడు. ఆ నాటినుంచి అతను ఆస్టా 
నానికి రావటం అనుమతించ కూడదని ఆజ్ఞ జారీ అయినది.” 

అధికారక ధనం శివాజీకి చెందవలసిన, అతను ఆశించిన మర్యాదలను పూర్తిగా 


తాని 


ఉపేక్షించినందుకు దాదాపు క్షమార్పణ వలె చదువతగినది. రాజస్టానీ పట్టీ పుస్త 
కాలు ఈ సంఘటన ఆగ్రాలో కలిగించిన సంచలనాన్ని కొంత వరకు మనకు తెలియ 
చేస్తాయి. “ప్రజలు అంతకు పూర్వమే శివాజీ ఉత్కృష్ట ధైర్యసాహసాలను (ప్రశం 
శించారు. ఇప్పుడు చక్రవర్తి సన్నిధికి వచ్చిన తర్వాత అతను అట్టి సాహసాన్ని 
చూపించి, అట్టి పరుషమైన శక్తిపూర్హమైన జవాబులు చెప్పినందుకు, (ప్రజలు ఆతని 
ధైర్యాన్ని ఇతోధికంగా పాగడుతున్నారు”' అని 1666 మే 29 నాటి లేఖలో వ్రాసి 
వుంది. 

జాఫర్‌ ఖాన్‌ ఇతర మొఘల్‌ (ప్రభువర్గీయులకు ‘'దివాన్‌-ఇ-ఖాస్‌' లోని శివాజీ 
ప్రవర్తన చక్రవర్తికి గట్టిగా అసమ్మతిని తెలియచేయడానికి అవకాశం కలిగించింది. 
“రాజస్థానీ లేఖలు” వారి మాటలను ఉటంకిస్తున్నాయి. “మీ రాజు సన్నిధిలో అటు 
వంటి అవిధేయ అహంకార పూరిత చర్యలకు దిగటానికి ఈ శివాజీ ఎవరు? అయి 
నను సార్యభౌములైన మీరు వాటిని (మందలించకుండా) విడిచి పెట్టారు. ఈ విధంగా 
అనేక భూస్వాములు ఇక్కడకు వచ్చి అనాగరికంగా (ప్రవర్తించగలరు. అప్పుడు 
పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? ఆ హిందువుసాహసం (పదర్శించాడననే 


నీ వార్త (ప్రతిదేశానికి చేరుతుంది. అందరు అదే విధంగా (ప్రవర్తించగలరు. అప్పుడు 


(| రాజస్థానీ లేఖలు, 15 నుండి 16 మే, 1666. 


ఆ(గా సందర్శనం, నిర్బంధ విముక్తి 65 


శివాజీని చంపాలి లేదా ఏదైనా దుర్గంలో లేక కారాగారంలో సిర్భంధించాలి అని 
చక్రవర్తి మనస్సుకు తోచింది. లేదా ఆ నిర్ణయం జరిగింది. సిద్దీఫులాద్‌కు శివాజీని 
(ఆగా దుర్గ రక్షణ దళాధిపతి) రాడ్‌ అందాజ్‌ ఖాన్‌ నివాసగృహాసికి కొనిపామ్మని 


క్ర 
ఆజా బారీ అయింది. 
Ca 


శివాజీ ప్రాణానికి ప్రమాదము 
రామ్‌సింగ్‌ శిబిరం వద్దగల అతని విడిది నుంచి శివాజీని తరలించే యోచన 


వౌ 


CY 


పపాణానికి చాలా హానికరంగా కనబడింది. రాంసింగ్‌కు € తండి జయసింగ్‌, 
ఆగాలో బస చేసిన కాలంలో అతనికి ఎట్టి హానీ కలగకుండా చూడవలసిం 


గాగ 


వౌ 


ఎ 


రు 


నై స్పష్టమైన బాధ్యతను అప్పగించాడు, ఈ సంతో షప్రదం కాని యోచన కార్య 
రూపం దాల్చకుండా చూడడానికి అతను సత్వర చర్యలు తీసుకొన్నాడు. అతను 
స్నామాజ్య గణకుడు (బక్షీ) మహమ్మద్‌ అమీన్‌ ఖాన్‌ వద్దకు వెళ్ళి, “చక్రవర్తి చంప 
తలపెట్టాడు. కానీ అతను (శివాజీ) నాతండ్రి నుండి భద్రతకు హామీ పొంది ఇక్క 
డకు వచ్చాడు. కాగా చక్రవర్తి ముందు నన్ను చంపినా కుమారుని పిలిపించి, ఆత 
సిని కూడా హతమార్చడం భావ్యంగా ఉంటుంది. మమ్మల్ని చంపిన Be 
ఆయన శివాజీని చంపాలి లేదా ఆయన ఇష్ట ప్రకారం ఏదైనా చేయవచ్చు.” అని 
చెప్పాడు. 
చక్రవర్తి, రామ్‌సింగ్‌ శివాజీకి హామీగా ఉండగలడా అని తెలుసుకున్నాడు. శివా 
జీని సంప్రదించిన తరువాత రామ్‌సింగ్‌ ఒక హామీ పత్రాన్ని (జమాన్‌గిరీ) వ్రాసి 
ఇచ్చాడు. 
తక్షణ ప్రమాదం తప్పింది కానీ మే 16 నాటి అదే (రాజస్టానీ) ఉత్తరం రామ్‌సింగ్‌ను 
కాబూల్‌లో నియోగించమని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. శివాజీని అతని వెంట తీసు 
కొని వెళ్ళవలసి వుంది. రాద్‌ అందాజ్‌ ఖాన్‌ రామ్‌ సింగ్‌కు పురోగామిగా ఉండటం 
గమనార్హము. శివాజీని ఆటవిక ప్రాంతంలో హతమార్చి, తరువాత శివాజీ ఆటవికుల 
దాడిలో మరణించినట్లు, ప్రపంచానికి చాటటం కంటె సులభమైనపని ఉండబోదు. 
ఆ ఉత్తరం యిలా పేర్కొన్నది. * “నివాజీని చంపదలచినప్పుడు అందాజ్‌ఖాన్‌ రాంసింగ్‌ 
తో కన్వార్‌జీ, నీకు పురోగామిగా నన్ను నియమించారు అని చెప్పాడు.” 
రామ్‌సింగ్‌తో పాటు తాను కాబూల్‌ వెళ్ళవలసిఉంటుందని (గహించగానే నివాజీ 
ఆ విధంగా చేయడానికి నిరాకరించాడు. ఇంతలో అతను సామాజ్య (పధానమంతై 
జాఫర్‌భాన్‌తో సంబంధం "పట్టుకొన్నాడు. జాఫర్‌ఖాన్‌ ఇతర (పభువర్గీయుల మద 


60 శివాజీ 


తును సంపాదించడానికి శివాజీ వారికి గణనీయమైన మొత్తాలతో సామ్ము చెల్లిం 
చనట్లు కనబడుతున్నది. మే 24 నాటి రాజస్థానీ లేఖ మాటలలో: “జాఫర్‌ ఖాన్‌ 
మదతును పొందడానికి అతనికి కొంత సామ్ము శివాజీ చెల్లించినట్లు నేను విన్నాను. 
ఇతర చోట్ల కూడా అతను కొద్దో గొప్పో ఖర్చు పట్టాడు.” 

రామ్‌సింగ్‌ శివాజీలను కాబూల్‌ పంపే (ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు 
శివాజీ కుమారుడు శంభాజీని మాత్రం రామ్‌సింగ్‌ సాహచర్యంలో ఆస్తానంలో హాజరు 
కావడానికి అనుమతించారు. మహమ్మద్‌ అమీన్‌ ఖాన్‌ ద్యారా శివాజీ, తన దుర్గాలను 
తెరిగి తనకు అప్పగించినట్లయితే 2 కోట రూపాయలను చెల్లించి దక్క న్‌లో విశ్వా 
సంతో చక్రవర్తికి సేవచేయగలనని, ప్రతిపాదిస్తూ PEE విజ్ఞప్తి సమర్పించాడు. 

(దానికి) బెరంగబేబ్‌ జవాబు ఆశాజనకంగా లేడు: “ఆతనిపట్ల నా కనికరాన్ని 
అవకాశంగా తీసుకొని అతను మతి స్టెమితాన్ని కోల్పోగా అతనికి స్వగృహానికి వెళ్ళ 
డానికి అనుమతి ఏవిధంగా లభిస్తుంది? అతను ఎవరినీ సందర్శించరాదని గట్టిగా 
చెప్పండి.” అందువలన శివాజీ బస చుట్టూ గట్టి కాపలా ఏర్పాటు చేశారు. 

“అలంగీర్‌నామాి” మనకు తెలియచేస్తున్నది: “అతని (శివాజీ) దుష్ట స్వభావం, 
సార్యభౌమునికి విశదం కాగానే ఆ దౌర్భాగ్యుడు పారిపోగలడని అనుమానం కలిగి 
నందున, సార్వభౌముడు రక్షక భటాధికారి ఫులాద్‌ ఖాన్‌కు శివాజీ బస చుట్టూ తన 
భటులను కాలపా ఉంచమని ఆజ్ఞాపించాడు. ముమ్మరంగా కాపలా కాసే నిమిత్తం 
ఈ రక్షక భట దళానికి తోడుగా ఒక ఫిరంగి దళాన్ని చేర్చారు.” అంతే కాక అలం 
గీర్‌నామా శివాజీని గురించి జయసింగ్‌ను కూడా సంప్రదించినట్లు ఆలియచేస్తున్నది. 

మరొకసారి శివాజీ మరణగండాన్ని ఎదుర్కొన్నాడు. జూన్‌ 7 నాటి రాజ స్టానీ 
లేఖ యిలా చెపుతుంది. “చక్రవర్తి ముందుగా శివాజీకి సందేశం పంపాడు. నీ 
దుర్గాల నన్నింటినీ నాకు అప్పగించు. నీకు తిరిగి మన్సబ్‌ ఇవ్వగలను. నీ అన్న 
కుమారుని కూడా ఇక్కడికి పిలువు. అతనికి కూడా నేను మన్సబ్‌ ఇవ్వగలను.” 
దానికి జవాబుగా శివాజీ సమాధానం “నేను ఏ మన్సబ్‌ను కోరడం లేదు. దుర్గాలమై 
నాకు అదుపులేదు, చక్రవర్తికి అప్పటికే అతని పట అసంతుష్టి కలిగింది.” వార్తాహ 
రుడు ఈక్రింది వార్తను తెచ్చాడు: bs సైన్యాలు స్వదేశం నుంచి వస్తున్న 
రాంసింగ్‌ సైనికులు జత త కూడుతున్నారు.” 

“చక్రవర్తి సిద్ధీఫ్రులాద్‌ను, ఫిరంగి దళ అధికారులను, వెళ్ళి శివాజీని చంపం 

డి," అని ఆజ్ఞాపించాడు. 

చక్రవర్తి నుండి రామ్‌సింగ్‌కు వర్తమానం చేరింది “సీ స్వంత భూములనుంచి 


ఆ(ా సందర్శనం, నిర్భంధ విముక్తి 67 


మనుష్యులు ఇక్కడకు చేరుతున్నట్లు, ఒక _సెనిక దళం ప్రోగవుతున్నట్లు మాకు తెలి 
ఇంది” రామ్‌సింగ్‌ మనవి చేశాడు. “నాకు కాబూల్‌ వెళ్ళవలసిందనే లజ్ఞ జారీ 
ఆయింది. అందుచేత నా మనుష్యులను పలిపించాను. ఇప్పుడు నా నియామకాన్ని 
ఉపసంహరించారు. నా మనుష్యులను రావద్దని వారించాను. మేము se 
బతుకు అతడి (శివాజీ కొరకు _సిన్యాన్ని పోగు చేయడానికి ఆతనెవరు? నెను 


"సేవకుణ్ణి నివాజీ కూడా సేవకుడే. సార్యభౌములన మీరు మీ aes వచ్చి 


గ 


(కవర్తి 


టు నిరయించి నట్లయితే, ఆతనిని ని నిర్బంధించవచ్చు లేదా చంపవచ్చు. స్త 


e* 


వర్తి 
వాటి 
స్‌ 
ణ్‌ 


“బేగం సాెవాబ్‌ రోషనారా జోక్యం చేసికొన్నది. ఆమె యిలా అన్నది. “మీర్జా 


(ప్రసిద్ద సేవకుడు. అతని హామీపైననె శివాజీ ఇక్కడకు వచ్చి 


er 


రాజా (జయసింగ్‌) 
స్మామాజ్యూ భృత్యుడయాడు. నీవు ఆతనిని చంపినట్లయితే నీ హామీ ఇచ్చేవాగ్డ్గానా 
లపై ఆధారపడి ఎవ్వరూ నీకు తోడ్పడరు, బేగం సాహాబ్‌ జోక్యం వలన చక్రవర్తి 
ఆ సంఘటనలో పట్టుదలవహించకుండా విడచి పెట్టాడు.” 

“ఒక రోజు శివాజీ రామ్‌సింగ్‌తో “నీవు చెప్పినదానిని ఇతరులు శ్రద్ధతో 
వింటారని తలపోశాను. నన్ను గురించి నీవు చక్రవర్తితో మాట్లాడావు. కాని ఆయన 
దానిన్‌ పట్టించుకోలేదు. శివాజీని గురించి ఇక సై నాకు సిర్వహణ బాధ్యతలు లేవ 
స్త వ. చిత్తం వచ్చినట్లు అతని (శివాజీ) పట్ల న చలిని ఆయనకు 

ప్వెనావు? రామ్‌సింగ్‌ పక్షాన్ని ఎలా త్యజింపగలను ” అని అన్నాడు. 

“రెండు రోజుల (క్రితం మహారాజ్‌ కుమార్‌ (రామ్‌సింగ్‌) శివాజీ వద్ద తన 
కాపలాదారులను కూడా నియెగించాడు.” 

రాజస్థానీ ఉత్తరాలలో ఆగ్రా వీధులలో ప్రచారంలో ఉన్నట్లుగా నమోదైన, అతిశయో 
క్తులతో నిండిన పుకార్లు చదవడానికి వినోదకరంగా వుంటాయి. వాటి ప్రకారం, 
“రాజా జస్వంత్‌సింగ్‌ చక్రవర్తితో “శివాజీ 14 లేక 15 మూరల ఎత్తు నుంచి 
క్రిందకు దూకగలడు.' అతను 40 నుంచి 50 కోసుల దూరం సడవగలడు,” అని 
చెప్పాడు. నీలివార్త వ్యాపించింది. షాజాదా (మూఆజ్ఞామ్‌) రాకుమారుడు. గంభీరం 
గా, “నేను కూడా జెరంగాబాద్‌లో దీనిని గురించి విన్నాను,' అని చెప్పాడట. శివాజీ 
తన కోటలను స్వాధీనపరచేట్లు చేయాలని చక్రవర్తి ఆసక్తితో ఉన్నాడు. ఈ 
శివాజీ చేయలేదు. ఆ(గా నుంచి వెళ్లి పోవడానికి తాను చేయగల యత్నంలో రా 
సింగ్‌ ప్రమేయం ఉండరాదని శివాజీ యోచించివుండవచ్చు. రామ్‌ సింగ్‌ నిర్వ 
హణ బాధ్యత క్రింద తనను ఉంచరాదనసీ, తన కొక ప్రత్యేక నివాసాన్ని ఏర్పాటు 
చేయాలనీ, అతను కోరాడు. ఆ కోర్కె యథాప్రకారం శివాజీకి ఎటువంటి హానీ జర 


బక్షి 


లా 
మిం 


en 


8 శివాజీ 


గకుండా రక్షించడానికి చేసిన తన కాపలా ఏర్పాట్లను కొనసాగించాడు. 

“జూన్‌ 7 వ తేదీన శివాజీ తన సేవకుల నందర్నీ పంపివేస్తూ, “వెళ్ళండి. 
ఇక్కడ నాతో ఎవరూ ఉండవద్దు. ఇక్కడ నేను ఒంటరిగా ఉంటాను. నన్ను వారు 
చంపదలచినట్లయితే, చంపనివ్యండి”, అని అన్నాడు. రామ్‌సింగ్‌ వారిని తన బసలో 
ఉండటానికి అనుమతించాడు. తన మెన్యాన్ని దక్కస్‌కు తరిగి వళ్ళడానికి ఆవసర 
మైన ప్రయాణ పత్రాలను జారీ చేయవలసినదిగా శివాజీ చక్రవర్తికి కబురు పంపాడు.” 

మొఘల్‌ (ప్రభుత్యం శివాజీ తప్పించుకొనే వీలు లేకుండా చేయడానికి తగు 
ఏర్పాట్లను చేసి ఉంటుంది. జూన్‌ 12 నాటి ఉత్తరం దానికి చూచన: “ఆజ్ఞలు 
అందాయి. శివాజీ ఎప్పుడైనా ఆగ్రానుంచి మార్యాబాద్‌ పరగణాకు తప్పించుకొన్న 
ట్లయితే, అతన్ని నిర్బంధించాలి.” 

“చక్రవర్తి పె ఒత్తిడి తేవడానికి శివాజీ సన్యాసిగా మారి వారణాసిలో ఉండగ 
లనని (ప్రతిపాదించాడు. చక్రవర్తి అతనిని అలహాబాద్‌లో గవర్నర్‌ బహదూర్‌ ఖాస్‌ 
రక్షణ [క్రింద ఉంచడానికి (ప్రతిపాదనచేశాడు.” 

దక్కన్‌లో బీజాపూర్‌ పె యుద్ధం యోచించినవిధంగా సాగటంలేదు. జయ 
సింగ్‌ సంకటస్థితిలో పడి ఉంటాడు. శివాజీని గురించి రాసిన ఆతని ఉత్తరం అసక్తి 
దాయక మయింది. తన కుమారుడు రామ్‌సింగ్‌కు వ్రాస్తూ జయసింగ్‌ ఇలా అన్నా 
డు “ఈ మాటలను మరెవరికి చెప్పకుండా నేను చెప్పినట్లుగా చక్రవర్తికి తెలియ 
జేయాలి. (ప్రతి క్షణానికి దాని (ప్రత్యేక అవసరాలు ఉంటాయి. శివాజీని తిరిగి పంప 
మని నేను చక్రవర్తిని కోరినప్పుడు, ఇక్కడి పరిస్థితి ఇప్పుడున్న దానికంటే భిన్నంగా 
ఉంది. (ప్రస్తుత పరిస్థితుల్లో ఈ (ప్రాంతానికి రావడానికి ఆతన్ని అనుమతించడం 
ఎంత మాత్రం రాజనీతి సమ్మతం కాదు. అంతేకాక శివాజీని (ఖైదీగాకాక) అతని 
అంతస్తుకు తగిన విధంగా నిర్బంధంలో ఉంచాలని చక్రవర్తికి తెలియజేయి. ఇక్కడ 
ఉన్న అతని అధికారులు అతను తిరిగి రావటం పట్ల నిరాశ చెంది అదిల్హాతో చేరవ 
లసిన స్థితిలో పడి, మనకు వ్యతిరేకంగా అలజడులు రేకెత్తించకుండా వుండాలి. 
ఈ విధానం ఈ ప్రాంతానికి సార్వభౌముడు కొత్త సైన్యాన్ని పంపే అవసరాన్ని 
వారించగలదు.” అంతేకాదు, “చక్రవర్తి దక్కన్‌ చేరిన తరువాత ఆగ్రానుంచి శివా 

ని అక్కడకు పిలిపించగలరని వాగ్గానం చేసి శివాజీని సమాధాన పరచాలి. అతని 
ఆనుచరులు విశ్వాసంతో మీకు తోడ్పడేట్లు చేయడానికి అతని కుమారుని చక్రవర్తి 


* సర్కార్‌, హౌజ్‌ ఆఫ్‌ శివాజీ, పుట 166. 


ఆ(గా సందర్శనం. నిర్బంధ విముక్తి 49 


వద్దనే ఉంచడం, విధానరీత్యా, తప్పనిసరి.” 

ఈ చివరి ఉత్తరం దక్కన్‌లో కొనసాగుతున్న దండయాత్రను జయప్రదంగా 
ముగించడానికి స్వయంగా చక్రవర్తి అక్కడకు వెళ్ళిందుకు తీవ్రంగా యోచిస్తున్నా 
డని, మనస్సులో నాటుకొన్న భావానికి (ప్రతిస్పందన. శివాజీ బీజాపూర్‌తో పొత్తు 
కలిపే సాధ్య సంఘటనను నివారించడానికి వీలుగా అతన్ని ఉత్తర భారతంలో 
నిర్బంధించాలని జయసింగ్‌ కోరుతూ ఉండగా జౌారంగజేబ్‌, శివాజీ తన దుర్గాలను 
అప్పగించే విధంగా అతనిపై ఒత్తిడి తేవడం లక్ష్యంగా పెట్టుకొన్నాడు. అతని దుర్గా 
లన్నీ భదంగా తనకు స్వాధీనంలో ఉండేవరకు శివాజీని విడుదల చేయడానికి 
ఆయన సిద్ధంగా లేడు. అందుకు గాను క్రమంగా ఒత్తిడి అధికం కాసాగింది. 

“కివాజీ దుర్గ రక్షణ దళాలు తన ఉత్తరాలను ఖాతరు చేయక పోవచ్చు గనుక 
తనను దక్కన్‌ వెళ్ళడానికి అనుమతించినట్లయితే చక్రవర్తికి తన దుర్గాలను అప్ప 
గించాలని సూచించగా దానికి చృకవర్తి ఆతను అక్కడకు వెళ్ళి నప్పుడు దుర్గాలను 
వారు ఇచ్చివేసినట్లయితే, అతను వారికి వ్రాసినప్పుడు వారు వాటిని ఎందుకు 
అప్పగించరు?” అని బదులు పలికాడు. 


గివాజీ ఖర్చులు 

మరాఠీ చరిత్రకారుడు సభాసద్‌ స్నామాజ్య (ప్రధాన మంత్రి జాఫర్‌ఖాన్‌ ఇతర 
ప్రభువర్గీయులను శివాజీ సందర్శించడాన్ని గురించి మనకు తెలియజేస్తుతున్నా 
డు. భీమ్‌సేన్‌ సక్సేనా కూడా సైనికులకు సాధారణ వ్యక్తులకు శివాజీ ఉదారంగా 
ఇచ్చిన దానధర్మాలను బహుమానాలను గురించి పేర్కొన్నాడు. ఆందువలన శివా 
జీకి ధనలోపం కలిగింది, అతను రామ్‌సింగ్‌ వద్ద 66,000 రూపాయలు అప్పుచేశా 
ఢు. ఈ సొమ్ముని జయసింగ్‌కు దక్కన్‌లో ఇచ్చివేశాడు. 

ఆగస్టు 23 తేదీనాటి రాజస్థానీ ఉత్తరం శివాజీ తప్పించుకోవడానికి ముందు 
జరిగిన సంఘటనలను తేటతెల్లం చేస్తుంది: “శివాజీ పలాయనానికి 4 రోజుల 
ముందు నుంచి కాపలా మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మరొకసారి శివా 
జీని చంపాలని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. కానీ వెంటనే రాజా విఠల్‌దాస్‌ నివాసంలో 
అతన్ని ఉంచాలనే తన జజ్ఞను సవరించాడు. దురినం సమీపించిందని శివాజీ 
గ్రహించినందువల్ల (నిర్బంధం నుంచి తప్పించుకొన్నాడు.” మరాఠీ చరిత్రల ప్రకారం 





' సర్కార్‌, శివాజీ, పుటి 149. 


70 శివాజీ 


శివాజీ 1666 ఆగస్టు 17 న ఆగానుంచి తప్పించుకొన్నాడు రాఒసానీ ఉత్తరాలు ఆ 
సంఘటన 18 న తేదీన జరిగినట్లు సూచించగా, అలంగీర్‌ నామా ఆగస్టు 19 నాడు 
ఆతను వెళ్ళి పోయినల్లుగా పేర్కొన్నది. మరారీ చరిత్రలు సరిగా (వాశాయి. రాజపు 
[తులు శివాజీ ఆగస్టు 1$ న తప్పించుకొనినట్లు తెలుసుకోవాలని నిశ్సయించగా 
మొఘల్‌లు శివాజీ కొరకు వెగిర పాటుకో, వెతెకిన తరువాత ఆ సంఘటనను మరు 
నాడు మాత్రమే నర్హారించారు. 


శ 


శివాజీ పలాయనం తొందరపాటుతో జరిగిన దర్యాప్పుల 


§ 
G 

న. 
ర 
బె 

CGC 

a 
rp 
(స్ట 


రోపణలకు దారితిసి 


a 


౦ది. ఆ వివాదంలో రామ్‌సింగ్‌ను చౌప్పించడానిక్‌ ప్రయత్నాలు 
చేశారు. ఆ వ్యవహారంలో రామ్‌సింగ్‌ ప్రమేయం వున్నదని బెరంగబేబ్‌ నమ్మినట్లు 


కనపడింది. కానీ రాజస్థానీ ఉత్తరాలు దీనిన బుజువు చేయటం లేడు. శివాజీ చాలా 


ద్‌ఖాన్‌ నియమించిన కాపలావాళ్ళు కూడ వాటిలో 


($e 
ది. చరిత్రకారుడు భీమ్‌సేన్‌ సక్సేనా [గ్రంథస్తం చేసినట్లు శివాజీ కానుకలు దానాలు 


4 


నీ పెద్ద పండ్రగంపలో దాగి శ్‌వాజీ తప్పించుకొన్నాడనే కథను, రక్షక భటకాపలా 
అధికారులను ఇబ్బందికి గురి కాకుండా చేయడానికి, ప్రచారం చేస్‌ 
డ్‌ 


. ఈ తలంపును 1666 సెపైంబరు 3 నాటి లేఖ బలపరుస్తు 


sea Fa 
శ్ర 


yl 
] 
ఈ. శప స ణా ౯ 
ంశాలు ఇవి; “ఆ రోజులో నాలుగు ఘడియలు గడిచిన తరు 


ఆ 
వాత వెయ్యిమంది మనుషులు కాపలా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండగానే, శవాజీ 


తప్పించుకొన్నాడన వార వెలువడ్‌ంది. కచ్చితంగా ఆతనెప్పుడు తప్పించుకొన్నాడో 


రోజు ఎవరూ చెప్పలేకపోయారు. 


"ఎ 


‘ 


(6 ళా ళ్‌ వవ 
ఎ కాపలా విభాగం (చౌక్‌) ద్వారా వెళ్ళాడో ఆ 
చనల తరువాత, గంపలను లొపరికి తెచ్చి అక్కడ నుంచి చెలుపలికి ఆస్‌ 


ఆ లేఖ, సంఘటన జరిగిన పూరిగా 20 రోజుల తర్వాత (వ్రాసినది. శవాజీ 


తప్పించుకొన్న రీతిని గురించి, పరస్పర సంప్రదింపులు జరిపిన తరువాత వారు 
ఊ 


చెసిన ఊహ అది 
పభుత( కథనం దాని కంటే సరి అయినదిగా తోసుంది. జారంగబేబ్‌ కుణంగా 
' 0 వ ల ఎట అ 7) 
దర్యాప్తు చెయకుండా ఏ వ్యవహారాన్ని చదడలిపటె మ్య కి కాడు. అలంగీర్‌నామా లో 
ce = వాటి 
శివాజీ. మారువెషంలా పారిపోయాడన* స్పష్టంగా వ్రాసింది. 


ఆ([గా సందర్శనం, నిర్బంధ విముక్తి 71 


శివాజీని పాగడుతూ కవి భూషడ్‌ (వాసిన హిందీ పద్యకావ్యం వంటి మరొక 
మకాలీన రచనలో ఈ కథనానికి మద్ధతు లభించింది. సంస్కృత కవి జయరామ్‌ 
౦డే కూడ ఇదే కథనాన్ని సూచించాడు. వేధించే దర్యాప్తల నుంచి తరువాత 


లి 


వ ఆచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వర్గాలను రక్షించడానికి కల్పించిన కట్టుక 


ల 


గా దీనిని ని తీరస్కరించవలసింది. కొంత కాలం పాటు అవమానానికి గురియన 
ముసింగ్‌ను మినహా మరెవ్వరినీ శిక్షంచినట్లుగా కనబడదు. 


q 


వాజీ (పలాయన) మార్గము 

సవాజీ ముందుగా మథురవెళ్ళి అక్కడనుంచి దక్కన్‌కు వెళ్ళినట్లు ఒక వాదన 
ఉంది. తన పరిజనానికి జారీచేసిన ప్రయాణ పత్రాల (దస్తాక) సహాయంతో అతను 
స్వగృహానికి ఆన్నని మార్గం పట్టి సెప్టెంబరు 12 న అక్కడకు చేరుకున్నాడు. కాని 
ఈ వాదన ఒక గూఢచారి సివేది దికపె అతిగా' ఆధారపడిన దాని ఫలితము. సెప్టెం 
బరు 27 న జయసింగ్‌ (వాసిన లేఖలో శివాజీ తిరిగి రాలేదని ఉన్నందున ఆది 
నమ్మశక్యంకానిది ఈ లేఖలో తరిగి రాలేదు (నారసీదా) అనుమాటను తిరిగి వచ్చి 
నాడు (రసీదా) అసి తప్పుగా భాషాంతరీకరించారు. ఈ సందర్భంలో వాటికంటే 
మరారీ చరిత్రలు మనకు తగిన మార్గదర్శకాలు “జేథే శాకావలి” శివాజీ శంభాజీ 
తోడురాగా 1666 నవంబరు 20 న రాజఘఢ్‌ చేరాడని వాసివుంది. వెన పేర్కొన్న 
మాటలతో పాటు శంభాజీ శివాజీ వచ్చిన కొంతకాలం తర్వాత దక్కన్‌కు తిరిగి 
రావడం వలన కూడ కొంత గందరగోళం సంభవించింది. కానీ ఈ గందరగోళాన్ని 
'జేశే కరీనా' అనే చరిత్ర పరిష్కరించింది. దానిలో, “రాజశ్రీస్వామి మార్గ శీర్ణశుద్ధ 
పంచమి (1666 నవంబరు 20) నాడు రాజగఢ్‌కు విచ్చేశాడు. రాజశ్రీ శంభాజీ 
రాజును బ్రాహ్మణుడు విశ్వాసరావు వద్ద మథురలో ఉంచాడు. విశ్వాసరావు కూడా 
తీసుకొని వచ్చాడు,” అని (వాసి ఉంది. 

మొఘల్‌లు శివాజీ కోసం గట్టి అన్వేషణ ప్రారంభించారు. మాళ్వాలో దక్క 
న్‌లో మొఘల్‌లు అనేకులను నిర్చంధించినట్లు ఆస్థాన ప్రకటన షత్రికలు తెలియజే 
స్తున్నాయి. శివాజీ బహుశా మొఘల్‌ కాపలా కేందాలకు వీలైనంత దూరంగా తూర్పు 
వెళ్ళే మార్గం పట్టి ఉంటాడు. మరాఠీ చరిత్రకారుడు సభాసద్‌, మొఘల్‌ చరిత్ర 
కారుడు భీమ్‌సేన్‌ సక్సేనా ఇరువురూ అలహాబాద్‌, వారణాసి, గయ, గొండ్వానా, 
గోల్కొండల మార్గంలో శివాజీ ప్రయాణం చేసినట్లు సూచించారు. శివాజీ వారణాసి 
వెళ్ళాడు. అక్కడ నుంచి (ప్రస్తుతం మధ్య(ప్రదేశ్‌లోని సర్గుజా జిల్లావైపు అత 


72 శివాజీ 


మరలి ఉండవచ్చు ఆ పెన అంబికాపూర్‌, అమరకంటక్‌, బిలాస్‌పూర్‌ సమీపంలో 
రతన్‌పూర్‌, రాయపూర్‌, బస్తర్‌, మిత భూభాగం గోల్కొండల మార్గాన శివాజీ పయ 
నించినట్లు కనబడుతుంది. 

శివాజీ ప్రయాణం (ప్రమాద భరితంగా సాగింది. మొఘల్‌లకు పట్టుబడకుండా 
చాలాసార్లు అతను తప్పించుకొన్నాడు. చరిత్ర కారుడు ఖాఫీఖాన్‌ అప్పల్లో ప్రజా 
మోదాన్ని పాందిన అట్టి కథల కొన్నింటిని పూసగుచ్చినట్లు వ్రాశాడు. 

రాజ్‌గఢ్‌కు శివాజీ సురక్షితంగా చేరిన సంచర్భాన్ని మరాఠాలు ఆనందోత్సాహ 
(ప్రదర్శనతో జరుపుకొన్నారు. తరువాత త్వరలో శంభాజీ కూడా తన తండి వద్దకు 
చేరాడు. శివాజీ రాజ్‌ఘడ్‌కు భద్రంగా చేరిన తర్వాత ఆ పొరపాటును సవరించుకో 
వడానికి జౌారంగజేబ్‌ చేయగలిగినది చాలా స్యల్పము. దక్కన్‌లో యుద్ధం (పతికూ 
లంగా పరిణమించినందు వల్ల భారతదేశం మ పర్షియా దండయాత్ర రానున్నదనే 
పుకార్ల వలన మానసిక ఆందోళనలే ఆ పొరపాటుకు కారణమయ్యాయి. 

జారంగజేబ్‌ అహమ్మద్‌నగర్‌లో చనిపోతున్న సమయంలో ఏబదేండ్ల తరువాత 
కూడా శివాజీ పలాయనాన్ని శోకంతో జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. క్షణకాలం తాను అజా 
(గత్తగా ఉన్నందువల్ల సంభవించిన శివాజీ పలాయనం అంతులేని మనోవ్యధలకు 
దారితీసినట్లు ఆయన తన మరణ శాసనంలో నమోదుచేశాడు. 

మొఘల్‌ల దృష్ట్యా నిస్సంశయంగా అది పారపాటే. శివాజీని సమాధాన పర 
చలేక పోవడం (ప్రథమ(ోణి ప్రమాదంగా మారింది. మిత్రుడుగా శివాజీ తన రాజ్యాన్ని 
వస్తరించుకొనగలిగినా, గొల్కొండ బీజాపూర్‌ రాజ్యాలను ఆంతమొందించుటలో కూడా 
మొఘల్‌ల కతను ఘనంగా ఉపయోగపడి ఉండేవాడు. భారతదేశ చరితలోని సంఘ 
టనలు చెప్పే వృత్తాంతం మరొక విధంగా ఉండి ఉండేది. జరిగినదేమిటంటే శివాజీ 
తిరిగి మొఘల్‌లను ఏశ్వసించలేదు. మొఘల్‌ల మరాఠాల మధ్య విస్తరించిన అంతరం 
తర్వాత పదునెనిమిదవ శతాబంలో ఆతి ముఖ్య మైన పరిణామాలకు దారితీసింది. 

శివాజీ (నిర్బ్చంధంనుంచి) తప్పించుకోకుండా ఉండినట్లయితే లేదా తప్పిం 
చుకొనిపోతూండగా పట్లుబడినట్లయితే అతనికి ఏ గతి పట్టి ఉండేదో ఊహించడం 
కష్టం కాదు. అతని సేనాని నేతాజీ పాల్కర్‌ మాయోపాయం ద్వారా (మొఘల్‌ల) 
చేజిక్కి బలవంతంగా అన్యమత స్వికారం చేశాడు. సంవత్సరాలు గడిచిన తరు 
వాత శివాజీ కుమారుడు శంభాజీ పట్టుబడి నేత్రాలు పోగొట్టుకొని, తర్వాత ఉరికం 
బానికి బలి అయ్యాడు. ఆ సమయంలో బెరంగజేబ్‌ చెంత ఉన్న చరిత్రకారుడు 
సాకి ముస్తెయిద్‌ భాన్‌ శంభాజీ కండు పరకటానికి స్మామాజ్యం దృష్టా కారణాన్ని 


ఆగ్రా సందర్శనం, నిర్భంధ విముక్తి 73 


ఈ మాటలలో పొందుపరిచినాడు. “అంతకుమునుపు సామ్రాజ్యం క్షమాగుణం విలు 
వలనలక్ష్యం చేసి మొదటిసారి చక్రవర్తి ఆ స్తానం నుంచి తన తండ్రితో కలిసి, 
రెండవసారి కీర్తిశేషుడు దిలేర్‌ ఖాన్‌ నుంచి పారిపోయినందుకు, ఆదేరాకి ఆతని 
కన్నులు చూసే శక్తిని పోగొట్టుకున్నాడు.”' 

శివాజీ పలాయనానికి ప్రతిస్పందనగా బెరంగజేల్‌ మొఘల్‌ల కొలువు అంగీక 
రించిన నేతాజీ పాల్కర్‌ను నిర్బంధించమని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ చర్యను శివాజీ 
తప్పించుకోవడం వల్ల కలిగిన (కోధం, నివాజీతో నేతాజీ పాల్కర్‌ తిరిగిచేరే అవకా 
శాన్ని నివారించే ఆతురత నిరేశించి ఉంటాయి. నేతాజీని ఆగ్లాకు కొనితెచ్చి ఇస్లాం 
మతానుయూయిగా చేసి, మహ్మద్‌ కులీ ఖాన్‌ పేరిట 3,000 ఆశ్వికదళ నాయ 
కత్వం ఇచ్చే మన్సబ్‌ను ప్రసాదించారు. అతన్ని కాబూల్‌ రాష్ట్రపాలనకు అనుబం 
ధించారు. 

జయసింగ్‌ పట్టుదల వహించినప్పటికీ, బీజాపూర్‌ పై యుద్దం సఫలీకృతం 
కాని పోరాటంగా మిగిలింది. అవమానభారాన్ని తప్పించగల శాంతి ఒడంబడికను 
బీజాపూర్‌తో కుదుర్చుకొన్నారు. జయసింగ్‌ను వెనుకకు రప్పించగా, మూఆజ్ఞామ్‌ 
రాకుమారుడు దక్కన్‌కు రాజప్రతినిధిగా నియమితుడయాడు. అతను 1667 మేలో 
జౌరంగాబాద్‌ చేరాడు. జయసింగ్‌ ఆ(గాకు బయలుదేరి వెళుతూ దారిలో (మధు 
మేహ వ్యాధిపీడితుడయ్యాడు) అతను జబ్బుపడి బుర్హాన్‌పూర్‌ వద్ద 1667 ఆగస్టు 
28 నాడు మరణించాడు. జెరంగబేబ్‌ కుతంత్రాల్లో చిక్కి అతను మరణించాడనే 
పుకారులో నిజం లేదు. 

అయితే మొఘల్‌ పరిపాలనలో రాజప్వుత ప్రభావం పట్ల తీవ (ప్రతికూల భావం 
గల బెరంగబేబ్‌కు, ఆతని మరణం ఉపశమనం కలిగించి ఉంటుంది. జయసింగ్‌, 
జోధ్‌పూర్‌కు చెందిన జస్వంత్‌సింగ్‌ నాటి రాజపుత్రులలో ప్రాబల్యం కల వ్యక్తులు, 
జయసింగ్‌ పుత్రుడు రామ్‌సింగ్‌కు జయపూర్‌ రాజ్యాన్ని ఇచ్చినప్పటికీ, ఆతన్ని 
అస్సాం దండయాత్రకు పంపారు. జయపూర్‌ రాజవంశానికి పట్టిన [గహణం, బౌరం 
గజేబ్‌ మరణానంతరమే తొలగింది. 

ఒక దశాబ్దం తరువాత, జస్యంత్‌సింగ్‌ మరణానంతరం జోధ్‌పూర్‌లో కొత్త పరి 
ణామాలు సంభవించాయి. 

పర్షియా రాజు గతించిన తరువాత, భారతదేశంమై పర్షియా దండయాత్ర ప్ర 
మాదం అంతరించింది. అయినప్పటికి దేశం వాయవ్య (ప్రాంతాల్లోని ఆటవిక జాతులు 


1 సాకి ముషైయిద్‌ఖాన్‌, మసిరే అలంగీరి. 


714 శివాజీ 


ఆరాచక స్థితిలో వున్నాయి. దేశం తూర్పు ప్రాంతాలలో కూడా, అస్సాం లోపలి 
భాగాలలోని మొఘల్‌ల పురోగమనం కుంటుబడింది. జారంగజేబ్‌ బీజాపూర్‌పె కొత్త 
దండయాతను (ప్రారంభించే స్థితిలోగాని, శివాజీ పై యుద్దం చేసే స్థితిలో గాని 
లేడు. సాధుస్వభావం కలిగి శాంతి ప్రియుడైన మూఆజ్ఞామ్‌ను దక్కన్‌లో రాజప్రతి 
నిధిగా నియమించడం పరిస్థితులు ఏ దిశగా మారుతున్నాయో సూచిస్తున్నాయి. 

శివాజీ కూడా శాంతిని వాంఛించాడు. తన అధీనప్రాంతం తగ్గినందువల్ల తన 
స్థానాన్ని బలపర్చుకోవడానికి వీలైతే బీజాపూర్‌ ఇతర పొరుగు వారి పట్ల అనుసరిం 
చవలసిన కొత్త విధానాలను రూపొందించు కోవడానికి అతనికి వ్యవధి కావలసి 
వచ్చింది. మొఘల్‌లను నిజాయితీతో సేవించే కోర్కె కలవాడుగా, వారి అనుగ్రహ 
పాతునిగా తన రూపాన్ని ప్రదర్శించవలసివచ్చింది. 

ఇరు పక్షాలూ శివాజీ ఆగ్రానుంచి తప్పించుకొన్న సంఘటన ప్రాధాన్యాన్ని 
తగ్గించాయి. అందువల్లనే శివాజీ ఆ(గ్రానుంచి తప్పించుకొని దక్కన్‌కు వచ్చిన రీతి, 
పద్ధతికి సంబంధించిన వివరాలు సమకాలీన పత్రాలలో ఎక్కువగా లభ్యంకాలేదు. 


శాంతి 

మే 6, 1667 నాటి పర్షియన్‌ వార్తా లేఖలో ఇలా వుంది: “చక్రవర్తి (ప్రధాన 
మంత్రికి శివాజీ తరపున న్యాయవ్యవహర్త(వకీల్‌ ను పిలిపించి, అతనికి నచ్చ 
చెప్పి రెండు నెలలలోగా తిరిగి వచ్చేటట్లుగా అతని యజమాని వద్దకు పంపుమని 
ఆజ్ఞాపించాడు. శివాజీకి ఆ న్యాయవ్యవహర్త సార్వభౌముడు అతని అపరాధాలను 
క్ర్షమించాడని, ఆతని కుమారుని (శంభాజీ) సామాజ్యోద్యోగిగా (మన్సబ్‌దార్‌గా) 
చేర్చుకొన్నాడని, బీజాపూర్‌ భూభాగాలను సాధ్యపడిన మేరకు ఆక్రమించడానికి 
ఆతనికి స్వేచ్చకలదని, లేదా అతను తన భూభాగపు హద్దులకు పూర్తిగా పరిమిత 
మై చక్రవర్తి కుమారుని ఆజ్ఞానువర్తిగా ఉండాలని తెలియజేయాలి.” 

దానికి తోడుగా 1667 అక్షోబరు 3 నాటి వార్తా లేఖ ఈ విధంగా వుంది. “మహ 
మ్మద్‌ మూ అజ్ఞామ్‌ రాకుమారుని నుంచి ఈ ఫలితార్థం గల లేఖ చక్రవర్తికి అందింది. ప 
శివాజీ నాకు ఉత్తరం |వ్రాస్తూ, “నేను స్మామాజ్య ఆస్థానంలో వంశపారంపర్య భృత్యు 
డను. నా కుమారుడు శంభాజీ 5,000 ఆశ్విక దళాధికారి (మన్సబ్‌దార్‌) హోదాను 
పొందాడు. కాని జీవనాధార భృతి (తన్‌ఖ్యా) అతను ఏ జాగీరును పొందలేదు. 
(ప్రస్తుతం నేను ఈ సేవకుని అపరాధాలను మన్నించమని, నా కుమారుని మన్సబ్‌ను 
పునరుద్ధరించ వలసిందని అర్ధిస్తున్నాను. నేను తాము ఆజ్ఞాపించిన (ప్రదేశాలలో 


ఆ(గా సందర్శనం, నిర్బంధ విముక్తి 75 


స్వయంగా సేవచేయడానికి సిద్ధంగా ఉన్నాను.” 

“నాకు అప్పగించిన దుర్గాల తాలూకు భూభాగంలో ఆతనికి జాగీర్లు కేటాయి 
స్తున్నావా! అతను వచ్చి (మూ అజ్జామ్‌) రా కుమారుని క్రింద సేవచేయాలి, "అని 
జారంగజేబ్‌ ఆజ్ఞ జారీ చేశాడు. 

ఆవిధంగా బేరార్‌, ఇతర (ప్రదేశాలలో జాగీర్లు పొందిన శంభాజీ మొఘల్‌ రాజ 
(పతినిధి నివాస స్థలమైన జారంగబాదుకు మొఘల్‌లకు సేవ చేయడానికి తన సైనిక 
దళంతో రావటం సంభవించింది. అతను 1667 నవంబర్‌ 4 న మూ ఆజ్ఞామ్‌ రాకు 
మారుని సందర్శించాడు. ఒక సంవత్సరం (క్రితమే, ఆ శంభాజీ (అతని తండి) 
మొఘల్‌లు వెంట తరుముతూ వుండగా తప్పించుకొని మారువేషంలో దక్కన్‌ చేర 
వలసి వచ్చింది. శంభాజీ కేవలం దశవర్ష ప్రాయుడైనందున, రాజగఢ్‌ వెళ్ళిపోవడా 
నికి అనుమతించారు. మూ అఆజ్ఞామ్‌ రాకుమారుడు 1668 మార్చి 9 న వ్రాసిన లేఖ 
నుంచి శివాజీ, తనను గురించిన సంశయాలను తొలగించే నిమిత్తం ఎంతవరకు 
(ప్రయత్నించగలడో (గ్రహించవచ్చు: “నీ కోర్కెలకు పరాకాష్టగా, దయాళువైన సార్వ 
భౌముడు నీకు రాజా బిరుదును అనుగ్రహించి, నీ శిరస్సుకు జాన్నత్యాన్ని కల్గించా 
డు.” “నీ కోర్కెలకు పరాకాష్ట అను మాటలు చాలా భావగర్భితమయినవి. శివాజీ 
ఆ బిరుదు కావాలని కోరినట్లు ఎవరైనా భావించవచ్చు. 

వీలైనంతవరకు బీజాపూర్‌ భూభాగాన్ని స్వాధీన పరచుకొనడానికి మొఘల్‌ల 
నుంచి శివాజీ ఆమోదం పొందాడు. జీజాపూర్‌ బాలఘాట్‌ అనే నామంగల ఆ 
భూభాగంలో (ప్రస్తుతపు సతారా, సాంగ్లీ, కొల్లాపూర్‌ జిల్లాలు ఉన్నాయి. అందుకు 
శివాజీ తగు సమయం కోసరం వేచి ఉండవలసి వచ్చింది. బీజాపూర్‌ నుంచి 
రాగల [ప్రమాదాన్ని నివారించి కొంకణ్‌ చేయి జారిపోకుండా చూడటం ఆయనకు 
HER కలిగించే అంశమయింది. బీజాపూర్‌ సేనాని రుస్తుంజమాన్‌ 
1666 లో ఫోండాను, ఇతర స్థలాలను స్వాధీనపరచుకొన్నాడు. అయితే అతను 
శివాజీకి రంగ్నా దుర్గాన్ని తిరిగి అప్పగించాడు. బీజాపూర్‌ రాజ్యం అబుల్‌ మహ 
మ్మద్‌ ఇత్యాది తన సేనానుల ద్వారా కొంకణ్‌ను తిరిగి వశపరచుకోవడానికి పయ 
త్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు విఫలం కాగా, ఫోండా, జంభావళీ పంచమహల్‌, 
మినహా తనకు చెందిన భూభాగాలన్నింటినీ తిరిగి శివాజీ వశపరచుకొన్నాడు. 

ఈ సమయంలో శివాజీ భూభాగాలు దక్షిణ కొంకణ్‌లోని పోర్చుగీసువారి ప్రాంతా 
లకు సమాంతరంగా విస్తరించాయి. 

పోర్చుగీసువారు జయసింగ్‌తో 1666 నవంబర్‌ 17 న ఒక అంగీకారానికి 


76 శివాజీ 


వచ్చారు. దాని షరతులలో ఒకటి ఇది: “మొఘల్‌ చక్రవర్తి పై తిరుగుబాటు చేసిన 
వ్యక్తికి పోర్చుగీసు వారు తమ రాజ్యంలో అశ్రయాన్ని ఇవ్వరాదు. వానిని పోర్చుగీ 
సురాజుపై తిరుగుబాటుదారునిగా పరిగణించాలి.” మొఘల్‌ల వ్యవహారాలలో పోర్చు 
గీసువారు తలదూర్చినట్లు శివాజీ బహుశః గమనించి ఉంటాడు. 

దక్షిణ కొంకణ్‌కు చెందిన దేశాయిలు ఆ ప్రాంతంలోని తమ భూభాగాలనుంచి 
పోర్చుగీసు అధీన ప్రాంతంలోకి పారిపోయి గోవాను తమ కార్యకలాపాలకు కేంద్రంగా 
వినియోగించారు. శివాజీ రాజ్యంలోకి వారు చొచ్చుకొని రాసాగారు. లఖమ్‌ సావంత్‌, 
కేశవ్‌ నాయక్‌, కేశవ్‌ (ప్రభు అనే దేశాయిల కార్యకలాపాలను పోర్చుగీసువారు రహ 
స్యంగా ప్రోత్సహించారు. ఈ దేశాయిలలో లఖమ్‌ సావంత్‌, కుడాల్‌కు చెందిన 
అతని అన్న కుమారుడు నర్చా సావంత్‌ పోర్చుగీసు భూభాగమైన బర్జేక్‌లో బసచే 
స్తుండేవారు. ఈ కాందిశీకులను వెంటనే పారదోలి, పోర్చుగీసు వారికి గుణపాఠం 
నేర్పడానికి 1667 నవంబర్‌లో శివాజీ గోవాపై ఆకస్మికంగా దాడి చేశాడు. 

డచ్చివారు చెప్పిన దాని (ప్రకారం శివాజీ నవంబరు 8 న రంగ్నా చేరాడు. ఆ 
సమీపంలో 17 వ తేదీ వరకు అతను బసచేశాడు. ఆయన వెంట 5,000 కాల్బ 
లాన్ని 1,000 ఆశ్వికదళాన్ని తెచ్చాడు. నవంబర్‌ 20 న బర్దేశ్‌ భూభాగంలోనికి 
హఠాత్తుగా ప్రవేశించాడు. ఆ రోజున మూడు ముఖ్యమైన [గామాలను ఆయన కొల్ల 
గొట్టాడు. మూడు రోజుల లోపల పోర్చుగీసు వారు ప్రతిఘటనకు పూనుకొనక ముందే 
దాదాపు బర్జేశ్‌ అంతటినీ చుట్టబెట్టి దోచుకొన్నాడు. శివాజీకి దోచుకోవడం, పోర్చు 
గీసువారి ఆశ్రమంలో దాగిన తిరుగుబాటుదారులు దేశాయిలను బలవంతంగా తీసు 
కొని పోవడం (ప్రధాన లక్ష్యాలు. దేశాయిలు స్వాధీనులు కాకుండా తప్పించుకొని 
అప్పటికే బర్టేక్‌ నుంచి గోవా పారిపోయారు. పోర్చుగీసు భూభాగంపై జరిగిన 
విధ్యంసకాండ గణనీయమైనది. ఆ శిక్ష వడిగా, తీవంగా విధించినట్టిది. ఫిస్ఫూర్‌లె 
న్సర్‌ ఇతర చరిత్ర కారులు విస్త్రృతంగా సాగించిన పరిశోధనల వల్ల ఘోర (క్రూర 
కృత్యాలు జరిగాయని, సమకాలీనంగా వ్యాపించిన హద్దూ ఆపూలేని పుకార్లతో 
పాటు, మతపరమైన యుద్ధం జరిగిందని కొందరు ఆధునిక చరిత్రకారులు ఇటీవల 
అభిప్రాయపడ్డారు కానీ అవి బుజువుకాకుండా పోయాయి. అది పూర్తిగా రాజకీయ 
(పాధాన్యంగల యుద్ధము. పోర్చుగీసువారు మంచి గుణపాఠం నేర్పినట్లయింది. 

శివాజీ నవంబర్‌ 23 న పోర్చుగీసు భూభాగాన్ని వదలి వెళ్ళిపోయాడు. శాంతి 
సంప్రదింపులు (పారంభమయ్యాయి. మరాఠాలు 1667 డిసెంబరు 12 న సంధిపై 


సంతకాలు చేశారు. 


ఆగ్రా సందర్శనం, నిర్బంధ విముక్తి 77 


గోవాలోని పురాతన పుత్రభాండాగారంలో ఆ సంధి తాలూకు పోర్చుగీస్‌ మరాఠీ 
పాఠాంతరాలు నిక్షిప్తమయాయి. తక్కిన అంశాలతో పాటు ఈ సంధి ఖైదీలను, పశు 
వులను, వస్తువులను, విడుదల చేయడానికి, దేశాయిల కార్యకలాపాలను పోరు 
గీసు వారు జాగ్రత్తగా కనిపపెట్టిఉండేటట్లు హామీ ఇవ్వడానికి ఏర్పాటు చేసింది. 

పోర్చుగీసువారు క్రీ.శ. 1540 లో దివాడీలో ఉన్న సప్తకోటీశ్వరుని ఆది దేవా 
లయాన్ని నేలమట్టం చేశారు. హిందువులు 1558 లో సమీపంలో ఉన్న ప్రాంతంలో 
అదే దేవస్థానాన్ని ప్రతిష్టించారు భటగ్రాంలో నార్వా వద్ద నెలకొన్న ఆ దేవస్థానం 
అతి జీర్దస్థితిలో ఉంది. శివాజీ నవంబర్‌లో దానిని పునరుద్ధరణ చేయించాడు. 

అన్ని మతాలపట్ల, అన్ని మతాలకు చెందిన పవిత్ర మహాపురుషుల పట్ల శివా 
జీకి గల గౌరవం జగమెరిగినది. ఆయన మత కార్యకలాపాలు-వివిధ మతాలకు 
చెందిన దేవస్థానాలకు సమాధులకు సహాయాన్ని అందించటమే కాక, దౌర్జన్యానికి 
గురియైన దేవాలయాల పునః ప్రతిష్టకు పునర్‌ నిర్మాణానికి కూడ విస్తరించాయి. 
శివాజీకి విచక్షణారహితమైన విధ్వంసకాండ పట్ల ఓరిమిలేదు. ఏ విధమైన (ప్రతీకార 
చర్య ఆయన లక్ష్య మైనట్లు కనపడదు. 

ఈ సమయంలోనే ప్రఫంచివారు కూడా శివాజీనుంచి ఆయన రాజ్యంలో వర్తక 
వాణిజ్యాలను కొనసాగించడానికి అనుమతి పొందారు. వారు కొంకణ్‌లోని రాజా 
పూర్‌ వద్ద ఒక వర్తకకేందాన్ని ప్రారంభించారు. (ప్రాంక్వాయిస్‌ మార్చిన్‌ వ్రాసిన దిన 
చర్య (గ్రంథంలో ఇది సూచన (పాయంగా ఉంది. అతను 1669 జనవరి 17 న 
సూరత్‌ వెళ్ళడానికి కాలికట్‌ వచ్చినప్పుడు (ఫెంచివారు. “వారు (గ్రేయస్‌, జె.బూ 
రియన్‌) రాజాపూర్‌ వెళ్ళినట్లు, రాజా శివాజీని అక్కడ వారు చూడగా, ఆయన 
వారిని చక్కగా ఆదరించి, వారికి ఆయన రాజ్యంలో వ్యాపారం చేసుకోవడానికి 
స్థిరంగా నెలకొనడానికి అనుమతించినట్లు తెలిపారు.” 

బొంబాయిలో 1665 నుంచి స్థిరజీవనాన్ని సాగిస్తున్న బ్రిటిష్‌వారి కార్య కలా 
పాలు బొంబాయి ద్యాపానికి పరిమితమయాయి. సాల్సెట్‌ ద్వీపం (థానా దాని 
సమీప స్థలాలు) పోర్చుగీసు వారి అధీనంలో ఉంది. (ప్రధాన భూభాగానికి వెళ్ళడా 
నికి (బిట్‌షువారికి వేరే దారిలేదు. శివాజీ రాజ్యంలోని పెన్‌ పట్టణాన్ని సంపాదించ 
డానికి వారు యత్నించారు. “అది వాస్తవానికి శివాజీ భూభాగంలో ఉన్నప్పటికీ, 
శివాజీ జారంగజేబ్‌కు సామంతుడయాడు కనుక రాకుమారుడు ఆజ్ఞాపించి నట్లు 


"విజి. హటాల్కర్‌, రిలేషన్స్‌ బిట్వేన్‌ దైంచి అండ్‌ ద మరాఠాస్‌, బొంబాయి, 1958. 


78 శివాజీ 


అతను నడచుకోవలసి ఉంటుందని” వారు ఆశించారు. ఆ (ప్రయత్నాలు ఫల 
(పదంకాలేదు. 

కొంకణ్‌లోని జంజిరాకు చెందిన సిద్ధీల అధికారాన్ని నాశనం చేయుటయే శివాజీ 
నిరంతర లక్ష్యం. సాగరతీరంలో ఆయన ఆధిక్యానికి వారు సవాలుగా ఉండేవారు. 
మొదట అహ్మద్‌ నగర్‌, తరువాత బీజాపూర్‌ కొలువుచేసే అధికారులుగా జంజీరా 
లోని వారి దుర్గాన్ని విడవకుండా అంటిపెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వారు మొఘల్‌ 
సహాయాన్ని ఆపేక్షిస్తున్నాను. |బ్రిటిషువారు పోర్చుగీసువారు కూడా వారిని ఆదుకోవ 
డానికి సిద్ధంగా వుంటూ వచ్చారు. ఈ పరిస్థితులతో పాటు బీజాపూర్‌తో మొఘల్‌లతో 
(పోరాటంలో) శివాజీ నిమగ్నుడయినందువల్ల వారు నిర్మూలనం కాకుండా మిగిలా 
రు. మొఘల్‌లతో కూడిన ఒప్పందం వలన కొంకణ్‌లో పూర్తిగా అధిపత్యానికీ పూర్తి 
నియంత్రణకు శివాజీకి హామీ లభించింది. ఆ విధంగా జంజీరా ఆయన (ప్రభావ 
మండలంలో చేరింది. ఆయన జంజీరాను ముట్టడించారు. బిటిష్‌వారు 1669 అక్టో 
బర్‌లో యిలా వ్రాశారు. “సిద్ధీ శివాజీ రాజావల్ల చాలా ఇబ్బందిలో పడ్డాడు. ఆయన 
ఆ స్థలాన్ని (జంజీరాను) బల (ప్రయోగం ద్వారా స్వాధీనం చేసికోలేనందు వల్ల 
సాయుధ బలగాలను ఉపసంహరించమని మొఘల్‌ సార్వభౌబెముని ఆజ్ఞ ఉన్నప్ప 
టికీ అతనికి (సిద్ద) ఆహారపదార్థాలు చిక్కనివ్వక లోబర్చుకోవాలని మాత్రమే తలచా 
డు. కాగా చివరకు (జంజీరాను) స్వాధీనపరచకుండా ఉండటానికి సిద్ధీ నిశ్చయించు 
కున్నాడు. చివరి దశలో కళ్యాణ్‌ దరిదాపుల్లో లోధీఖాన్‌ ఆధిపత్యం [క్రింద సైన్యాన్ని 
ఉంచిన మొఘల్‌లకు దానిని అప్పగించాలనే ఆలోచన చేశాడు” 

బ్రిటిష్‌వారు జంజీరాను తామే స్వాధీన పరచుకోవాలని కూడా ఆలోచన చేశా 
రు. పోర్చుగీసువారు శివాజీని (ప్రతిఘటించడానికి సిద్ధీకి చురుకుగా తోడ్పడినారు. 
వారు 1670 ఫిబ్రవరి 10 నాటి సంధి షరతుల క్రింద శివాజీ సిద్ధీల మధ్య, మధ్య 
వర్తిత్వం చేయడానికి కూడా (ప్రతిపాదన చేశారు. శివాజీ తన [ప్రాంతంలో ఈ విధ 
మైన జోక్యాన్ని సహించలేడు. మొఘల్‌లు ఆయన కార్యకలాపాలను, వారు అవస 
రమనీ, వాంఛనీయమనీ భావించిన ఏ రీతిలోనైనా ఆటంక పరచడానికి కృత నిశ్చ 
యులై ఉన్నట్లు, ఆయన విశ్వసించాడు. 

జంజీరా ముట్టడి జరుగుతుండగానే మొఘల్‌ల మరాఠాల మధ్య యుద్ధం ఆక 
స్మికంగా ప్రారంభమైనది. అది 37 సం! పాటు జరిగి 1707 లో జారంగజేబ్‌ మర 
ణించే వరకు, కొనసాగింది. 


6 
మొఘల్‌లతో యుద్దం 


చరిత్రకారుడు భీమ్‌సేన్‌ సక్సేనా వ్రాసిన దాని ప్రకారం శంభాజీ జాగీర్లలోని మహ 
ల్‌లను జప్పుచేయటం, మరాఠాలు బెరంగాబాద్‌ నుంచి వెళ్ళి పోవడం మొఘల్‌ల 
మరాఠాల మధ్య జగడానికి కారణాలు. కానీ శివాజీ జీవితకథ (వ్రాసిన సభాసద్‌ (ప్రకా 
రం, బెరంగజీబ్‌ సంశయాత్మక స్వభావం, జెరంగాబాద్‌ లోని మరాఠా దళానికి 
చెందిన అధికారులను సెనికులను నిరాయుధుల్ని చేసి నిర్బంధంలో ఉంచాలనే 
అతని ఆజ్ఞ ఆ సంఘర్షణకు కారణము. 

“జేధే చరిత్రలు” ప్రకారం, ఇలా వ్రాసివుంది. “జెరంగజేబ్‌ 1669 ఆగష్టు 17 
నుంచి సెప్టెంబర్‌ 15 వరకు వారణాశిలో విధ్యంసకాండకు ఉపక్రమించి, దేవాల 
యాలను నాశనం చేశాడు. మొఘల్‌ల శివాజీ మధ్య నెలకొన్న శాంతి (1669) 
డీసెంబర్‌ 14 నుంచి (1670) జనవరి 11 మధ్య కాలంలో అంతమయింది. జౌరం 
గాబాద్‌లో మూ అజ్జామ్‌ రాకుమారుని వద్ద తమ సైనిక దళాలతో ఉన్న (ప్రతాప 
రావ్‌, ఆనందరావ్‌ రాజగఢ్‌కు తిరిగి వచ్చారు.” 

(ఆంగ్ల వ్యాపార కేంద్రం) సూరత్‌లోని అధ్యక్షుడు (పసిడెంట్‌ గేరీ 1670 జన 
వరి 23 నాడు వ్రాసిన లేఖ జౌరంగజేబ్‌ విధానాల దృష్టిని ఆకర్షించింది. అందులో 
ఇలా వుంది. “ప్రధాన తిరుగు బాటుదారు శివాజీ తీవ్రమైన మార్పులు తీసుకొని 
రావడానికి పట్టుదలతో అనేక హిందూ దేవాలయాలను పడగొట్టి చాలా మందిని 
(హిందువులను) ముసల్మానులుగా మారేటట్లు బలత్కరించిన జెరంజేబ్‌కు వ్యతిరే 
కంగా మరొకసారి సాయుధ పోరాటానికి పూనుకొన్నాడు కారంగ్‌జేబ్‌ దేవాలయా 
లను పడగొట్టడానికి 1669 ఏప్రిల్‌లో సాధారణ ఉత్తర్వును జారీచేసినట్లు జ్ఞప్తికి 
తెచ్చుకొనాలి. అయితే, ఆ సంవత్సరం సెప్టెంబరులో వారణాసిలోని విశ్వనాధ 
దేవాలయం నేలమట్టమయింది. 

“మత మౌఢ్యం ద్వారా తన పరిపాలనకు మద్దతును సంపాదించ [ప్రయత్నిం 
చిన జారంగజేబ్‌ విధానం మిక్కిలి హస్వదృష్టిపూరితమైంది. ప్రజలలో అత్యధిక 
సంఖ్యాకుల్ని అది నొప్పించింది. గాఢమైన సహన స్వభావం గల శివాజీకి అది 


£0 శివాజీ 


అతి వేదనను కలిగించింది.” 

బలవంతంగా శాంతి సంవత్సరాలలో శివాజీ సద్దులేకుండా తన బలాన్ని పంపాం 
దించుకొనే కృషిలో నిమగ్నమయాడు. మరమ్మతుల ద్వారా దుర్గాలు బలాన్ని పుంజు 
కొన్నాయి. వాటిలో శక్తివంతమైన దుర్గ రక్షణ దళాలను ఉంచారు. చిన్యాన్ని యుద్ధా 
నికి సమాయత్త స్టితిలో పెట్టారు. విదేశీయులుగాని కిరాయిమైనికులుగాని లేని ఆయు 
మైన్యం అది. శివాజీ తన సైన్యాన్ని సాయుధం చేయడానికి మందు గుండు సామ 
(గీ, తుపాకులు , (ఇతర) ఆయుధాలు సంపాదించే నిమిత్తం దూర్మపాంతాలలో పలు 
తావులలో అన్వేషణ జరిపాడు. దక్కన్‌ రాజ్యమైన గోల్కొండ మరాఠాలకు ఇతోధి 
కంగా సన్నిహిత మయింది. బీజాపూర్‌, కొంకణ్‌ తన ఆధిపత్యాన్ని శాశ్వతంగా 
వదలుకొంది. 

నీవాజీ తన దాడికి అంత కంటే మంచి సమయాన్ని ఎన్నుకోగలవాడు కాదు. 
దక్కన్‌లో రాజప్రతినిధి మూఆజ్ఞామ్‌ రాకుమారునికి యుద్ధానుగుణమైన లక్షణాలు 
లేని శాంతి ప్రియుడు. ఆ సమయంలో దక్కన్‌లోని మొఘల్‌ సేనానులలో గణుతికె 
క్కిన వారెవ్వరూలేరు. ఖాండేష్‌ గవర్నర్‌ దావూద్‌ ఖాన్‌ ఖురైషీ మాత్రమే చురు 
కుగా శక్తిమంతుడుగా ఉండేవాడు. మొఘల్‌లు ఆకస్మిక విపత్తులో పడ్డారు. జెరంగ 
జేబ్‌ వాయవ్య [ప్రాంతంలో మథుర చుట్టూ ఉన్న జాట్‌ ప్రాంతంలో అలజడులను 
ఎదుర్కొనవలసి వచ్చింది. 

శివాజీ 1670 లో మొఘల్‌ల పై ఆ[గ్రహోద(గుడై చేసిన దాడికి వారు దిమ్మెర 
పోయారు. తన మాతృభూమి నుంచి మొఘల్‌లను వెళ్ళగొట్టడం ఆయన (పథమల 
క్షకం. పురందర్‌ సంధి ప్రకారం శివాజీ (వారికి) 23 దుర్గాలను 4 లక్షల హన్లు లేక 
సుమారు 16 లక్షల రూపాయల విలువగల భూభాగాన్ని అప్పగించవలసి ఉందని 
మరచిపోకూడదు. 

దుర్గాల పై, లోయలలో పట్టణాలలో మొఘల్‌లను ఎక్కడ కనబడితే అక్కడ 
వారివై దాడీ చేశాడు. ఆ సంఘర్షణ బాధాకరంగా కొనసాగింది. దుర్గం తరువాత 
దుర్గం, వాటిలో కొన్ని వీరోచిత పోరాటాల తరువాత శివాజీకి లొంగాయి ఉత్సా 
హాన్ని రేకెత్తించే జన్మపియగాథ ఒకటి 1670 ఫెబ్రవరి 4 న పూనా సమీపంలోని 
సంహగఢ్‌ను మరాఠాలు స్వాధీనం చేసికోవడానికి సంబంధించినది. దానిపై దాడికి 
(ప్రసిద్ధ, మరాఠా వీరుడు తానాజీ మాలుసరే నాయకత్వం వహించాడు. రాజపు 
తుడైన దలాధిపతి ఉదయభాన్‌ అకుంఠిత ధైర్యంతో దుర్గరక్షణకు పూనుకొన్నాడు. 

ఇద్దరు నాయకులు ద్యంద్యయుద్ర్దం సాగించగా అది వారి మరణానికి దారి 


(6 fs బ్రా 


మొఘల్‌లతో_యుద్ధం 81 


తీసింది. ఆ దుర్గం మరాఠాల హస్తగతమయింది. సాహసి అయిన తానాజీని కోల్పోయిన 
శివాజీ అమితి విచారానికి గురిఅయాడు. అతను వేదనాభరితుడై, “నేను దుర్గాన్ని 
(గఢ్‌) జయించాను కాని సింహాన్ని పోగొట్టుకొన్నాను” అని ఆక్రోశించాడు. 

ఆంతే పటిష్టమైన దుర్గం పురందర్‌ 1670 మార్చి 8 న మరాఠాల స్వాధీనమయింది. 
రక్షణ దళాధిపతి రజిద్దీన్‌ వారి చేజిక్కాడు. మరాఠాలు లోహగడ్‌ దుర్గపు గోడలకు 
ఎగబాకి దానిని స్వాధీనపరచుకొన్నారు. రోహిదా దుర్గానికి అదే గతి పట్టింది. 

మొఘల్‌లలో అరాజకత్వం పూర్తిగా వ్యాపించింది. దక్కన్‌లోని ప్రతి భాగంలోనూ 
మరాఠాలు పోరాడుతూ ఉన్నారు. మొఘల్‌ల వార్తా లేఖలు అట్టి సమాచారంతో 
నిండిపోయాయి. ఉదా: 1670 జనవరి 24 నాటి వారా లేఖ ఇలా వుంది. “శివాజీ 
మెన్యాలు బేరార్‌ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నాయి. ఆ సామాజ్య భూభాగం నుంచి 
వారు 20 లక్షల రూపాయలు ప్రాగుచేశారు.” 

“ప్రస్తుతం మరాట్వాడాకు చెందిన ఉస్మానాబాద్‌ జిల్లాలో గల బెసా దుర్గానికి 
గవర్న రైన బార్‌ఖుర్‌దార్‌ ఖాన్‌ ఇలా వ్రాశాడు: 20,000 మెనికులతో కూడిన శివాజీ 
మసెన్యాలు ఈ (ప్రాంతానికి వచ్చి చేరాయి. మరాఠాలు రాష్ట్రాన్ని కొల్లగొట్టి, దోపిడీ 
సొమ్మును ప్రాగుచేస్తున్నారు. ఈ దుర్గానికి రెండు కోసుల (సుమారు 6 కి.మీ.) 
దూరంలో వారు మకాం చేస్తున్నారు. శివాజీ నా జాగీరును కొల్లగొట్టాడు. నాకు జీవ 
నాధారాలు లేకుండా పోయాయి. నాకు కొంత సామ్ము అనుగ్రహించగలరని భావి 
స్తున్నాను. (దానిపై) చక్రవర్తి మరాఠాలు కొల్లగొట్టారనే సాకుతో ఇంకా ఎక్కువమంది 
వ్యక్తులు సహాయన్ని అభ్య ర్తించవచ్చు. వారందరి క్లేశాలను పరిహరించడం ఎవి 
ధంగా సాధ్యపడుతుంది ?” 

సాహులీ దుర్గంలోని మొఘల్‌ దళాధిపతి మనోహర్‌దాస్‌ గౌడ్‌ ఆ దుర్గాన్ని 
సాహసోపేతంగా రక్తించాడు. మరాఠాలు తమ బలాలను ఉపసింహరించారు. కానీ 
మనోహర్‌ దాస్‌ ఆయుధాల మందు గుండు సామ్మగి ఆహార పదార్థాల కొరతను నిశి 
తంగా (గహించినవాడై తన పదవికి రాజీనామా చేశాడు. మొఘల్‌ సేనాని దావూద్‌ 
ఖాన్‌ ఖురైషీతో అతను, “దుర్గంలో తగిన బలగం లేదు. ఆయుధాలు, మందుగుం 
డుసామగ్రి కూడా సరిపడినంతగా లేవు. శత్రువు సంఖ్యాబలంకలవాడు అయినప్ప 
టికీ నేను నా శక్తిని పూర్తిగా వినియోగించి దుర్గరక్షణ చేశాను. దానిని రక్షించడం నా 
శక్తికి మించిన పని. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. నాపరువును కాపాడు 
కున్నాను. ఇది నాకు అన్నిటికి మించిన ఆస్తి.” 

మనోహర్‌దాస్‌ తన మనస్సును మార్చుకొనేటట్లుగా నచ్చచెప్పశానికి తన యావ 


82 శివాజీ 


చ్చ క్తినీ వినియోగిరచాడు. కానీ ప్రయోజనం లేక పోయింది. గత్యంతరం లేక 
దావూద్‌ఖాన్‌ అల్లావర్దీఖాన్‌ ఆనే ఉద్యోగిని తాత్కాలికంగా దుర్గరక్షణ దలాధిపతి 
పదవిలో నియమించాను. దుర్గరక్షణ దళ సంఖ్యను 200 మైనికులను ఆదనంగా 
చేర్చి, పెంచారు. దావూద్‌ ఖాన్‌ జున్నార్‌కు మరలిపోయాడు (జున్నార్‌ వద్దనే 
అతని కొలువులో సమకాలీన చరిత్రకారుడు భీమ్‌సేన్‌ సక్సేనా ఉద్యోగాన్ని సంపా 
దించాడు). 

మరాఠాలు ఈ అవకాశం కొరకు వేచి వున్నారు. దావూద్‌ఖాన్‌ మాహూలీ నుంచి 
వెళ్ళిపోయిన తర్వాత వెంటనే శివాజీ దానిషె దాడిచేశాడు. అల్లా వర్దీఖాన్‌ పోరా 
డుతూ మరణించాడు. కొంకణ్‌లో (ప్రధాన దుర్గమైన మాహులీ 1670 జూన్‌ 15న 
మరాఠాల హస్తగత మయింది. 

అంతకుమునుపే మరాఠాలు కళ్యాణ్‌ భివాండీలను స్వాధీన పరచుకొన్నారు. 
వాటి రక్షణ దళాధిపతి ఉజ్జెక్‌ ఖాన్‌ను సంహరించారు. మొఘల్‌ ఉద్యోగి లోఢీ ఖాన్‌ 
తీవ్రంగా గాయపడి, ఆ (ప్రాంతం నుంచి పారిపోయాడు. భీమ్‌సేన్‌ (వ్రాసిన దాని 
(ప్రకారం గణనీయమైన సంఖ్యలో మొఘల్‌ ఉద్యోగులు చాలా హీనస్థితిలో బెరంగా 
బాద్‌ చేరుకొన్నారు. 

తరువాత మాధేరాం సమీపంలోని ప్రభవాల్‌గఢ్‌ దుర్గం మరాఠాల స్వాధీనమ 
యింది. దాని సమీపంలోని కర్నాలా 1670 జూన్‌ 23 న వశమయింది. జూన్‌ నెల 
ఆఖరుకి మరాఠాలు (ఫిబవరి 4 న) సింహగథ్‌ను, (మార్చి 8 న) పురందర్‌ను, 
(మార్చి 15 న) కల్యాణ్‌ను, (జూన్‌ 16) మాహులీని, (జూన్‌ 22 న) కర్నాలాను, 
(జూన్‌ 24 న) రోహిదాను వశపరచుకొన్నారు. 


మూఅజ్ఞామ్‌తో దిలేర్‌ఖాన్‌ సంఘర్షణ 

మరాఠాలకు వ్యతిరేకంగా దండయాత్రలు నిర్వహించడానికి గోండ్‌ ప్రాంతంలో 
యుద్ధ కార్యకలలాపాలు నిర్వహిస్తున్న దిలేర్‌ ఖాన్‌ దక్కన్‌ చేరుకొన్నాడు. మూ 
అజ్జామ్‌ రాజకుమారునితో, అతని సలహాదారు మహరాజా జస్వంత్‌సింగ్‌తో ఖాన్‌ 
సంబంధాలు సరిగా ఉండేవి కానీ సద్భావపూరితమయినవి కావు. త్వరలోనే వారి 
మధ్య సంఘర్షణ ప్రారంభమయింది. మూజఆజ్ఞామ్‌ జస్వంత్‌సింగ్‌లు తరుముకు రాగా 
దిలేర్‌ఖాన్‌ పారిపోసాగాడు. బెరంగబేబ్‌ దిలేర్‌ ఖాన్‌ను గుజరాత్‌కు పంపి మూ అజ్జామ్‌ 
రాకుమారుని వెనక్కి తిరగమని ఆజ్ఞాపించాడు. జస్వంత్‌సింగ్‌ను కూడా తరువాత 
అతనికాలంలోనే బదిలీ చేశాడు. ఆశ్చర్యకరంగా మూ ఆజ్ఞామ్‌ రాకుమారుడు, దిలే 


మొఘల్‌లతో యుద్ధం 83 


ర్‌ఖాన్‌ను వెంబడించలులో తనకు తోడుడవలసిందిగా శివాజీని కోరాడు. ఇది సునా 
యాసంగా మోసగించడానికి ఒక ఎత్తుగడ మాత్రమే. శివాజీ తెలివిగా అందులో 
పాల్గొనడానికి నిరాకరించాడు. 

జనవరి నుంచి సెప్టెంబరు వరకు మొఘల్‌ ప్రభుత్వం వాస్తవానికి పూర్తిగా 
చలనరహిత స్టితిలో పడింది. అంతేకాదు. శివాజీ మరొకసారి సూరత్‌ని ఘోరంగా 
ముట్టడించాడనే అదురు పుట్టించే వార్త అందింది. 

శివాజీ 10,000 ఆశ్విక దళంతో, అంటే సంఖ్యలో కాల్చ్బలంతో కూడిన సైన్యం, 
(ప్రతాపరావ్‌ గుజార్‌, పీష్వా మోరోపంత్‌ తదితర (ప్రసిద్ధి సేనానులు ఉద్యోగులు 
వెంటరాగా కళ్యాణ్‌ నుంచి పురోగమిస్తూ సూరత్‌ను మొదటి దాడి సమయంలో 
వెళ్ళిన మార్గాన్నే అనుసరించాడు. ఆ బాట ఈనాటి థానా, నాసిక్‌, దాంగ్‌ జిల్లాల 
ద్యారా వెళుతుంది. శివాజీ సూరత్‌ గోడలను 1670 అక్టోబర్‌ 3న సమీపించాడు. 
దాని రక్షణ దళం కోట ఫిరంగుల ఆశయంలో పారిపోయింది. 

శివాజీ మై ఇంగ్లీషు పట్టీ పుస్తకాలు ఇలా ఉల్లేఖించాయి.' “మరాఠాలు పట్టణా 
న్నంతటినీ స్వాదీన పరచుకొనగలిగారు. తార్‌తార్‌లు వారి గృహాలను అటుపపన 
భద్రంగా ఉంచుకో లేక పోగా రాత్రివేళ వారి రాజును కోటకు పంపించి వారి 
గృహాన్ని శివాజీకి ఆహారంగా వదలిపెట్టారు. అక్కడ అతను బంగారు, వెండి, విలు 
వెన పాత్ర సామాను, ఒక బంగారు పట్టిమంచం, ఇతర విలువైన గృహోపకరణాలతో 
నిండిన ఒక విస్తార నిక్షేపాన్ని కనుగొన్నాడు. ఆ మధ్యలో శతువులు సంపన్న గృహా 
లను తాపీగా కొల్లగొట్టి వాటిలో అపార నిక్షేపాలను, విలువైన వస్తువులను కనుకొన్నా 
రు. వారు అనేక స్థలాలలో నిప్పంటించి దాదాపు సగం పట్టణాన్ని నేలమట్టం 
అయేంతవరకు నాశీనం చేశారు.” 

శివాజీ మూడవ రోజున సూరత్‌ నుంచి వెళ్ళిపోతూ తన వెంట 50 లక్షల 
రూపాయలకు మించిన (బ్రహ్మాండంగా కొల్లగొట్టిన సొమ్మును వెంటతీసుకొని పోయా 
డు. సూరత్‌పె తన దాడిని సమర్థించడానికి చెప్పిన కారణం సూరత్‌ గవర్నర్‌కు 
దాని (ప్రసిద్ధ పౌరులకు (వ్రాసిన లేఖనుంచి స్పష్టం అవుతుంది.” “మూడవసారిగా 
ఇదే చివరిదని, నేను ప్రకటిస్తూండగా మీ ప్రభుత్వం (కింద వసూలు అయ్యే ఆదా 
యంలో నాలుగవ వంతును లేక చౌత్‌ను నేను కోరుతున్నాను. మీ చక్రవర్తి నా 
పజల నా దేశం రక్షణకై ఒక సైన్యాన్ని నేను నిర్వహించేటట్లు చేసి నందున, 


1 ఇంగ్లీషు రికార్డు, శివాజీప, పుట 173. 
2 జయన్‌. పర్కార్‌, శివాజీ పె, పుట 187. 


గ4 శివాజీ 


అతని అధీన ప్రజలే ఆ మెన్యానికి అయ్యే ఖర్చును భరించాలి.” ఈ చివరి ముఖ్య 
మైన వాక్యం శివాజీ ఉద్దేశ్యాలను, లక్ష్యాలను స్పష్టంగా అవగాహన చేసికోవడా 
నికి పీలుకల్పిస్తుంది. 

సూరత్‌ దోపిడి మొఘల్‌లను అశనిపాతంవల తాకింది. దక్కన్‌లో రాజపతినిధి 
మూ అజ్జామ్‌ రాకుమారుడు శివాజీని అడ్డగించమని ఖాండేష్‌ గవర్నర్‌ దావూద్‌ఖాన్‌ 
ఖురైషీకి వెంటనే ఆజ్ఞ జారీచేశాడు. 

(ప్రస్తుతం గుజరాత్‌ రాష్ట్రంలో ఉన్ను దాంగ్‌ జిల్లా, నాసిక్‌ జిల్లాలోని సతానా, 
కల్యాణ్‌, సుర్గానా, పేర్‌ తాలూకాలు మొఘల్‌ల కాలంలో బగ్గానా ఆనే పేరు కలిగి 
ఖాండేష్‌ రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉండేవి. అదే విధంగా (ప్రస్తుతం నాసిక్‌ జిల్లాగా 
ఉన్న) ధూలియా మన్మాడ్‌ మధ్య ప్రాంతం ఖాండేష్‌ రాష్ట్రంలో ఒక జిల్లాగా ఎర్ప 
డింది. ఆ జిల్లా కేంద్రం మన్మాడ్‌ మాలెగావ్‌ పట్టణానికి 22 కి.మీ. ఉత్తరంగా ఉన్న 
గుల్నాదుర్గం. 

(ప్రస్తుతపు నాసిక్‌ జిల్లా మన్మాడ్‌ సమీపంనుంచి వాణి వద్ద గల సప్త శ్రేణి 
దేవాలయం వరకు తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిన ఒక పర్వత (కేణి 
(చాంద్‌ వాడ్‌ పర్వత శ్రేణి) విభజించింది. ఈ పర్వత (శ్రేణికి ఉత్తరంగా సంపన్న 
గుజరాత్‌ రాష్ట్రం సరిహద్దుల్లో బగ్లానా జిల్లా ఉండేది. ఈ పర్వత (శేణిలో చాంద్‌ 
వాడ్‌, ఇం(ద్రాణి, కాంచన్‌ మంచన్‌, దోడప్‌, అహివంత్‌, అచలగిరి, హనుమంత్‌ 
గఢ్‌, మార్కండ్‌, సప్తశృంగి అను సుమారు పది దుర్గాలు ఉండేవి. 

సూరత్‌ నుంచి తిరిగి పోతూ బగ్గానా జిల్లా కేంద్రమైన మల్హార్‌ పట్టణాన్ని 
శివాజీ కొల్లగొట్టాడు. అప్పుడాయన ఆ పర్వత శ్రేణికి దక్షిణంగా పయనించాడు. 
కాంచన్‌ మంచన్‌ వద్ద ఆ పర్వత (శేజిని అతను దాటుతుండగా మొఘల్‌లను అతను 
ఎదుర్కొనవలసి వచ్చింది. అప్పుడు జరిగిన వాణిదిండోరి యుద్ధాన్ని గురించి 
మనకు సమకాలీన మరాఠీ పర్టియన్‌ (గంథాలలో చక్కని వృత్తాంతాలు లభ్యమవు 
తున్నాయి. సభాసద్‌ భీమ్‌సేన్‌ సక్సేనా ఇరువురూ దానిని గురించి వ్రాశారు. (నిజా 
నికి కంచన్‌ మంచన్‌ యుద్ధంగా తెలియదగిను) వాణి దిండోరి యుద్ధం శివాజీ 
మొఘల్‌ల చేసిన కొద్ది యుద్ధాలలో ఒకటి, 

ఆ యుద్ధ సమయంలో హాజరైన భీమ్‌సేన్‌ సక్సేనా చెప్పింది సంక్షిప్తంగా ఇది: 
“నివాజీ కాంచన్‌ మంచన్‌ కనుమను సమీపిస్తున్నాడని వినగానే దావూద్‌ ఖాన్‌ (1670 
అక్టోబర్‌ 16) చాంద్‌వాడ్‌ను రాత్రివేళ చేరుకొన్నాడు. చాంద్‌వాడ్‌ సైన్యాధికారి ఆయిన 
బాకీ ఖాన్‌ దుర్గంలో తలదాచుకొన్నాడు. అతను దావూద్‌ ఖాన్‌ను కలిశాడు. అర్దరాత్రి 


మొఘల్‌ల శో యుద్ధం గ్‌ 


సమయంలో శివాజీ కాంచన్‌ కనుమను దాటి నాసిక్‌ వైపు వెళుతున్న వార్తను వార్తా 
హరులు తీసుకువచ్చారు. చాంద్‌వాడ్‌లో తన కొద్దిపాటి ప్రయాణ సామగిని వదలి, 
అతను ముందుకి పురోగమించాడు. గాలిబ్‌ ఖాన్‌, నారోజీ, బస్వంత్‌ రావ్‌ వెన్నుద 
న్నుగా ఉన్న రక్షణ దళంలో నిలిచారు. వారు ప్రయాణ సామగ్రితో కదలి పోతున్నా 
రు. (రచయిత భీమ్‌సేన్‌ అధికారిగా వారివెంట ఉండిపోయాడు.) అబ్దుల్‌ కరీమ్‌ 
కుమారుడు బీజాపూర్‌కు చెందిన బహలూల్‌ఖాన్‌ మనుమడు అయిన ఇబ్లాస్‌ఖాన్‌ 
మియానా పురోగామి దళానికి నాయకత్వం వహించాడు. అయిదువేళ (ఆశ్వికదళ) 
మన్సబ్‌ కలవాడతను. తన స్వల్ప సైనిక దళంతో, అతను ముందుగానే రణస్టలికి 
చేరుకున్నాడు. మరాఠాలు యుద్ధక్రియకు సిద్ధంగా ఉన్నటు అతను కనుగొన్నాడు. 
ఆవేశపరుడైనందువల్ల ఇఖ్లాస్‌ ఖాన్‌, దావూద్‌ఖాన్‌ అతనితో కలియడానికి వేచి వుండ 
కుండా, తొందరపాటుతో మరాఠాలను ఎదుర్కొన్నాడు. ఆ దాడి వినాశంగా పరిణమిం 
చింది. ఇఖ్లాస్‌ఖాన్‌ త్మీవంగా గాయపడి, తన గుజ్జం నుంచి క్రిందకు పడిపోయాడు. 

“ఇంతలో దావూద్‌ఖాన్‌ రణస్టలికి త్వరత్వరగా రాసాగాడు. (భీమ్‌సేన్‌ వాసిన 
దాని ప్రకారం, మరాఠా సైన్యం సంఖ్య 15,000 మించింది.) దావూద్‌ ఖాన్‌ వెంటనే 
మకరంద్‌ ఖ్యాత్రీని స్వయంగా తన సోదరుడే ఆయన షేక్‌ సఫీని, చాందేరీ రాజుకొ 
లువులో అధికారి అయిన పురోహిత్‌ ఖాన్‌ను, సంగ్రామ్‌ ఖాన్‌ ఘోరీని ఇఖాస్‌ ఖాన్‌కు 
తోడ్పడటానికి పంపాడు. తరువాత తాను స్వయంగా వారితో చేరాడు. ఒక చిన్న కొం 
డగుట్ట మై చుట్టూ వాగు (ప్రవహిస్తున్న జనశూన్య మైన గ్రామం ఒకటి ఉంది. బాకీ 
ఖాన్‌, ఇబ్రహీం పౌనిఖాన్‌ నిర్వహణలో (ప్రయాణ సామ్మగులను అక్కడ వదలి పెట్టా 
రు. చాంద్‌వాడ్‌ నుంచి వస్తున్న మరికొన్ని సామానులను వెన్నుదన్నుగా ఉన్న రక్షణ 
దళాన్ని ఆ జనశూన్య మైన (గ్రామంలో నిపిపివేయ వలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. 
(భీమ్‌సేన్‌ బాహీఖాన్‌తో జత కలిశాడు) దావూద్‌ ఖాన్‌ పంపిన అధికారులు మరాఠా 
లకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాటంలో మొఘల్‌లు సైనికులు మరణించిన 
వారికి, గాయపడిన వారికి, సంబంధించిన విపరీత నష్టాలకు గురి అయారు. సంగ్రామ్‌ 
ఖాన్‌ ఆతని కుమారులు బంధువులు గాయపడ్డారు. మరాఠా దాడి విజృంభించకుండా 
తుపాకులతో పోరాడిన బుందేలాలు మాత్రమే నివారించగలిగారు. 

“ఇంతలో దావూద్‌ ఖాన్‌ యుద్ధస్థలానికి వచ్చి చేరాడు. ఆతను యుద్ధభూ 
మిలో క్రిందకుపడిన ఇబ్లాస్‌ ఖాన్‌ను పైకి లేవతీశాడు. మరాఠాలు శత్రువును అన్ని 
వైపులనుంచి ముట్టడిస్తూ. “బార్గిగిరీ' (అనగా అవిచ్చిన్నమైన దాడి) అనే పేరుగల 
వారి పోరాట పద్ధతిని చివరకు అవలంభించారు. 


86 శివాజీ 


యుద్ధభూమిలో మరొకచోట ఫిరంగి దళాధిపతి, (రచయిత భీమ్‌సేన్‌ స్నేహితుడు) 
అయిన మీర్‌ అబ్దుల్‌ మబూద్‌ మరాఠాల దాడికి గురి అయాడు. మబూద్‌ కుమారు 
డు, కొందరు సెనికులు మరణించగా, మబూద్‌ తీవంగా గాయపడ్డాడు (అతనిని 
బాకీ ఖాన్‌, భీమ్‌సేన్‌ రక్షించి శిబిరానికి తెచ్చారు). 

ఆ సమయంలో దావూద్‌ ఖాన్‌ వద్దగల సైనికదళం రెండువేలకు మించిలేదు. 
సాయం సమయంలో తిరిగి మరాఠాలు మొఘుల్‌లపపై దాడి చేశారు. మొఘల్‌లు 
వారిని ప్రతిఘటించారు. మరాఠాలు అప్పుడు యుద్ధరంగం నుంచి తప్పు కొని 
సూరత్‌ నిక్షేపంతో వెళ్ళిపోయారు. 

“ముఘల్‌ల లక్ష్యం శివాజీని అడ్డగించడం కాగా శివాజీ మొఘల్‌లను పక్కకు 
నెట్టి సూరత్‌ నుంచి తెస్తున్న నిక్షేపాన్ని త్వరగా, సురక్షితంగా చేరవేయాలని ఆశిం 
చాడు. ఈ లక్ష్యసాధనలో ఆయన కృత కృత్యుడయాడు. మొఘల్‌లు మనుష్యులు, 
వస్తువులు రెండింటిలో భారీ నష్టాలను పొందారు.” ఈ (రణ) స్థలంలోనే మూర్భ 
నుంచి తేరుకొన్నప్పుడు అబ్దుల్‌ మబూద్‌ తన నిర్వహణ బాధ్యతను తాత్కాలి 
కంగా రచయిత భీమ్‌ సేన్‌కు అప్పగించాడు. భీమ్‌సేన్‌ యుద్ధంలో మొఘల్‌లకు 
విజయం కలిగిందని తీర్మానించాడు. 

“మరుసటిరోజు మొఘల్‌లు నాసిక్‌ చేరుకొన్నారు. గాయపడిన వ్యక్తులను జరం 
గాబాద్‌ పంపారు. మొఘల్‌లు అహ్మద్‌ నగర్‌కు వెళ్ళే ముందుగా సుమారు ఒక 
నెలపాటు నాసిక్‌లో మకాం చేశారు.” 


మరాఠా దాడులు 

మొఘల్‌లు నాసిక్‌ వద్ద మకాం చేస్తుండగానే, పీష్వా మోరోపంత్‌ నాయక 
త్వంలో మరాఠాలు బలీయమైన దుర్గం త్యింబక్‌పె దాడి చేసి దానిని 1670 అక్టో 
బర్‌ 25 న స్వాధీనపరచుకొన్నారు. 

బేరార్‌ రాష్ట్రంలో మరాఠాలు నిరాఘాటంగా అగ్నినీ, కత్తినీ వినియోగించారు. 
శివాజీ 1670 నవంబరులో బేరార్‌లోని సంపన్న పట్టణం కరంజాఫె దాడి చేశాడు. 
ఆ పట్టణాన్ని మూడు రోజుల పాటు కొల్లగొట్టి, దానిని ఆమూలా[గంగా త్రవ్విపెట్టారు. 

స్థిరంగా మొఘల్‌ పాలన క్రిందగల రాష్ట్రాలలో మరాఠాలు కొనసాగించిన విధ్యం 
సకాండను 1671 జనవరి 13 నాటి (నాడు బేరార్‌ లోని నేడు నాందేడ్‌ జిల్లాలోని) 
“ఇంతలో అబ్బుల్లాఖాన్‌ షేరాజీ మాహూర్‌ రాజు ఉదారాం సమర్పించిన విజ్ఞాపన 


విశదీకరిస్తుంది. మాహూర్‌ విభాగానికి (సర్కార్‌కు) సైనికాధికారిగా (ఫౌజ్‌దార్‌)గా 


నియమితుడయాడు. శివాజీ సైన్యం ఉదాజీరాం జాగీరులో చేరిన ఉంబర్‌ఖేడ్‌ పర 
గణాను పూర్తిగా నాశనం చేసింది. మాహూర్‌ శత్రువు ఆ ప్రాంతంలోనే ఉండి. (పతి 
పరగణా సా[మాజ్యానికి పన్నులో నాలుగవ భాగం (చౌత్‌) చెల్లించమని కోరుచు 
న్నాడు. ఉదాజీరాం జాగీరు యావత్తూ బీడుగా మారింది.” 

మొఘల్‌ భూభాగంలో శివాజీ దాడులు తూర్పున బేరార్‌లోని అంబర్‌ ఖేడ్‌ 
నుంచి పశ్చిమాన కాండేష్‌ లోని నందుర్చార్‌ వరకు విస్తరించాడు. ఆ తరువాత 
మరాఠా చరిత్రలో నిర్ణయాత్మకమైన పాత్రను వహించనున్న చౌత్‌ అనే పదం మొఘల్‌ 
మరాఠా పత్రాలలో ఈ సమయం నుంచి (ప్రత్యక్షమయింది. 

మొఘల్‌లు సమ “స్థితిని కోల్పోవునట్లు శివాజీ చేశాడనే విషయం సత్యం 
ఆయన వారికి నిలువనీడ లేకుండా చేశాడు. వారిని తన స్వదేశమైన కొంకణ్‌ నుంచి 
భీమానదికి దక్షిణంగా ఉన్న భూభాగం నుంచి వెళ్ళగొట్టాడు. మొఘల్‌లు దాడులు 
చేయకుండా దాని పరిస్థితిని చక్కబరచాడు. మొఘల్‌ భూభాగంలోకి యుద్ధాన్ని 
విస్తరించి శత్రువుకు విశ్రాంతి లేకుండా చేయటమే దానిని సంరక్షించే ఉత్తమ మార్గం. 
జారంగాబాద్‌ నాందేడ్‌ బేరార్‌ రాష్ట్రాలలో మొఘల్‌ ఉద్యోగుల జాగీర్లను నాశనం 
చేసి చౌక్‌ను విధించి దుర్గాలమై ముఖ్య స్థలాలమై దాడులు చేసి పెద్ద ఎత్తున అల 
జడులు సృష్టించడం శివాజీ వ్యూహం. ఈ రాష్ట్రాలలో భూభాగం ఆక్రమణ ఆయన 
లక్ష్యం కాదు. 

ఖాండేష్‌ రాష్ట్రంలోని బగ్గానా జిల్లాలోనే శివాజీ మొఘల్‌ భూభాగాన్ని ఆ(క 
మించి స్వాధీన పరచుకొన్నాడు. మొఘల్‌లు ఈ భూభాగాన్ని స్థిరమైన పరిపాలన 
కలదానిగా అనగా సా[మాజ్య భూభాగం “ముల్క్‌-ఇ-బాద్దాహి'గా పరిగణిస్తుండేవా 
రు. అప్పటివరకూ శివాజీ బీజాపూర్‌ను నష్టపరచి భూభాగాలను సంపాదించాడు. 
కాగా మొదటిసారిగా మొఘల్‌ సామ్రాజ్యంలో ఒక చిన్న భాగాన్ని ఆక్రమించి, శాశ్వ 
తంగా స్యకీయమొనర్చుకొనడానికి ఆయన నిర్ణయించాడు. 

బగ్గానా ఆక్రమణ గుజరాత్‌జె దండయాత్రలు చేయడానికి ఒక స్థావరాన్ని 
సంపాదించినట్లు భావించాలి. సంపన్న ప్రాంతమైన ఖాండేష్‌లో మొఘల్‌ల ఉనికికి 
అది శాశ్వత (ప్రమాదం కాగలదని కూడా దాని అర్థం. పద్దెనిమిదవ శతాబ్దిలో దభా 
డేలు, గయక్వాడ్‌లు బగ్గానాలోని వారి స్థావరాలనుంచి గుజరాత్‌ శాశ్వత ఆ(క్రమ 
ణకు ఉప[క్రమించారు. 

నాసిక్‌ జిల్లాలో |ప్రాగ్టిశ నుంచి పశ్చిమానికి విస్తరించిన పర్వత (శ్రేణి పశ్చిమ 
భాగంలోని దుర్గాలను అప్పటికే ఆక్రమించాడు. ఈ పర్వత (శ్రేణికి ఉత్తరంగా సల్ల 


R8 శివాజీ 


ర్‌, ములైర్‌ అనే ముఖ్య దుర్గాలు కలవు. రెండవది మొఘల్‌ జిలా ఆయన బగ్లానాకు 
ప్రధాన కార్యస్టానం. శివాజీ (ఈనాడు గుజరాత్‌లోని దాంగ్‌ జిల్లాకు కొన్నిమీటర్ల 
దూరంలో మాత్రమే ఉన్న) సల్లెర్‌ను గుజరాత్‌కు వెంటనే చేరుకోవడానికి వీలుకలిగి 
స్తుంది కనుక, వశపరచుకోవడంపై తన దృష్టిని ప్రసరించాడు. 

శివాజీ దావూద్‌ ఖాన్‌ ఖురైషీని మన్మాడ్‌ సమీపంలోని అతని శిబిరం నుంచి 
దూరంగా వెళ్ళేటట్లు చేయడానికి పన్నుగడ వేశాడు. మరాఠాలు ఖాండేష్‌ రాజధాని 
ఆయిన బుర్హాన్‌పూర్‌ను సమీపించారు. దావూద్‌ఖాన్‌ బర్తాన్‌పూర్‌ నిర్వహణ బాధ్య 
తను తన కుమారుడు హమీద్‌ఖాన్‌కు వదలిపెట్టాడు. బుర్హాన్‌పూర్‌ పోలిమేరల్లో 
ఉన్న బహదూర్‌పురాను కొల్లగొట్టారు. తన కుమారుని నుంచి సహాయం కొరకు 
అభ్యర్థనలు అందుకొని దావూద్‌ ఖాన్‌ బుర్జాన్‌పూర్‌ సహాయం కొరకు అభ్యర్దనలు 
అందుకొని దావూద్‌ఖాన్‌ బుర్ధాన్‌ఫూర్‌ వైపు త్వరత్వరగా పయనించాడు. మరాఠాలు కాల 
హరణం లేకుండా సళ్లేర్‌ దిశగా కదలిపోయి దానిని ముట్టడించారు. దావూద్‌ ఖాన్‌ 
వేగంగా వారి వెంటపడ్డాడు. ముళ్లేర్‌ నుంచి ఇరవైరెండు కిలోమీటర్ల దూరంలో గల 
సల్త్సేర్‌కు అతను వెళుతున్నప్పుడు, అతనికి మరాఠాలు సల్లేర్‌ను వశపరచుకొన్న 
ట్లు, ఆ సందర్భంలో (1671 జనవరి 5 న) జరిగిన పోరాటంలో ఆ దుర్గ రక్షణ 
దళాధిపతి ఫతేహుల్‌ల్లాఖాన్‌ తన [ప్రాణాలను కోల్పోయినట్లు తెలిసింది. శివాజీ 
రాజ్యంలో ఉత్తర భాగాంతానికి గుర్తుగా సల్లేర్‌ నిలిచింది. 

ఈ దండయాత్రలో భీమ్‌సేన్‌ సక్సేనాకు కలిగి ఆసక్తిజనకమైన అనుభవం ఈ 
పోరాటం మతభేదాలకు అతీతంగా ఎలా కొనసాగిందో తెలియజేస్తుంది. దావూద్‌ఖాన్‌ను 
సళ్షర్‌కు అనుసరించి దారి తప్పిన భీమ్‌సేన్‌ ఇలా అన్నాడు. “దావూద్‌ ఖాన్‌ బరువైన 
ప్రయాణ సామ్యగులను ముళ్లేర్‌లో నిల్య్వఉంచవలసిందిగా ఆదేశాలు జారీచేశాడు, 
దావూద్‌ఖాన్‌ వేకువనే వెళ్ళాడు. నేను బద్దకించాను. నేను ప్రధాన సైన్యం వైపు 
వెళుతున్నప్పుడు నాతో కొందరు కాల్చలానికి చెందిన వారు ఉన్నారు. అప్పటికే 
దావూద్‌ఖాన్‌, సైన్యంతో కలసి నాకు దూరంగా పురోగమించాడు.” 

“సల్ల్హర్‌ ముల్తెర్‌ మధ్య ఉన్న ఒక జనశూన్య మైన (గ్రామాన్ని నేను చేరుకొన్నాను. 
దానికి సమీపంలో ఒక కొండగుట్ట ఉంది. నేను నిలబడిన కొండగుట్ట నుంచి కొందరు 
సైనికులు మావైపు వస్తున్నట్లుగా గుర్తించాను. చివరకు వారు మరాఠాలుగా అవుపించారు. 
కొండమొదలుకు వారు చేరుకొన్నారు. నేను ఎటూ తోచని స్టితిలో పడ్డాను. నన్ను 
సమీపిస్తున్న ఆశ్వికుడు తన తోడివారికె తిరిగి, “మీరు ఇక్కడ ఉండండి. నేను ఈ 
అశోకుని గుర్తిస్తున్నటుగా భావిస్తున్నాను,” అన్నాడు. అతను అప్పుడు ఇద్దరు అశ్వికులు 


మొఘల్‌లతో యుద్ధం 89 


వెంటరాగా నన్ను సమీపించాడు. నా పేరుతో నన్ను, పిలిచి, “ఇక్కడ నీవు ఒంటరిగా 
ఉండటం ఎట్లా సంభవించింది” అసి (ప్రశ్నించాడు. 

“నాకు విపరీతమైన భయం కల్గింది. నేనా మనిషిని గుర్తించలేక పోయాను, 
“నేను నూర్‌ఖాన్‌ను” అని అతను చెప్పాడు. తన అశ్యికుల వైపు అతను తిరిగి “మీ 
పనికి తిరిగి వెళ్ళండి, అని అతను ఆజ్ఞాపించాడు. అప్పుడు అతను నా వైపు 
తిరిగి నీ శిబిరం వరకు సీ రక్షణార్రం వెంట వచ్చి అప్పుడు తెరిగిరాగలను. మనం 
కలుసుకోవడం మంచిదయింది. లేనట్లయితే సీ ప్రాణాలను పోగొట్టుకుని ఉండేవాడివి.” 

“నూర్‌ఖాన్‌ జెరంగాబాద్‌లో నా తండ్రిని ఎరిగి ఉన్నట్లుగా చివరకు 
తెలియవచ్చింది. తరువాత తన ఉద్యోగాన్ని పోగొట్టుకొని, అతను చిక్కుల్లో పడ్డాడు. 
అప్పుడు ఆతడు కొందరు అశ్వికులను పోగుచేసి శివాజీ కొలువులో చేరాడు. బగ్గానా 
(ప్రాంతంలో (కర్తవ్యనిర్వహణకు) ఆతను నియమితుడయాడు. సూర్‌ఖాన్‌ నా వెంట 
దావూద్‌ ఖాన్‌ శిబిరం వరకు వచ్చాడు. నేను అతనిని సత్కరించాను. ఆతనికి కొన్ని 
బహుమానాలు నగదు ఇవ్యగోరాను కానీ, ఆతను వాటిని పుచ్చుకోవడానికి 
అంగీకరించలేదు. మధ్యాహ్న సమయంలో అతను నా వద్ద శెలవు తీసుకొన్నాడు.” 

శివాజీ కొలువులో ఉన్న సూర్‌ ఖాన్‌ మొఘల్‌ల సేవలో ఉన్న భీమ్‌సేన్‌ ఒకరి 
కొకరు సహాయపడటం విచిత్ర విషయం కదా! మొఘల్‌-మరాఠాల సంఘర్షణ ప్రాయకంగా 
రాజకీయ మైనదనే వాస్తవాన్ని దానికంటే చక్కగా మరేదీ విశదీకరించదు. భూమిపుత్రులు 
విదేశీ శక్తికి, విదేశీ ఉద్యోగిస్వామ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు (దానివలన) 
తెలియగలదు. 

జెరంగజేబ్‌ (1633 లో దౌలతాబాదును పట్టుకొని, తద్వారా అహ్మద్‌ నగర 
రాజ్య సమాప్తిని రూఢి చేసిన (ప్రసిద్ధ సేనాని కుమారుడు) మహబత్‌ ఖాన్‌ను శివాజీపె 
దండయాత్రను నిర్వహించేసేనానిగా నియమించాడు. అంతకు మునుపు కాబూల్‌ 
గవర్నర్‌గా ఉన్న మహబత్‌ఖాన్‌ 1671 జనవరి 3 న బర్హాన్‌పూర్‌ వచ్చాడు. అతను 
1671 జనవరి 10 న బెరంగాబాద్‌లో మూఆజ్ఞామ్‌ రాకుమారుని సందర్శించాడు. 
మహబత్‌ ఖాన్‌ సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచే రక్షణ దళాధిపతిగా దావూద్‌ఖాన్‌ 
నియమితుడయాడు. వారు (ఏప్రిల్‌ - మే నెలల్లో) అహివంత్‌, మార్కండా, జాన్లా, 
ఆంచలగిరి దుర్గాలను వశపరచుకొన్నారు. దావూద్‌ఖాన్‌ కూడా మరాఠాలతో తీవ 
(ప్రతిఘటనతో కూడిన యుద్ధాలు చేశాడు. అయితే వారు బగ్గానామై వారి పట్టును 
సడలించలేదు. మొఘల్‌ల పక్షంలో శక్తిమంతుడు. చురుకైన కార్యసాధకుడు అయిన 
సేనాని ఖాండేష్‌ గవర్నర్‌ అయిన దావూద్‌ఖాన్‌ ఖురైష్‌ మాత్రమే! అతను సోమరి, 


90 శివాజీ 


ఆడంబరి అయిన మహబత్‌ ఖాన్‌తో కలసిమెలసి పనిచేయ లేక పోయాడు. విసుగుపుట్టి 
దావూద్‌ ఖాన్‌ దక్కన్‌ నుంచి బదిలీ చేయించుకొన్నాడు. దావూద్‌ ఖాన్‌ శిబిరంలో 
ఉన్న రచయిత భీమ్‌ సేన్‌ (అతనితో వెళ్ళకుండా) ఉండి పోవడానికి నిశ్చయించాడు. 
ఆతను మహబత్‌ఖాన్‌ కొలువులో (ప్రవేశించాడు. 

మొఘల్‌లు వర్షాబుతువులో యుద్ధ కార్యకలాపాలు, కొనసాగించడానికి తీవ్ర 
అయిష్టాన్ని (ప్రదర్శించేవారు. మహబత్‌ ఖాన్‌ ఈ విషయంలో తక్కువకాదు. 
వర్షాకాలంలో అతను పార్నెర్‌ వద్దగల మైన్య నివాసస్టలానికి తరలిపోయాడు. అతను 
(ప్రయోజనశూన్య మైన కార్య కలాపాల్లో తన కాలాన్ని వ్యర్దం చేస్తుండగా మరాఠాలు 
దక్కన్‌లో ఒక వైపునుంచి మరొక వైపుకి యధేచ్చగా సంచరించారు. 

పార్నెర్‌ వద్ద మహబత్‌ ఖాన్‌ శిబిరంలో ఉన్న భీమ్‌సేన్‌ ఆ శిబిరంలోని పరిస్టితులను 
గురించి వినోదకరమైన వృత్తాంతాన్ని చెప్పాడు. అతని మాటలలో" “మహబత్‌భాన్‌ను 
శిబిరం పార్నెర్‌ వద్ద ఉండేవి. ఆ సంవత్సరం చాలా భారీ వర్ణాలు కురిశాయి. 
అంటు రోగాలు వ్యాపించి మనుషులు పశువులు గొప్ప సంఖ్యలో మరణించటం 
జరిగింది. పార్నేర్‌ వద్ద మహబత్‌ ఖాన్‌ తన కాలాన్ని అనుభవిస్తూ గడపసాగాడు. 
(ప్రతిరోజూ ఏదో ఒక మొఘల్‌ ప్రభువు (అమీర్‌) విడిదిలో వినోద కార్యకలాపాలు 
కొనసాగుతూవుండేవి. శిబిరంలో కాబూల్‌, లాహోర్‌లకు చెందిన 400 మంది గణికలు 
ఆడుతూ పాడుతూండేవారు. వీరిని బహుమానాలతో ముంచెత్తుతుండేవారు. మహబత్‌ 
ఖాన్‌ శివాజీతో రహస్య ఆవగాహనను కుదుర్చుకొని చిత్తసుద్ధితో శివాజీని అణచడానికి 
శక్తివంచన లేకుండా కృషిచేయడంలేదని ఎవరో చక్రవర్తికి ఫిర్యాదు చేశారు.” 

బెరంగజేబ్‌ మహబత్‌ ఖాన్‌ను దక్కన్‌ నుంచి వెనక్కు రప్పించి అతని స్థానంలో 
గుజరాత్‌ గవర్నర్‌ బహదూర్‌ ఖాన్‌ను నియమించాడు. మహబత్‌ ఖాన్‌ నిష్క్రమణం 
1671 సెప్టంబర్‌లో సంభవించింది. బహదూర్‌ ఖాన్‌ వెంట దిలేర్‌ఖాన్‌, కుతుబుద్దీన్‌ 
ఖాన్‌ వంటి యోధులు వచ్చారు. 


సల్ఫర్‌ యుద్దం 

బహదూర్‌ఖాన్‌ శక్తి సమన్వితంగా తన యుద్దకార్య [క్రమాన్ని ప్రారంభించాడు. 
శివాజీ భూభాగం మె దాడులు కొనసాగించి అనేక యుద్దాలు చేశాడు. వాటిలో 1672 
(ప్రారంభంలో జరిగిన సళ్లేర్‌ యుద్ధం నుంచి మొఘల్‌ సాయుధ శక్తి అతి ఘోరమైన 


1 లీమ్‌సేన్‌ సక్సేనా, తారీఖ్‌-ఇ-దిల్‌కుషా. 


మొఘుల్‌లతో యుద్ధం 9] 


విపత్తుకు లోనయింది. మొఘల్‌లు సల్లేర్‌ దుర్గాన్ని ముట్టడించారు. దాన్ని స్వాధీన 
పరచుకోవడం మొఘల్‌లకు (ప్రతిష్టాకరమైన విషయంగా పరిణమించింది. శివాజీ 
మొఘల్‌లు ఆ ముట్టడి ఉపసంహరించేటట్లుగా చేసేందుకు కృతనిశ్చయుడయాడు. 

శివాజీ జీవిత చరిత్రకారుడు సభాసద్‌ ఆ యుద్ధాన్ని సవివరంగా వర్దించాడు. 
మరాఠా సెన్యంలో పీష్వా మోరోపంత్‌, సైన్యాధ్యక్షుడు (ప్రతాపరామ్‌ గుజార్‌వంటి 
దీర్ణకాల యుద్ధానుభవంగల వారు ఉన్నారు. అదొక గొప్ప యుద్ధం, మొఘల్‌ సైన్యం 
చిత్తుగా ఓడిపోయింది. 

భీమ్‌సేన్‌ కూడా (దానిని గురించి ఇలా వ్రాశాడు: “ఆ యుద్ధంలో ఇబ్లాస్‌ 
ఖాన్‌ మియానా, ముహికామ్‌ సింగ్‌ గాయపడి బందీలయారు. ముహికామ్‌సింగ్‌ 
తండి రావు అమర్‌ సింగ్‌ చంద్రావత్‌ రణరంగంలో చనిపోయాడు. మొఘల్‌ల 
యుద్ధ సాధనాలన్నీ మరాఠాల వశమయాయి. బహదూర్‌ ఖాన్‌ సల్హేర్‌ చేరుకోవడానికి 
వేగంగా రాసాగాడు. కానీ అతను బగ్గానా చేరే సమయానికి మరాఠాలు కొంకణ్‌లో 
(పవేశించారు. మొఘల్‌లనుంచి స్వాధీనపరచుకొన్న యావత్తు సామ్మగినీ వారు వెంట 
తీసుకుపోయారు.” సల్లేర్‌ యుద్ధం మరాఠా చరిత్రలలో, జానపదుల పాటల్లో ప్రముఖ 
స్థానాన్ని ఆ[కమిస్తుంది. హిందీ కవి భూషణ్‌ కూడా పసగలిగిన పద్యాలను ఆ 
యుద్ధవర్దనకు వినియోగించాడు. 

బెరంగాబేబ్‌కు ఆపత్కాలం దాపురించింది. వాయవ్య సరిహద్దు [ప్రాంతంలోని 
ఆటవిక తెగలు బహిరంగంగా తిరుగుబాటు చేశాయి. కీర్తిశేషుడెన (ప్రధాన మంతి 
మీర్టుమా కుమారుడు మహమ్మద్‌ అమీన్‌ ఖాన్‌ను కాబూల్‌ రాష్ట్ర గవర్నర్‌ పదవిలో 
జెరంగజేబ్‌ నియమించాడు. అమీన్‌ ఖాన్‌ ఖైబర్‌ కనుమగుండా పోతున్నప్పుడు 
ఆపఫ్టన్‌ తిరుగుబాటుదారులు అతసపపె దాడి చేశారు. అది మొఘల్‌లకు వినాశకరంగా 
పరిణమించింది. మహమ్మద్‌ అమీన్‌తన కుమారుని పోగొట్టుకొన్నాడు. అతని 
అంతఃపురస్త్రీలు శత్రువుల వశమయారు. అతను ఎంతో కష్టంతో మాత్రమే పెషావర్‌కు 
తప్పించుకుని పోయాడు. కాబూల్‌ గవ్నర్‌ పదవికి నియమించిన మహబత్‌ఖాన్‌ 
అక్కడ 1672 డిసెంబరు నుంచి 1673 డిసెంబర్‌ వరకు ఉన్నాడు. మేవాత్‌ జిల్లా 
లో 1672 లో సంభవించిన సత్నామీ తిరుగుబాటు జెౌరంగజేబ్‌కు వ్యాకులాన్ని 
కలొగించిన కారణాల్లో మరొకటి. చాలా ప్రయాసపడి ఆ తిరుగుబాటును ఆణచివేశారు. 

బహదూర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో మొఘల్‌లు తమ శక్తినంతా ఉపయోగించి నివాజీతో 
పోరాడారు. శివాజీకి చెందిన సము[డ తీరసప్రాంతాలపై దాడి చేయవలసిందిగా జంజీరాకు 
చెందిన సిద్ధీలను వారు (పేరేపించారు. వారు సిద్ధీల వనరులను ఇనుమడింపజేయడానికి 


92 శివాజీ 


సూరత్‌ నుంచి దయనీయస్టితిలో వున్న ఒక చిన్న నౌకాదళాన్ని కూడా పంపారు. 
ఇంతవరకు బబైటిషువారు శివాజీని ఒక చీడపురుగు వలె. న్యాయబద్ధంగా స్రాపితమైన 


కారంగజేబ్‌ అధికారం పట ఒక తిరుగుబాటు దారుగా పరిగణించారు. కాన్‌ శివాజీ 


భుక్తం చేసికొని నియమించిన తన శ[తువులకు ఎక్కడ నుంచి సరఫరాలు 
అండుతున్నాయో చెప్పగలిగిన శివాజీకి ఈ ద్వీపం (బొంబాయి) ఎట్లా కనిపిస్తున్నదో 
తెలిసినందున.”' “ఇప్పుడు శివాజీని గురించి ప్రస్తావిస్తున్నాము. నువ్వు భారతదేశంలోని 
రాజులందరితోనూ విరివిగా ఉత్తర (ప్రత్యుత్తరాలు కొనసాగిస్తున్నాట్లుగానే అతనితో 
(శివాజీ) కూడ సాగించడం ఉపయోగకరమని మేము భావిస్తున్నాము. ఈ పనిని 
నీవు చట్టబద్దంగా బొంబాయినుంచి చేయవచ్చు." లనే తఈవ్రవాంఛకు బీజాపూర్‌ 
గురి అయింది. కాని శివాజీ స్వంత (ప్రణాళికలు తయారుచేసికొని సరిఅయిన 


కాలంకొరకు వేచియున్నాడు + 


గోల్కొండలో ఆలజడి 


= 
ఐల 


(న 


దక్కన్‌ రాజ్యాలు. అహ్మద్‌నగర్‌, బీజాపూర్‌, గోల్కొండ, మూడింటిలో 
“ 
షా 
లు 


co (1 న! ౮ గా ఆ చ్చ 
ఆహ్మ దినగర్‌ రాజ్యాన్ని మొఘ అంతమొందించారు. మిగిలిన బజాపూర్‌, గొల్కొండ 


ch 
రాజా?లను మొఘల్‌ సామాజ్యంలొ చేరేగే తమ అంతమ లక్షా 


అ మై 


కన్ని ఎన్నడూ దాచి 


పట్టలేదు. గొల్కొండ 1635 నాటి సంధి ద్వారా కప్పంచెలించె సామంతరాజ్యం 
దా 


సితెన్‌ దాపుగా అంగీకరించింది. ఆయితే అహమ్మద్‌నగర్‌, రాజ్యాన్ని 
ఆంతమొందించటంలో వీజాపూర్‌ సహకారానికి మూల్యంగా, దానికి వేరు [ప్రతిపత్తిని 
ఇచ్చారు 


అతో శాంతి 20 సంవత్పరాలపాటు అమలులో ఉంది. దక్కన్‌ 


CG 


రాజ (ప్రఆసిధిగా ఆత్యాశగల జారంగజేబ్‌ 1656 లో గోల్కొండహె దాడిచేసి 


1 
(జ 
jim 
టి 
(ey 
9 
PE 
3 
షు 
రి 
ft. 
fey 
టి 


అ 144, ఆగష్టు 30, 1670. 


మొఘల్‌లతో యుద్ధం 93 


బలహీన రాజ్యాన్ని నీచమైన షరతులకు అంగీకరింపచేశాడు. తరువాత జెరంగజేబ్‌ 
౧1657 లో బీజాపూర్‌ పె దండయాత్ర సాగించాడు. షాజహాన్‌ అనారోగ్యం కంర 
జరిగిన అంతర్యుద్ధం కారంగజబ్‌ ఉత్తర భారతానికి త్వరగా వెళ్ళవలసిన ప్పి స్‌తెని 
కల్పించింది. మొఘల్‌లు 1665 లో బీజాపూర్‌ ప మరొకసారి దండయాత్ర చేశారు. 
ఈ సారి మొఘల్‌ సైన్యం అధిపతిగా జయసింగ్‌ బీజాపూర్‌3పె దాడి చేశాడు. ఆ 
దండయాత్ర సఫలీకృతం కాలెదు. 

దక్కస్‌ రాజ్యాలు శాశ్వతంగా భయాందోళన స్టీతిలో పడాయి. అయినప్పటికి 
అవి మొఘల్‌లతో పోరాటానికి సమైక్యం కాలేకపోయాయి. రెండు రాజ్యాలలోనూ 
లతో సహకరించే శక్తులు చురుకుగా పనిచేసూవుండేవ 

శివాజీ మొఘల్‌లకు వ్యతి కంగా తన కార్యకలాపాలను విస్త్పృతపరచడం లక్ష్యంగా 
పట్టుకొన్నాడు. బీజాపూర్‌లో పఠాన్లు ఒక పక్షం, దక్కన్‌ ముస్లింలు, అబిసీనియా 
జాతి నుంచి ఉద్భవించిన సిద్ధీలు మరొక పక్షం కాగా వాటి మధ్య ఆధిక్యం కొరకు 
ఘర్దణ కొనసాగింది. కాని గోలా [9డలో శివాజీకి లభ్యమైన అవకాశాన్ని అతను 

గా స్వప్రయోజనానికి వినియోగించుకొన్నాడు. 
Sn రాజు అబ్దుల్లా కుత్‌బ్‌షా 1672, ఏపిల్‌ 21 న కాలధర్మం చెందా 
డు. అతని తర్వాత సింహాసనం అధిష్టించిన అతని అల్లుడు అబుల్‌హసన్‌ గోల్కొండ 
రాజుల్లో చివరి రాజు అయాడు. మరాఠా చరిత్ర “జేధే శాఖావళి” క్లుప్తంగా గోల్కొండ 
తో శివాజీ మైత్రిని ఈక్రింది మాటల్లో వర్ణించింది: “శివాజీ రాయబారి నిరంజీపంత్‌ 
స (హైదరాబాద్‌) వెళ్ళి ఒక లక్ష హన్లకు మైత్రిని కుదుర్చుకొని, 66 వేల 
హన్లను తన వెంటకొనితెస్తూ శివాజీ వద్దకు తిరిగి వచ్చాడు.” 

డానికి-తక్కిన దక్కన్‌ రాజ్యాలతో మైత్రి మత విభేదాలకు 
జకీయ సంఘర్షణకు అనుగుణమైనది-కనుచూపుమేరలో 


EE 


(3 
మొఘల్‌ ఘటం 


aE 


ఆతీతంగా శివాజీ సా గిస్తున్న 
ఉన్నది.” 

శివాజీ అప్పటికి మొఘల్‌లకు వ్యతిరేకంగా వీలైనమేరకు ఎక్కువ సంఖ్యలో 
ఆయాశకులను రెచ్చగొట్టడానికి కృతనిశ్చయుడయాడు. మొఘల్‌ల [కింద ఉద్యో 
గిగా ఉన్న యువబుందేలా రాజుపుత్ర నాయకుడు ఛతసాల్‌తో ఆయన సమావే 
శాన్ని ఛత్రసాల్‌ ఆస్థాన కవి అయిన లాల్‌కవి ఛత్ర ప్రకాష్‌! అ తన జీవిత చరిత్రా 
త్మకమైన కావ్యంలో విశదంగా వర్ణించాడు. ఛత్రసాల్‌ 1672 ల ఘల్‌ పక్షాన్ని 
న క సంపాదితం, శ్రీ పటాల్‌ ్రకాశన్‌, న్యూఢిల్లీ, 

1973 పుటలు 88-89. 


94 శివాజీ 


వదలి, పూనాకు వెళ్ళి, శివాజీతో గణనీయమైన కాలంపాటు నివాసంచేసి సాయుధ 
శిక్షణను పొందాడు. శివాజీ అతనికి బుందేల్‌ఖండ్‌ వెళ్ళమని మొఘల్‌లకు వ్యతి 
రేకంగా (ప్రతిఘటనను వ్యవస్థీకరించని తన మాతృభూమికి స్వేచ్చను కలిగించు 
మని సలహా ఇచ్చాడు. ఛత్రసాల్‌ నడుముకు ఆయన ఒక కత్తిని కట్టి అతనికి ఆశీర్వ 
దించాడు. తరువాత మొఘల్‌లతో పోరాడటానికి అతను బుందేల్‌ఖండ్‌ తిరిగి వెళ్లేం 
దుకు ఆయన అనుమతించాడు. 

ఛత్రసాల్‌తో ఆయన చెప్పిన మాటలు ఇలా వున్నాయి. “ఓ ఘనత వహించిన 
నాయకుడా మనం (ఒకరికొకరం) ఎన్నడూ పరాయివారంకాదు. నీ దేశానికి వేగంగా 
వెళ్ళి మొఘల్‌ సైన్యాలను నాశనంచేయి. తురుష్కుల వలన భయం చెందకు 
వారు ఏనుగులైనట్లుయితే నీవు నాశనం చేయగల నిజమైన సింహానివి. తురుష్కు 
లకు సాధ్యాసాధ్య వివేచన (దూరదృష్టి గల జ్ఞానం) లోపించింది. వారు మమ్ముల్ని 
తిరస్కరించారు. భవానీ దేవత నాకు మార్గదర్శి అయింది. మొఘల్‌లు వారికి అను 
కూలమైన మార్గంలో ముందుకు సాగలేకపోయారు. మేము మా దేశానికి చాకచ 
క్యంతో తిరిగి వచ్చాము. ఇప్పుడు మొఘల్‌లు వారి సేనానులను మాకు వ్యతిరే 
కంగా పంపారు. తురుష్కులపపై మా కత్తులు దూశాము. వారిపప దాడి చేయగలము. 
నీవు నీ దేశానికి వెళ్ళు. నీ కత్తిని ఉపయోగించి, తురుష్కులను' నాశనంచేయి. నీ 
హృదయంలో వజనాధ్‌ భగవానుని జ్ఞప్తి వుంచకుని చేతిలో కృపాణూన్ని ధరించు. 
ఈ రెండు భగవంతునిపై విశ్వాసము, చేతిలో కత్తి నిన్ను రక్షించగలవని నమ్ము. 
ఇక్కడ నా కొలువులో నిన్ను ఉంచినట్లయితే, నీ కార్య కలాపాలను నాకు ఆపాదిం 
చగలరు. అందువల్ల నీ దేశానికి తిరిగి వెళ్ళి మొఘల్‌ సైన్యాలను నిర్జింపుము. నీ 
ఘనమైన యోగ్యమైన విజయ వార్తలను మాకు వినిపించు.” ఈవిధంగా పలికి 
ఆయన ఒక కత్తిని తెప్పించి ఛత్రసాల్‌ నడుముకు బంధించాడు. తరువాత ఆయన 
ఛత్రసాల్‌కు గౌరవపురస్కారంగా వీడ్కోలు చెప్పాడు. శివాజీ మహాదానంద భరితు 
డయాడు. తరువాత తన వృద్ధ్యాప్యంలో ఛ(తసాల్‌ స్వయంగా ఈ సందర్శనను 
గురించి తన కుమారునికి వ్రాశాడు: “నేను పూనా వెళ్ళి శివాజీని కలిశాను, శివా 
జీతో కలసి చాలాకాలం ఉన్నాను.విలువిద్యామొదలైన వాటిలో నేను శిక్షణ పొందాను.” 


వ శతృవును ముస్లింలుగా కాక తురుష్కు జాతివారుగా సంభోదించడం గమనార్హ మైనది. ఇది 
పోరాటాన్ని సరి అయిన దృక్కొణంలో చూపిస్తుంది. 

2 ఇతహాసిక్‌ ప్రమాణావళి బెర్‌ ఛత్రసాల్‌, డా. మహీదప్రతాప్‌సింగ్‌చే సంపాదితం, శ్రీ పటల్‌ 
(పకాశన్‌. 


మొఘల్‌లతో యుద్ధం 95 


ఛత్రసాల్‌ జీవిత యాత్ర సుప్రసిద్ధమైనది. బుందేల్‌ఖండ్‌లో ఛత్రసాల్‌ ఉనికి 
గట్టిపడుతున్న గోల్కొండ వైఖరి శివాజీ కలిగించిన ఆవేశంతో కొత్తమార్గాలను 
కనుగొన్నాయి. మొఘల్‌ మరాఠా సంఘర్షణ బెరంగజేబ్‌ మతమౌఢ్య విధానాల వలన, 
అసహనానికి అర్థరహితమైన దౌర్జన్యానికి వ్యతిరేకంగా జాతి వ్యాస్తమైన పోరాట 
రూపాన్ని ధరించింది. ఆది మత పరమైన, (పాంతీయమేన హద్దులను అధిగమిం 
చింది. కాగా పెన పేర్కొన్న సాక్ష్యాధారాల దష్ట్యా శివాజీ పోరాటాన్ని సంకుతితమైనదిగా, 
లేక మతపరమైనదిగా చూసే ఒక పండితవర్గ వైఖరి శోచనీయమైనది మాత్రమే. 

బహదూర్‌ఖాన్‌ దక్కన్‌లోని మొఘల్‌ మైన్యాల మైన్యాధ్యక్ష పదవీ బాధ్యతలను 
1672 లో స్వీకరించగా మూ ఆజ్ఞామ్‌ రాకుమారుడు దక్కన్‌లో రాజ (ప్రతినిధిగా 
కొనసాగౌడు. బెరంగజేబ్‌ అప్పుడు మూ అఆజ్ఞామ్‌ రాకుమారుని వెనక్కి పిలిపించి, 
బహదూర్‌ఖాన్‌ను రాజ (ప్రతినిధిగా నియమించాడు. మూ ఆజ్ఞామ్‌ చ[కవర్తి ఆస్థానానికి 
చేరుకొని, చ[కవర్తిని 1672 జూలై 25 న ప్రత్యేకంగా సందర్శించ కోరాడు. 

మొఘల్‌లు బగ్గానాలో అంటే ఈ నాటి నాసిక్‌ జిల్లాలోని పశ్చిమ భాగాలలో, 
చిక్కుపడినట్లు తెలుస్తుంది. శివాజీ అనుసరించిన గొప్పవ్యూహంవల్ల ఇది సంభవించింది. 
మొఘల్‌లు దక్షిణంగా పురోగమించి తన మాతృభూమిలోకి ప్రవేశించకుండా చేసేందుకు 
ఆయన బగ్గానాలోని దట్టమైన అరణ్యాలలో మొఘల్‌లు పోరాటంలో నిమగ్నమయేట్లు 
చేశాడు. అక్కడ తన పట్టును కాపాడుకొంటూ మొఘల్‌లు మరాఠాలను తరుముతూ 
గోల్కొండ సరిహద్దులవైపు, ఉత్తరాన బేరార్‌ ఖాండేష్‌ల దిశగా వెళ్లేటట్లు చేశాడు. 
కొన్నిసార్లు మొఘల్‌లు పూనాకు తమ దాడులు కొనసాగించారు. బహదూర్‌ ఖాన్‌ 
అహమ్మద్‌నగర్‌కు దక్షిణంగా 93 కి. మీ. దూరంలో భీమానదిపై గల పెడ్‌గాన్‌ వద్ద 
తన మెనిక విడిదిని ఏర్పాటు చేశాడు. దానికి బహదూర్‌ గఢ్‌ అనే పేరు పెట్టాడు. 
అక్కడ ఒక దుర్గాన్ని అతను నిర్మించాడు. శంభాజీ 1689 లో మరణించేవరకు 
బహదూర్‌ గఢ్‌ మొఘల్‌లకు పురోగామికేం[దంగా ఉండేది! 

నాసిక్‌ జిల్లాలో చేసిన ఆక్రమణ యుద్ధాల ద్వారా దక్కన్‌లో అనేక ప్రాంతాలలో 
కొనసాగించిన దాడుల ద్వారా శివాజీ తన స్వంత భూభాగాలకు వాంఛనీయమైన 
భద్రతను సాధించాడు. మొఘల్‌ సేనానులు మొదట బెరంగజేబ్‌ తర్వాత మారాఠాలను 
నాసిక్‌ నుంచి వెళ్ళగొట్టి, కొంకణ్‌లో చొచ్చుకొని పోవడానికి పథకాలు వేయడానికి 
19 సంవత్సరాల దీర్చ కాలం పట్టింది. ఆవిధంగా శివాజీ తన రాజ్య పాలనాకాలంలోనే 
గాక, తన కుమారుని హయాంలో కూడా సురక్షితం చేశాడు. ఆయన కుమారుడు 
మృతి చెందిన తరువాతనే మొఘల్‌లు కొంకణ్‌లోకి చొచ్చుకొని పోయి పూనా దాని 


96 శివాజీ 


చుట్టూ ఉన్న దుర్గాల వైపు పురోగమించగలిగారు. 

ఈ యుద్ధం శివాజీని గొప్ప సేనానిగా, యుద్ధతంత్ర రచయితగా ఆవిష్కరిస్తున్నది. 
ఈనాడు కూడా ఆయన సైనిక ఎత్తుగడలు, లోతుగా అధ్యయనం చేయదగినవి. ఈ 
అసాధారణ వ్య క్తి శైలిలో పద్ధతిలో మొఘల్‌లను మించిపోయినట్లు స్పష్టమవుతూంది. 

భిన్న వర్గాలతో నిండిన మొఘల్‌ సైన్యం ఉద్రితలకు అతీతంగా లేదు. చరిత్రకారుడు 
భీమ్‌సేన్‌ ఈ (వాస్తవాలను) బహిర్గతం చేసే సంఘటనను నివేదించాడు. “బహమార్‌ 
ఖాన్‌ భీమానది గట్టులసై మకాం చేశాడు. దిలేర్‌ ఖాన్‌ ఆధ్వర్యంలోని ఆప్టన్‌ సైనికులు 
మోటువారు. దుష్టస్యభావం గలవారు. వారు ప్రయాణికులను కొల్లగొట్టారు. ఆ 
(ప్రయాణికులలో ఒకడు మరణించాడు. బహదూర్‌ఖాన్‌ కుమారుడు ఈ వ్యవహారంమై 
దర్యాప్తు జరిపాడు. ఆప్టన్‌లను దారికి తేవడానికి బహదూర్‌ ఖాన్‌ తన ఫిరంగి 
దళాన్ని సిద్ధ పరచాడు. రోహిల్లాలు అతని ఫిరంగులను లక్ష్య పెట్టకుండా, ముందుకు 
నెట్టుకొని వచ్చారు. బహదూర్‌ఖాన్‌ ఫిరంగి దళాన్ని కాల్పులు చేయమని ఆజ్ఞాపించాడు. 
అనతి కాలంలో 600 మంది రోహిల్లాలు హతులయారు.” 


77 
1673 నాటి యుద్దము 


మొఘల్‌లతో యుద్ధం కొనసాగుతుండగా బీజాపూర్‌ పాలకుడు అలీ అదిల్లా 1672 
నవంబర్‌ 24 న మృతిచెందాడు. ఇది శివాజీకి కొత్త దిజ్మండలాలను తెరిచింది. తన 
మాతృభూమి స్వరాజ్యం నుంచి మొఘల్‌లను వెళ్ళగొట్టి వారినుంచి దానిని రక్షించ 
డానికే శివాజీ (ప్రధానంగా వారి పె దాడిచేశాడు. అతను మొఘల్‌ భూభాగాలలోనికి 
చొచ్చుకొనిపోయి ప్రస్తుతపు నాసిక్‌ జిల్లాలోని దుర్గాలను కొంత భూభాగాన్నీ స్వాధీన 
పరచుకున్నాడు. మొఘల్‌లను దక్షిణ దిశగా పురోగమించకుండా చేసి, వారిని తూర్పు 
వెపు మళ్ళించి, గుజరాత్‌కు వెళ్ళే మార్గాన్ని వశపరచుకొని దానిని పటిష్టంగా తన 
ఆక్రమణలో ఉంచే ఆయన గొప్ప వ్యూహంలో అది ఒక భాగము. 

నిస్సంశయంగా మొఘల్‌ భూభాగం నుంచి శివాజీ స్వాధీన పరచుకొన్న ఏకైక 
ప్రాంతం దుర్గాలతో సహా నాసిక్‌లో పశ్చిమభాగము, దాని ఆక్రమణ ఆయన మాతృభూమిని 
సురక్షితంగా ఉంచే ఆయన లక్ష్యంలో భాగము. 

మొఘల్‌ భూభాగంలో పెద్ద స్థలాలను ఆక్రమించే విషయంలో శివాజీకి ఎటువంటి 
(భమ లేదు. మొఘల్‌ల వలె భారత దేశ వ్యాప్తమైన ఏ శక్తీ తన భూభాగంలో ఒక 
విభాగాన్ని వేరు పరుస్తున్నప్పుడు చేతులు ముడుచుకొని ఊరుకొని వుండలేదు. 
మొఘల్‌లు నాసిక్‌ జిల్లానుంచి మరాఠాలను తొలగించేందుకు శక్తివంచన లేకుండా 
పోరాడ గలరని శివాజీకి తెలుసును. వారు ఆయన స్వంత భూభాగం పె దాడిచేయడానికి 
పథకం వేయగలిగే ముందు 19 సంవత్సరాల దీర్ణకాలం పాటు పోరాడేటట్లు చేయడం 
అయన (ప్రతిభకు తార్కాణం. కానీ ఆ దండయాత్ర 1689 లోనే శివాజీ మరణించిన 
తర్వాత తొమ్మిది సంవత్సరాలకు జౌరంగబేబ్‌ దక్కన్‌లో మకాం పెట్టిన 8 సంవత్సరాల 
తర్వాత సంభవించింది. 

బీజాపూర్‌తో వ్యవహారం పూర్తిగా భిన్నమైన కథ. శివాజీ రాజ్యం, (నాసిక్‌లోని 
చిన్ని మొఘల్‌ ప్రాంతం మినహా) చాలావరకు బీజాపూర్‌ రాజ్యం నుంచి రూపొందిన, 
వాస్తవాన్ని మరువరాదు. శివాజీ నాటికి పూనా, కొంకణ్‌ (ప్రాంతాలపై ఆధిపత్యం 


5) 
ము 


98 శివాజీ 


కలిగి ఉన్నాడు. మొఘల్‌లతో చేసికొన్న పురందర్‌ సంధి (పస్తుతపు సతారా, సాంగ్లీ, 
కొల్లాపూర్‌ జిల్లాతో వాటి పొరుగున ఉన్న నేటి కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతంతో 
(బెల్గాం. కార్వార్‌ ధార్యార్‌లోని విభాగాలు) కూడిన, బాలాఘాట్‌ అనే పేరు కలిగిన 


దానిని వశపరచుకొనేందుకు ఆయనకు స్వేచ్చనిచ్చింది. 


అలీ అదిలా మరణంతో బీజాపూర్‌ రాజం తిరిగి గందరగోళ సితిలో పడింది. 
ఉదేశపూర్వ్యకంగా చేసిన విధ్వంసకాండ వలన ఆ రాజ్యం క్రమేపీ ముక్కచెక్కలు 


కాజొచ్చింది. సికందర్‌ అదిల్లా నాలుగు సంవత్సరాల చిరుత|పాయంలో 
సింహాసనారూఢుడు కావడం, అధికార సంపాదన కోసం (పభువర్లీయులలో స్పర్ధ 
ఆరంభం కావడానికి నాంది పలికింది. గోల్కొండ రాజకీయాలలో ఎటువంటి పాత 
వహించలేని పఠానులు బీజాపూర్‌ 'రాజకీయాలలో గణనీయమైన శక్తిగా మారారు. 
ఇది అబిసీనియన్లను దక్కన్‌ ముస్లింలను ప్రత్యర్థి శిబిరంలో చేర్చింది. వారి సంఘర్షణ 
రాజ్యాన్ని (బీజాపూర్‌) దాదాపుగా విభజించడం ద్వారానే పరిష్కారమయింది. 

(బీజాపూర్‌) రాజ్యపాలనను సుమారు 12 సంవత్సరాల పాటు నిర్వహించిన 
(ప్రధానమంత్రి అబ్దుల్‌ మహమ్మద్‌ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి తొందరపడలేదు. 
రాజ్యంలో ఈక్రింది విధంగా వ్యవస్థను ఏర్పరచడానికి అదిల్లా సమ్మతిని ఆతను 
పౌందాడు. (1). పూర్వపు ప్రధానమంత్రి ఖాన్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఖానన్‌ (1648-1657) 
కుమారుడు ఖవాస్‌ ఖాన్‌ బాలరాజు సంరక్తకుడిగా వ్యవహరించి పరిపాలనను 
నిర్వహించగలడు, (2). అబుల్‌ మహమ్మద్‌ తన స్వాధీనంలో నల్‌దుర్గ్‌ గుల్చర్గాలను 
ఉంచుకోగలడు. ఆవసరమైతే మొఘల్‌లకు వ్యతిరేకంగా అతను బీజాపూర్‌ని రక్షించవలసి 
ఉంటుంది; (3). బీజాపూర్‌లోని ప్రధాన పఠాన్‌ ప్రభువర్గీయుడు అబ్దుల్‌ కరీమ్‌ బహలూల్‌ 
ఖాన్‌ పన్హాలా మిరాజ్‌ల నిర్వహణ బాధ్యతవహంచి శివాజ్తీప దండయాత్రను 
కొనసాగించగలడు; (4). ముజఫర్‌ ఖాన్‌ కర్ణాటక జిల్లా నిర్వహణ బాధ్యతను 
పస్వీకరించగలడు. 

శివాజీ అటువంటి అవకాశం కొరకే వేచియున్నాడు. అతను వెంటనే బీజాపూర్‌పై 
దండయాత చేశాడు. అతను పటిష్టదుర్గం పన్హాలాను ముట్టడించి 1673 మార్చి 6 
న దానిని స్వాధీనపరచుకొన్నాడు. బీజాపూర్‌పై తరువాత యుద్ధచర్యలను నడిపిస్తూ 
ఒక నెల పాటు పన్హాలాలో ఉన్నాడు. తర్వాతి కాలంలో సజ్ఞన్‌ఘఢ్‌గా (ప్రసిద్ధిచెంది 
శ్రీరాందాస్‌ స్థావరమైన పర్షీ దుర్గం 1673 ఎపిల్‌లో పతనమయింది. సతారా జూలై 
27న స్వాధీనమయింది. ఈ దండయాతకు ఉహించిన విధంగా బీజాపూర్‌ త్మీవంగా 
స్పందించింది. రెండు సమకాలీన రచనలు-బిజాపూర్‌ ఆస్థాన కవి అయిన సస్రతీ 


1673 నాటి యుద్ధము yy 


దక్కనీ ఉర్లూలో (వాసినది ఒకటి, రాధా-మాధవ్‌-విలాస ఛంపూ రచయితగా ప్రసిద్ధుడైన 
జయరాం పిండ్యే సంస్కృతంలో వ్రాసినది మరొకటి-పన్లాలా ముట్టడి ఉమాని యుద్ధాన్ని 
వస్తువుగా కల్గినది. 

ఖవాస్‌ ఖాన్‌ శివాజీ తెచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి గొప్ప ఏర్పాట్లు 
చేశాడు. జయరాం వ్రాసినది; “రాజు అనుమతిని పొంది, బహలూల్‌ ఖాన్‌ తికోటా 
చేరాడు. రెండు రోజుల తర్వాత ఆతను (బీజాపూర్‌కు పశ్చిమంగా 58 కి.మీ, 
ఉన్న) ఉయమానీ వద్ద ఉన్నాడు. ఆక్కడ అతనిని ప్రధానమంత్రి ఖవాస్‌ఖాన్‌ రంగ్నా 
దుర్గసమీపంలో మకాం చేస్తున్న షర్హాఖాన్‌ ముజఫర్‌ మాలిక్‌ల సహాయాన్ని పొందుమని 
చెప్పాడు. తక్కిన బీజాపూర్‌ సేనానులు, ఆదోనికి చెందిన సిద్ధీమసూద్‌, కర్నూల్‌కు 
చెందిన అబ్దుల్‌ అజీజ్‌ నల్‌దుర్గ్‌కు చెందిన ఖీజర్‌ఖాన్‌ పన్నీలను మొఘల్‌ సేనాని 
దిలేర్‌ఖాన్‌తో, సంబంధం ఏర్పరచుకొని బహుమానాల్సి సైనికుల ఆయుధాల రూపేణా 
సహాయం చేయవలసిందని అతనికి నచ్చచెప్పమని ఆదేశించారు.” 
బీజాపూర్‌ శివాజీపై దాడి చేయాలని తలపట్టింది. 

ఇంతలో శివాజీ, శత్రువులు తనకు వ్యతిరేకంగా సమైక్యం కావడానికి ఎన్నడూ 
అనుమతించనందున బహలూల్‌ ఖాన్‌తో అతని సేనానులు చేరకమునుపే అతనిపై 
దాడి చేయడానికి నిర్ణియించాడు. ఆయన ఆదేశాల ప్రకారం మరాఠా మైన్యాధ్యక్తుడు 
1673 మార్చిలో బహలూల్‌ ఖాన్‌ పె తలపడ్డాడు. 

జయరాం పిండే, సభాసద్‌, నస్రతీ ఆ యుద్ధాన్ని గురించి చెప్పిన వృత్తాంతాలు 
దానిని తీవ పోరాటంగా నిర్జేశిస్తున్నాయి. బహలూల్‌ సైన్యాన్ని చుట్టుముట్టిన మరాఠాలు 
జలాధారానికి దాని ప్రవేశాన్ని నిరోధించారు. సూర్యాస్తమయం వరకూ తీవ్ర పోరాటం 
కొనసాగింది. ఇరు పక్షాలలోనూ చనిపోయిన వారి, గాయపడిన వారి సంఖ్య భారీగా 
ఉంది. సూర్యాస్తమయ సమయం కాబోతూండగా ఆన్నింటికీ తెగించిన యత్నం 
చేసిన తరువాత జలాశయాన్ని (ప్రవేశించగలిగారు. 

రాత్రి వేళ ఏదైనా రహస్య అవగాహన ఫలితంగా కాబోలు మరాఠా (యుద్ధ 
ప్రలం నుంచి) వెళ్ళిపోయారు. బహలూల్‌ ఖాన్‌ తప్పించుకొనేందుకు అనుమతించిన 
తన సేనాని (పతాపరావ్‌ గుజార్‌ను శివాజీ నిందించాడు. బహలూల్‌ఖాన్‌ తప్పించుకొని 
వెళ్ళి పోవడానికి అనుమతించడంలో (ప్రతాపరావ్‌కు స్వీయ హేతువులు ఉండి ఉంటాయి. 
యుద్ధంలో గాయపడిన వారి సంఖ్య భారీగా ఉండవచ్చు బహుశా బహలూల్‌ 
శిబిరానికి అదనపు దళాలు వసూ మార్గ మధ్యంలో ఉండి ఉండవచ్చు. 

మరాఠాలు దక్షిణాభిముఖంగా కదలిపోయి హుబ్లీ పట్టాణాన్ని ముట్టడించారు. 


చ 


100 శివాజీ 


ఆ పట్టణాన్నంతటినీ ఏపిల్‌ రెండవ వారంలో కొల్లగొట్టుటలో ఒక బ్రిటిషు వ్యాపార 
కేంద్రానికి కొంత నష్టం సంభవించింది. (బిటిషువారు ముందుగా రాజపూర్‌లో, 
తర్వాత హుబ్లీలో కలిగిన నష్టాలను పరిష్కరించుకోవడానికి శివాజీ వద్దకు థామస్‌ 
నికొల్స్‌ను పంపాడు. ఖాండేష్‌లోని వారి వ్యాపారకేంద్రాలు కూడా నష్టానికి 
గురిఅయాయి. శివాజీతో 1673 మే 19 నుంచి జూన్‌ 17 వరకు నడచిన బ్రిటిషు 
రాయబారాన్ని గురించిన సవివరమైన వర్ణన మనకు లభిస్తుంది. రీక్షాఫ్‌ వాన్‌ గోయెన్స్‌ 
ఆధిపత్యంలోని డచ్‌ నౌకాదళం బొంబాయి రేవునూ దుర్గాన్ని వశపరచుకుంటూ 
వుండగా శివాజీ 3000 సంఖ్యాబలంగల సైన్యంతో బొంబాయిని ముట్టడించి నందుకు 
(ప్రతిఫలంగా దండారాజపురిని స్వాధీనపరచుకోవడంలో సహాయం చేయడానికి డచ్చివారి 
(ప్రతిపాదన శివాజీ తిరస్కరించడంతో బ్రిటిషు వారికి ప్రోత్సాహం లభించింది." డచ్చివారి 
(ప్రతిపాదనను త్రోసివుచ్చే ముందు నిస్సందేహంగా శివాజీ దానిని జాగ్రత్తగా పరిశీలించి 
ఉంటాడు. శివాజీ వ్యక్తిత్వాన్ని, మూర్తిమంతాన్ని, ఆలోచనా సరలినీ వెలుగులోకి 
తేవడం ద్వారా ఆసక్తిదాయకమైన నికొల్స్‌ రాయబారం జయ్మపదం కాలేదు. 

విదేశీయులతో వ్యవహరించటంలో శివాజీ అప్రమత్తంగా ఉండేవాడు. కొయ్య 
కలప రవాణాపై విధించే సుంకాలనుంచి మినహాయింపువంటి అల్ప (ప్రాధాన్యం 
గల విషయాలపై హామీయివ్వడంపపై అంగీకారం కుదిరినప్పటికీ రాజపూర్‌ లేక 
హుబ్లీలొ సంభవించిన నష్టాలకు పరిహారం విషయమై బ్రిటిష్‌వారి కోర్కెలకై నిర్ణయం 
తీసుకోలేదు. 

అటువంటి కోర్కెల విషయంలో శివాజీ వైఖరి వివేకవంతుడైన ఏ పాలకుడైనా 
ఆఅవఐంభించేదే. అన్నీ పరిగణించినట్లయితే మరాఠాలు మొఘల్‌లు యుద్దంలో మునిగి 
ఉన్నారు. మొఘల్‌ భూభాగానికి మరాఠాలు నష్టాలు కలిగించినట్లయితే మొఘల్‌లు 
వారి అధీన (ప్రజలను రక్షించవలసిందని కోరవలసింది మొఘల్‌లనే కానీ మరాఠా 
లను కాదు. అందువలన శివాజీ (బిటిషవారి కోర్కెలను అంగీకరించలేదు. వారు 
1660 లో పన్హాలా ముట్టడి సందర్భంగా సిద్ధీజవహర్‌కు ఆయుధాలతో [పేలుడు 
సామాగితో ఏ విధంగా తోడ్పడ్డారో ఆయన విస్మరించకూడదు. మరాఠా సిద్ధీ సంఘ 
రణలో వారు పోర్చుగీసువారు ఏవిధంగా సిద్ధీ పక్షం వహించారో కూడా ఆయన 
ఎజుగును. వరు వారి పారుగులో శక్తివంతమైన మరాఠా రాజ్య ఆవిర్భావం పట్ల 
సంతసింపలేదని తేటకెల్లమయింది. బైటిషువారు తన రాజ్యంలో వ్యాపారం చేసుకొవ 


' ఇంగ్లీషు రికార్డ్స్‌, శివాజీ, 1673 మార్చి 28, పుట 240. 


1673 నాటి యుద్ధము 10] 


డానికి అనుమతిస్తూనే సహజంగా మరాఠా రాజ్య ప్రయోజనాలను కాపాడడం ఆయన 


(ప్రధాన లక్ష్యంగా ఉండేది. 


మొఘల్‌లు 

హుబ్లీ గవర్నర్‌ ముజఫర్‌ ఖాన్‌ను ఆలస్యంగా హుబ్లీ చేరుకోవడంలో చూపిన 
నిర్లక్ష్యానికి బీజాపూర్‌ (ప్రభుత్వం అవమానానికి గురిచేసింది. అతను అధికారాన్నంత 
టినీ పోగొట్టుకొన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను తిరుగుబాటు చేశాడు. 
కార్వార్‌ ఉప గవర్నరయిన మియాన్‌ సాహెబ్‌ కూడా తిరగబడ్డాడు. ఆవిధంగా బీజా 
పూర్‌ తన అరాజకశక్తులను అణచుటలో నిమగ్నం కావలసివచ్చింది. కొల్లాపూర్‌ వద్ద 
స్థానాన్ని నిర్వహించ పూనుకొన్న బహులూల్‌ ఖాన్‌ మాత్రమే మరాఠాలతో నిర్విరా 
మంగా పోరాడసాగాడు. కొల్హాపూర్‌లో పటిష్టమైన స్థానం లభ్యంకాగా శివాజీ కార్యక 
లాపాలు ఆయనను పొరుగున ఉన్న కర్ణాటక జిల్లాలకు కొనిపోయింది. మరాఠీ చరిత్ర 
“జేధేశాభావళి” బంకాఫూర్‌ను 1673 అక్టోబర్‌ 10 న శివాజీ కొల్ల గొట్టినట్లు నమోదు 
చేసింది. 

బొంబాయిలోని |బ్రిట్‌ిషువారి మనస్సులో శివాజీ ఒంటరిగా బీజాపూర్‌తో, మొఘ 
ల్‌లతో సాగించిన పోరాటం స్పష్టంగా నాటుకుంది. వారు ఇలా వ్రాశారు. “శివాజీ 
పరిస్థితి వారు అతన్ని గురించి వ్రాసినంత చెడ్డగా లేదు. శత్రువులనందరినీ అతను 
తృణీకరించి వారి పట్ల పౌరుషం గల వానివలె నడచుకొంటున్నట్లు చెప్పడం వాస్తవా 
నికి ఎక్కువ దగ్గరగా ఉంటుంది.” 

వాయవ్య సరిహద్దులో బెరంగజేబ్‌ వ్యవహారాలు సాఫీగా సాగిపోలేదు. కాబూల్‌ 
గవర్నర్‌, మహమ్మద్‌ అమీన్‌ 1672 మేర న పరాన్ల వలన ఘోర పరాజయాన్ని 
పొందగా అతని స్థానే మహబత్‌ ఖాన్‌ నియమితుడయాడు. పఠాన్లను అణచి వేయమనే 
ఆదేశాలతో 1673 నవంబర్‌ 17 న పెషావర్‌ చేరుకొన్న తరువాత మొఘల్‌ సేనాని 
రాడ్‌ అందాజ్‌ ఖాన్‌ కూడా 1674 ఫిబ్రవరి 24 న మాటునుంచి వారి ఆకస్మిక దాడికి 
గురి అయి మరణించాడు. కాబూల్‌ రాష్ట్రంలో ఈ సంతోషదాయకం కాని పరిజా 
మాల వల్ల జెరంగజేబ్‌ స్పష్టంగా వ్యధ చెందాడు. 

మొఘల్‌ సేనాని బహదూర్‌ ఖాన్‌ శివాజీని అదుపులో ఉంచడానికి సాహసో 
పేతమైన (ప్రయత్నాలు చేశాడు. అప్పుడప్పుడూ అతను శివాజీ భూభాగంలోనికి 





"ఇంగ్లీషు రికార్డులు, శివాజీ పె, పుట 283. 


102 శివాజీ 


కూడా చొచ్చుకొనిపోయాడు. అటువంటి ఒక జయ(ప్రదమైన పోరాటాన్ని గురించి 
భీమ్‌సేన్‌ సక్సేనా (ప్రస్తావించాడు. అతను చెప్పినది: “ఈసారి పూనా ప్రాంతంలో 
మరాఠాలు గణనీయమైన సంఖ్యలో (్రోగయినట్లు వార్తలు అందాయి. బహదూర్‌ 
ఖాన్‌ చాంబర్‌ గొండావద్ద తన ప్రయాణ సామగ్లిని భారీ యుద్ధసాధనాలను వదలి 
పెట్టి మరాఠాలను వెంటాడాడు. తరువాత జరిగిన సంఘర్షణలో సుభాకరణ్‌ బుందేలా 
ఆను సమ శౌర్యంతో పోరాడాడు. మరాఠాలను వెనుతిరిగి పోయేట్లు చేశారు.” సాకీ 
మస్తయిద్‌ఖాన్‌ (వాసిన జౌరంగజేబ్‌ జీవిత చరిత్ర “మసీరే అలంగీరి' లోని ఒక 
(ప్రస్తావనను బట్టి తీర్మానించినట్లయితే ఈ యుద్ధం 1673 సెప్టెంబర్‌ లో అస్పష్ట 
మైన తేదీన సంభవించి ఉంటుంది." 

జారంగజేబ్‌కు (వాసిన ఒక ఉత్తరంలో బహదూర్‌ ఖాన్‌ సహయకుడు, బగ్లానా 
ఉపగవర్నర్‌ అయిన నాందర్‌ ఖాన్‌ 1673 జూన్‌ 3 న సల్తర్‌ సమీపంలోన మరాఠా 


లను ఓడించినట్లు స్వాతిశయంతో వెల్లడించాడు. 


నేసారీ యుద్ధం 

శివాజీ ఈ యుద్ధంలో తన శక్తిసమన్వితుడైన మెైన్యాధ్యక్షుడు ప్రతాపరావ్‌ గుజా 
ర్‌ను కోల్పోయిన విచారాన్ని అనుభవించవలసి వచ్చింది. ఉమానీ యుద్ధంలో బహ 
లూల్‌ ఖాన్‌ను తప్పించుకొని పోవడానికి అనుమతించినందుకు (పతాపరావ్‌ను ఆయన 
నిందించాడు. అందుకు వెంటనే నొచ్చుకొనిన (పతాపరావ్‌ 1674 ఫిబవరి 24 న 
నేసారీ వద్ద బహలూల్‌ ఖాన్‌ శిబిరంపై తొందరపాటుతో దాడి చేశాడు. “కానున్నది 
కాక మానదు కదా!” ప్రతాపరావ్‌ ఆ దాడిలో మరణించాడు. 

మరాఠా సైన్యాధ్యక్ష పదవిని 1674 ఏప్రాయల్‌లో హంబీర్‌రావ్‌ మోహితే స్వీక 
రించాడు. అంతకు మునుపే సేనానులలో (ప్రతాపరావ్‌ తరువాతివాడు, చుట్టూఉన్న 
బీజాపూర్‌ భూభాగంపై దాడిచేయటానికి సైన్యాన్ని సమాయత్తం చేశాడు. బహ 
లూల్‌ ఖాన్‌ ఆనందరావ్‌ వెంట పడ్డాడు. దిలేర్‌ ఖాన్‌ నాయకత్వంలోని మొఘల్‌లు 
కూడా బహలూల్‌ ఖాన్‌తో కలిశారు. బిటిషువారి (వ్యాపార) ప్రతినిధి నారాయణ్‌ 
షెనాయ్‌ 1674 ఏప్రియల్‌ 4 న తన ఉత్తరంలో పూసగుచ్చినట్లు ఇలా వాశాడు. 
“దిలేర్‌ఖాన్‌, బహలూల్‌ ఖాన్‌ ఆనందరాయ్‌తో పోరాడ్డానికి త్వరపడ్డారు. కానీ అత 
నికి అటువంటి ఇద్దరు సాహసోపేతులైన శత్రువులు తన ముందుకనపడగా వారితో 


] మసీరే అలంగీరె. 


1673 సాటి యుద్ధము 103 
పోరాడటానికి ధైర్యంచాలలేదు. కాగా రోజుకు 15 లీగ్ర దూరం (సుమారు 45 మైళ్ళు) 
(ప్రయాణిస్తూ కెనరా వైపు పోసాగాడు. అతను ముందుపోతూండగా ఆ ఇద్దరు (ప్రభు 
వులూ ఆతనిని వెంబడించారు. కానీ కొన్ని రోజులు సమైెన్యంగా పోయిన తరువాత, 
అతనిని వెంబడించటం తప్పు మరేమీ చేయడానికి సాహసం చాలనండున వారు 
ఇరువురూ తిరిగి వచ్చేశారు. దిలేర్‌ఖాన్‌ పన్హాలాను ముట్టటడించడానికి వెళ్ళాడు. 
కానీ 5 రోజుల పాటు అక్కడ ఉన్న తరువాత తన పూర్వ స్టలానికి అరిగి వచ్చాడు. 
బహలూల్‌ ఖాన్‌ కొల్లాపూర్‌ వెళ్ళాడు. ఆనందరాయ్‌ (ఆనందరావ్‌) దేశంలో ప్రతిభా 
గంలో ఎక్కువగా (ప్రయాణం చేస్తూ బహలూల్‌ఖాన్‌ జింగీరుకు చెందిన బంకాపూ 
ర్‌కు 8 లీగ్ల (సుమారు 24 మైళ్ళ) దూరంలోని పెంచ్‌ అను పేరుగల పట్టణాన్ని 
దోచుకొన్నాడు. అక్కడనుంచి ఆతను మూడువేల ఎద్దులు బరువైన వస్తువులను మోస్తూ 
ఉండగా తిరిగి వచ్చాడు. ఆ సంగతి తెలిసిన బహలూల్‌ ఖాన్‌ భిజర్‌ ఖాన్‌ వారి 
యావత్తు సైన్యంతో ఆతనిని అడ్డగించాలని తలపెట్టారు. బంకాపూర్‌ సమీపంలో 
వారు తారసిల్లగా అక్కడ సంభవించిన దారుణ యుద్ధంలో ఆనందరాయ్‌ విజయాన్ని 
సాధించాడు. ఆ యుద్ధంలో బహలూల్‌ఖాన్‌ బంధువు బిజర్‌ఖాన్‌ సోదరుడు అసువు 
లు కోల్పోయాడు. ఆనందరాయ్‌ ఆ శత్రుమైన్యాన్నంతటినీ దోచుకొని 500 గుర్రా 
లను రెండు ఏనుగులను ఇతర వస్తువులను తెచ్చాడు. బహలూల్‌ఖాన్‌ ఖిజర్‌ఖాన్‌ 
పారిపోయారు. తాను కొల్లగొట్టి తెచ్చిన సొమ్మును శివాజీ వద్ద వదలిపెట్టి మరి కొన్ని 
పట్టణాలను కొల్లగొట్టడానికి తిరిగి బాలాఘాట్‌ వెళ్ళాడు. 

పైన పేర్కొన్న ఉత్తరంలో కొంకణ్‌పై మొఘల్‌ల పన్నుగడలను గురించి ఇలా 
వ్రాసి వుంది. “బహదూర్‌ ఖాన్‌ కొంకణ్‌లోనికి చొచ్చుకొని పోవాలని ఆశించాడు. 
కానీ రాజా శివాజీ పర్వతాల మధ్యగల దారులను, రహదారులను పగులగొట్టి, కను 
మలు దుస్తరంగా ఉన్నచోట ఎడతెగని కాపలా చళాలను ఏర్పాటు చేసి పర్వత కను 
మలను చొరరానివిగా చేశాడని తెలుసుకొని ఆతను బయలుదేరిన చోటికి తిరిగిపో 
యాడు.” 

నారాయణ్‌ షెనాయ్‌ 1674 ఏపిల్‌ 4న వ్రాసిన అదే ఉత్తరం మొఘల్‌ నౌకా 
దళాధిపతి సిద్ధీసంబోల్‌ మరాఠా దలాధిపతి దౌలత్‌ఖాన్‌ల మధ్య సంభవించిన ఒక 
యుద్ధాన్ని గురించి (ప్రస్తావించింది. ఈ సమాచారాన్ని నారాయణ్‌ షెనాయ్‌కి శివాజీ 
స్యయంగా అందించాడు. (బిటిషువారికి వారి వ్యాపార ప్రతినిధి నారాయణ్‌ వాసిన 
లేఖలో ఇలా వుంది. “మాన్యులైన మీకు సిద్దీ సంబోల్‌ను గురించి నేను విన్న 
వార్తను కుప్తంగా అందచేస్తాను. అతను సాతోన్లీ (సతావలీ, రాజాపూర్‌) నదిలో దౌల 


104 శివాజీ 


క్‌ఖాన్‌ నౌకాదళంతో యుద్ధానికి తలపడ్డాడు. దానిలో ఒక వంద మందికి మైగా 
సిదీలు. 44 మంది దౌలత్‌ ఖాస్‌ నావికులు చనిపోయారు. దౌలత్‌ విజయాన్ని సాధిం 
చాడు కానీ బాణం తగిలి గాయపడ్డాడు. ఆదే విధంగా సిద్దీ సంబోల్‌ గాయపడ్డాడనీ, 
ఆతని చేతులు కాలిపోయాయని తెలుస్తున్నది. పన చెప్పిన నదిలో మంచి విజ 
యాన్ని పొందనందుకు అతను వెస్పింగ్‌ సమీపంలోని హరేస్సర్‌కు వెళ్ళాడు. ఈ 
వార్తలు శివాజీ స్యయంగా నాకు తెలిపాడు.” 

ట్రిటెషువారికి, శివాజీకి మధ్యలో కొనసాగిన 1674 లో జయప్రదంగా ముగిసిన 
ఆ సంధిని ఖాయపరచడానికి శివాజీ వద్దకు ౩ హానీ ఆ(కిన్‌డెన్‌నుపంపవలెనని బబిటిషు 
వారు నిర్ణయించారు. కాగా ఆ పనిని [674 జూన్‌ 12 న పూర్తి చెశారు. రాజపూర్‌ 


వ్యవహారం పరిష్కారమైనందుకు వారిని తన భూభాగంలో వ్యాపారం చేసుకోవడా 


2 


నికి ఆఅనుమతెసూ 1674 ఎపిల్‌ 6 న శివాజీ వాగ్దాన పత్రాన్ని జారీ చేసినందున బిట్‌ 
షువారు సంతోషించారు. శాంతి సమైక్యత స్నేహములకు సంబంధించిన ఆ (సంధి) 
సిబంధనలు, ఒప్పందం చెసుకొన్న పక్షాలను జెదార్యంగల పాలకుడు శివాజీ రాజు 
గా, గౌరవనీయమైన బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీగా వర్షిస్తున్నది. శివాజీని బందిపో 
టుదొంగ అనిన మునుపటి బిటీషువారి తలంపుకు ఇది పూర్తిగా భిన్నమైనది. బిటి 
షువారు వారి మొదటి వైఖరిని మార్చుకున్నారు. శివాజీ జంజీరాకు చెందిన సిద్ధీల 
మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి కూడా వారు ప్రతిపాదన చేయగా దూరదృష్టిక 
లిగిన రాజనీతిజ్ఞుడైనందున శివాజీ ఆ (ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించాడు. సెద్దీ 
లకు గుణపాఠం నేర్పడానికి ఆయన కృతని wage సిద్ధీలకు దూరంగా 


ఉండవలసిందని వారికి (ప్రత్యక్షంగా లేక ప్రచ్చున్నంగా ఎట్‌ హాయం చేయవదనీ 
ఆయన బిట్‌షువారిని మహాచ్చరించాడు. వివేచనాబుద్ధి కలిగిన బైిట్‌షువారు రహ 
స్యంగా వ్యవహరించ తలచారు. 


వీజాపూరుకు వ్యతిరేకంగా కార్యార్‌ పాంతంలో తిరుగుబాటు జరిగింది. పభుత్వ 
యంత్రాంగం యావత్తూ దానిని సంబాళించుటలో నిమగ్న మైనది. బీజాపూర్‌ ప్రభుత్యం 
కొద్రా, కార్యార్‌, అంకోలా శివేశ్వర్‌లను తిరుగు బాటుదారు మియాన్‌ఖాన్‌ నుంచి 
గి స్వాధీనపరచుకొని, రుస్తుంజమాన్‌ను రాజప్రతినిధిగా నియమించినప్పుడు 1674 
ఏప్రిల్‌లో మాత్రమే తిరుగుబాటు అంతమయింది. శివాజీకి వ్యతిరేకంగా ఇటువంటి 
దుడుకు చర్యకు దిగే స్థితిలో బీజాపూర్‌ లేదు. 
ఇంతలొ వాయవ్య ప్రాంత పఠాన్‌ తగల తిరుగు బాటు అపాయకర స్తాయికి 


చేరుకుంది. రాడ్‌ ఆందాజ్‌ఖాస్‌ (షుజల్‌ ఖాన్‌) పఠాన్‌లతో పోరాడుతూ 1674 ఫెబ 


1673 నాటి యుద్ధము 105 
వరి 24 న తన (పాణాలను కోల్పోయాడు. వాయవ్య (ప్రాంతానికి వేగంగా మొఘల్‌ 
సైన్యాలను తరలించారు. బెరంగజేబ్‌ కూడా 1674 ఏప్రిల్‌ 7 న (వాటిని) అనుసరిం 
చాడు. దక్కన్‌లో మొఘల్‌ రాజప్రతినిధి బహదూర్‌ ఖాన్‌ తన ఢ్రేష్టులైన ఉద్యోగు 
లను దిలేర్‌ ఖాన్‌తో సహా ఉత్తర భారతానికి పంపాడు. మొఘల్‌ కార్యకలాపాలలో 
విరామ స్టితి నెలకొన్నది. స్థానిక ఆంధ్ర (ప్రజలకు అధికారం హస్తగత మయేటట్లుగా 
చేసిన గోల్కొండలోని రాజకీయ విప్లవం దానిని మరాఠాలకు సన్నిహితం చేసింది. 
తనను నాశనం చేయడానికి ఉద్దేశించిన మొఘల్‌ పన్నుగడల పట్ల భీతిల్లిన గోల్కొండ 
మరాఠాలకు చేరువయింది. మొఘల్‌లకు వ్యతిరేకంగా దక్కన్‌ రాజ్యాల మైత్రి అంతకు 
పూర్వంకంటె వాస్తవరూపం దిద్దుకుంది. 

శివాజీ అధీనంలో చేరువగల భూభాగం, సమర్థవంతమైన సైన్యం రూపుదిద్దుకున్నా 
యి. మొఘల్‌లు నిక్చేష్టులుగా, బీజాపూర్‌ కల్లోల భరితమైనదిగా, గోల్కొండ స్నేహ 
సంబంధిగా, పోర్చుగీసు వారు బలహీనులుగా, బబిటిషువారు మంచి నడతకలిగినవా 
రుగా ఉన్నప్టితి అది. ఇది 1674 లో దక్కన్‌ తాలూకు సమగ చిత్రం. బెరంగజేబు 
రావల్పిండి సమీపంలోని హసన్‌ అబ్దుల్‌కు వెళుతున్న సమయంలో శివాజీ 1674 
జూన్‌ 6 న రాజమకుటాన్ని ధరించి సర్వాధికారిమెన రాజుగా తననుతాను ప్రకటిం 
చుకున్నాడు. 


8 
పట్టాభిషేకం, అనంతరం 


శివాజీ పట్టాభిషేకం, భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. మొఘల్‌ల ఆధిపత్య 
కాలంలో భారతీయులు, విదేశీయులూ కూడా భారతదేశంలోని మొఘల్‌ సామా 
జ్యాన్ని భారత (ప్రభుత్వానికి సమానంగా ఎంచారు. మొఘల్‌లతో అంతర్జాతీయ 
సంధులను, ఒప్పందాలను, భారతదేశంతో సంధులుగా పరిగణించారు. “ఘను 
డైన మొఘల్‌, మొఘల్‌ సార్వభౌముడు,” “భారత చక్రవర్తి” వంటికొన్ని పదాలను 
వాటి అంతర్జాతీయ భాషలో స్వేచ్చగా వినియోగిస్తుండేవారు. 

దక్షిణాన కేరళతీరంలో చిన్న విదేశీ స్థావరంవంటి అంచులలో ఉన్న వాటిని 
మినహాయిస్తే భారతదేశంలో స్వతంత్ర రాజ్యమని పిలువదగినది ఏదీ లేదు. అధిక 
భారత భూభాగంలో ప్రత్యక్ష మొఘల్‌ పరిపాలన నెలకొన్నది. ఉత్తరాన రాజపుత్ర 
రాజ్యాలు, దక్కన్‌ రాజ్యాలైన బీజాపూర్‌, గోల్కొండ మాత్రమే దాని పరిధుల్లో 
లేవు. రాజపుత రాజ్యాలు జాగీర్ల లేక జమీందార్ల స్థితికి త్వర త్వరగా దిగిపోగా 
వాటి రాజులు వంశపారంపర్య హక్కు ద్వారానే పరిపాలిస్తున్నట్లుగా వాదించే స్థితిలో 
లేరు. (ప్రతి సింహాసన వారసత్వం లాంఛన (ప్రకారం, మొఘల్‌ చక్రవర్తుల అనుమ 
తికి లోనై ఉండేది. ఏ రాజప్వుత పాలకుడైన మరణించినపుడు, సిద్ధాంతరీత్యా, ఆ 
రాజ్యం సామాజ్యాూనికి సంక్రమించినట్లు భావిస్తుండేవారు. కొత్త సింహాసన 
అధిరోహణాన్ని పూర్తిగా కొత్తగా అనుమతించవలసిన వ్యవహారంగా పరిగణించేవారు. 
సింహాసనాన్ని అధిష్టించగానే రాజపుత్ర రాజును ఆశ్విక దళ హోదాకు నియమించగా, 
అది మొఘల్‌ చక్రవర్తి ఆజ్ఞమేరకు తన రాజ్యం వెలుపల కర్తవ్య నిర్వహణ చేయడంతో 
సమానంగా ఉండేది. అతను ఒక చోటు నుంచి మరొకచోటుకు బదిలీ చేసే అధికారానికి 
జవాబుదారీ వహించేవాడు. రాజపుత్ర పాలకులను దుర్గాధిపతులుగా దూర (ప్రాంతపు 
సైనిక అధికారులుగా లేదా ఒక సేనాని క్రింద ఉపసేనాని పదవులకు నియమిస్తుండేవారు. 
(ప్రత్యేకంగా పేర్కొనవలెనంటే మాన్సింగ్‌ ఒరిస్సాను జయించి బెంగాలును 
లోబర్చుకొనగలిగేవాడు. జయసింగ్‌ శివాజీకి లేక బీజాపూర్‌కు వ్యతిరేకంగా మొఘల్‌ 


పట్టాభిషేకం, అనంతరం 107 


సైన్యానికి నాయకత్వం వహించేవాడు. జస్యంత్‌సింగ్‌ గుజరాతు గవర్నర్‌ కాగలిగాడు. 
అయితే వీరు సాధారణ సూత్రం కాక మినహాయింపులవంటివారు. వారితో పోల్చినపుడు 
రాజపుత్ర రాజులలో హెచ్చు మంది మధ్య స్థాయి ఉద్యోగాలనే నిర్వహించారు. 

అమర్‌సింగ్‌ (పాలన) కాలంలో మొఘల్‌ సార్యభౌమాధికారాన్ని ఒకసారి 
అంగీకరించిన తర్వాత ఉదయపూర్‌కూడా మినహాయింపు లేకుండా పోయింది. 
ఆస్థానంలో హాజరునుంచి మినహాయింపు మాత్రమే మహారాణాకు లభించిన రాయితీ. 
మహారాణాకు మొఘల్‌ సైన్యంలో మన్సబ్‌ ఉండేది. ఉదయపూర్‌ రాజవంశంలో 
కనిష్టులైెన రాకుమారులు తక్కిన (రసప్వుత) రాకుమారుల వల మొఘల్‌ల కొలువును 
అపేక్షించి, వాంఛాసిద్ధిని పాందుతుండేవారు. ఉదయపూర్‌ నుంచి వచ్చిన మైనిక 
దళాలు దక్కన్‌లో పనిచేస్తుండేవి. రాజపుత్ర రాజ్యాలను వతన్‌ (పన్ను చెల్లించని) 
జాగీర్లు అని పిలుస్తుండేవారు. మొఘల్‌ మన్సబ్‌దారీ వ్యవస్థ రాజపుత్ర అధీనంలోని 
స్యయంపాలనాధికారాలను హరించి, వారిలో విశ్వాస వైరుధ్యాలను సృష్టించి వారి 
భూభాగాలను (క్రమేపి లోబరుచుకుంటూ ఉండేది. శివాజీకి కూడా ఆయన కుమారుడు 
శంభాజీ మొఘల్‌ల పక్షంలోనికి జారుకుని వారికింద మన్సబ్‌ను పొందినప్పుడు 
ఇదే విధమైన విషమ పరిస్థితి ఎదురైనది. 

మొఘల్‌ల ఆధ్వర్యంలోని పాలకవర్గం చాలావరకు మధ్య ఆసియా, ఇరాన్‌లనుంచి 
వచ్చిన నిర్మాణ భాగాలతో కూడినది. దానిలో భారతీయ విభాగం ఆతి చిన్నది. 
భారతీయ ముస్లింలు కూడా మనసబ్‌దారులలో అతి స్వల్ప శాతంగా ఉండేవారు. 
మొఘల్‌ పాలకులు వారి తురుష్కవారసత్వాన్ని జ్ఞాపకముంచుకున్నారు. షాజహాన్‌ 
ఎలుబడిలో వారు మధ్య ఆసియాలోకి చొచ్చుకొని పోవడానికి కూడా యత్నించారు. 
కానీ లక్ష్యసిద్ధి కలుగలేదు. వాయవ్య ప్రాంతంలోను తూర్పు ప్రాంతం (అస్సాం) 
లోను, దక్కన్‌లోనూ విరుద్ధ ఫలితాలు సంభవించినందున జారంగజేబ్‌ తన బలాన్ని 
నిలబెట్టుకొనేందుకు ఉదార వర్గాలకు భిన్నమైన మత మౌఢ్య మైన, సంప్రదాయశక్తులపై 
ఆధారపడసాగాడు. తత్ఫలితంగా పాలకుల, పాలితుల మధ్య అంతరాన్ని సృష్టించే 
ఆనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఆన్యాధీకరణను సూచిస్తూ పర్షియన్‌ 
భాషలో మొఘల్‌ వార్తా లేఖలు, సమకాలీన గాథలు, చరిత్రలు భారతీయ భాషలో 
లభ్యమయ్యే విస్తార చరిత్ర సాధనాలు ఈ అన్యధీకరణను సూచిస్తున్నాయి. పఠానులు, 
సిక్కులు, జాట్లు, బుందేలాలు, మరాఠాలు (మొఘల్‌) పాలనారీతిని వ్యతిరేకించారు. 
రాజపుత్రులతో సంఘర్షణకు కొద్ది సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉన్నది. ప్రజల 
భావాలను పరిగణింపని ఈ స్థితి జెరంగజేబ్‌ రాజనీతిజ్ఞుడుగా పొందిన అపజయాన్ని 


108 శివాజీ 


విశదపరుస్తుంది. 

శివాజీ పట్టాభిషిక్తుడయి సార్యభౌమాధికారంగల పరిపాలకుడిగా స్వయంగా 
రూపాందడం దేశంలోని అన్ని ప్రాంతాలకూ చెందిన భారతీయ ప్రజల అభ్యున్నతికి 
చిహ్నంగా ఉంటుంది. అది మరాఠా చారిత్రిక ఆధారాలలో ఉపయోగించిన పదాన్ని 
అనుసరించి హిందూ స్వరాజ్యాన్ని (భారతీయ పాలనను) సాధించడానికి చేసిన 
యత్నము. 

శివాజీ జయించిన భూభాగాలు ఎంత విస్తృతమైనవి అయినప్పటికీ, 1674 
వరకు, ఆయన సాంకేతికంగా మొఘల్‌ చ(కవర్తికి అధీనుడు. మొఘల్‌ల, బీజాపూర్‌ 
రాజుల కొలువులో ఉన్న గర్యిష్టులైన మరాఠాల నాయకులు, అప్పటికీ శివాజీని 
బేజాపూర్‌కు చెందిన అదిల్లా కంటే తక్కువ హోదాకలిగిన వాడుగా భావించారు. 
కాగా శివాజీ సాధించిన స్థితిని చట్టబద్ధంచేసి రాజరికవ్యవస్థను స్థాపించడమే జరగ 
వలసినది. అన్ని వర్గాల (ప్రజలలోనూ శివాజీని రాజుగా కిరీటం ధరించేటట్లుగా 
చేయాలనే బహుళంగా వ్యాపించి ఉన్నట్లు కానవచ్చింది. వారణాసికి చెందిన 
గొప్ప (బాహ్మణ పండితుడు గాగాభట్టా అనే నామంతరం గల విశ్వేశ్వర్‌ మాత్రమే 
(ప్రజలకు ప్రీతి పాత్రమైన ఆ భావాన్ని వ్యక్తం చేయగలిగాడు. ఆ కిరీటధారణ 
ఉత్సవాన్ని తిలగించిన మరాఠా చరిత్రకారుడు సభాసద్‌ మాటల్లో “అప్పుడు గాగాభట్టా 
అనే ఒక వ్యక్తి రాజుకీర్తి గురించి విన్నందున అతనితో ముఖాముఖీ సంభాషణ 
ఆపేక్తించి, వారణాసి నుంచి వచ్చాడు. ముస్లిమ్‌ రాజులు సింహాసనా రూఢులై రాజ 
ఛతాలను తమ (తలల) హె పట్టి ఉంచేటట్లు చేసి సార్యభౌమాధికారాన్ని 
చలాయిస్తూండగా నాలుగు రాజ్యాలలో ప్రాబల్యం కలిగి 75,000 అశ్విక దళాన్ని 
సృష్టించి దుర్గాలను స్వాధీన పరచుకున్న శివాజీ రాజ సింహాసనం లేక సార్వభౌమాదికార 
హక్కులను చలాయించకుండా ఉండటం అతన్ని బాధించింది. అతను మరాఠా 
రాజు ఛ|తపతి అయిన రాజుగా ఉండాలని తన అభ్మిపాయాన్ని వెలిబుచ్చాడు. 
(ప్రధాన వ్యక్తులందరినీ సంప్రదించగా అందరూ ఆ భావంతో ఏకీభవించారు. గాగాభట్టా 
శివాజీతో నీవు సింహాసనాధిరోహణ చేయాలి,” అని అన్నాడు. 

ఒక స్యతంత్ర రాజ్యాన్ని స్థాపించటమే శివాజీ లక్ష్యము. మొఘల్‌లతో 1670 
లో ప్రారంభమైన ఎడతెరిపి లేకుండా సాగిన యుద్ధం ఆయన కృతనిశ్చయాన్ని 
తెలియచేస్తుంది. స్వీయపట్టాభిషేకం +రిగిన తరువాత, శివాజీ తన స్వాతంత్య్యానికి 
చిహ్నాలుగా నా౭' ్వాలు ముదించి కొత్త శకాన్ని ఆరంభించాడు. తరువాత శివాజీ 


3 
ఆయుధ శిక్షణ ఇచ్చి ఆశీర్వదించిన బుందేలా నాయకుడు ఛత్రపాల్‌ బుందేల్‌ఖండ్‌ 


పట్టాభిషేకం, అనంతరం 109 


(మధ్య భారత్‌)లో స్వీయ రాజ్యాన్ని స్థాపించి శివాజీ ఉదాహరణను శక్తివంచనలేకుండా 
అనుకరిస్తూ [క్రీస్తు శకం 1687 లో రాజుగా కిరీటధారణ చేశాడు. 

తరువాత మే 19 న శివాజీ ప్రతాప్‌గఢడ్‌ను సందర్శించి భవానీ దేవతకు తన 
విధేయతను (ప్రకటించాడు. ఆ దేవతకు మూడు మణుగుల బరువు 56 వేల రూపాయల 
విలువగల ఒక బంగారు గొడుగును కానుకగా సమర్పించాడు. 

శివాజీ క్ష ప్రియుడు అనగా ఆయన యుద్ధవీరుల కులానికి చెందిన వాడు. కానీ 
రాజకీయమైన అశాంతి పరిస్థితులు వలస క్షత్రియుల పాటించే కొన్ని కర్మ కాండలను 
నిర్వర్తించలేకపోయాడు. అందువలన ముందుగా జంధ్యధారణ సంస్కారాన్ని చేయవలసి 
వచ్చింది. తరువాత తులాభారం తూచి అప్పుడు విష్ణువు స్వర్ణ (ప్రతిమను దానంగా 
(తులా పురషదానం) ఇచ్చారు. ఆ తరువాత భార్యలతో (రెండవసారి) 
వివాహమహోత్సవాన్ని చేయించారు. ఈ ఆచార కాండలు ఒక దాని తర్వాత మరొకటి 
మే 29, 30, తేదీలలో కొనసాగాయి. 

రాయగఢ్‌లో ఆనాటి బ్రిటిషు |పతినిధి, హెన్రీ ఆక్సిండెన్‌ తులాభార ఉత్సవాన్ని 
గురించి ఇలా వాసాడు: “ఈ రోజు రాజాను హిందూ సంప్రదాయ (ప్రకారం సుమారు 
60,000 పగోడాల విలువగల బంగారం పెసాలలో తూచారు. ఆ సొమ్ముని మరొక 
లక్ష పగోడాలతో కలిపి ఆయన పట్టాభిషేకం అనంతరం చుట్టుపట్ల ఉన్న దేశాలనుంచి 
పెద్ద సంఖ్యలో గుమికూడిన బ్రాహ్మణులకు పంచిబెట్టబోతున్నారు. ఖచ్చితమైన 
వేదోక్తమైన కర్మకాండను అనుసరించి పట్టాభిషేక ఉత్సవము కొనసాగింది.” శివాజీ 
1674 జూన్‌ 6 నాటి ఉదయం సింహాసనాన్ని అధిష్టించాడు. అది నిజంగా 
చారిత్రాత్మకమైన రోజు. సభాసద్‌ ఇచ్చిన నవివరమైన వరన (ప్రకారం: “ఆతి 
జాగరూకతతో ఎన్నుకొన్న మిక్కిలి విలువగల నవరత్నాలను కోశాగారము నుంచి 
సంపాదించి తాపడం చేసిన 32 మణుగుల బరువుగల స్యర్ణ సింహాసనాన్ని తయారు 
చేశారు. పెద్ద నదులు ఏడింటి నుంచి ఇతర గణనీయమైన నదులనుంచి సముదాలనుంచి 
(ప్రసిద్ధికెక్కిన పవిత్ర స్థలాలనుంచి కూడా జలాలను తెచ్చారు. బంగారు కూజాలను 
తయారు చేశారు. ఆ ఎనిమిది కూజాల నీటితో అష్ట (ప్రధానులను (మంత్రుల్ని) 
అభిషేకించాలని నిశ్చయమైనది. తరువాత శుభప్రదమైన రోజున...రాజు సింహాసనాన్ని 
అధిరోహించాడు. రత్నాలు తాపిన రత్నాఖచితమైన ఎనిమిది స్తంభాలు అలంకారంగా 
కలిగినది ఆ సింహాసనము. ఈ సందర్భంలో శాస్తాంలు నిర్ణయించిన అన్ని ఆచార 
(క్రియలను సంస్కారాలను పాటించారు. ఈ పట్టాభిషేకోత్పవానికి అయిన ఖర్చు 
ఒక కోటీ నలబై రెండువేల హన్లు వరకు ఉంటుంది. అష్ట (పధానులు ఒక్కొక్కరికి 


110 శివాజీ 


ఒక లక్ష హాన్లుకాక ఒక ఏనుగు, గుజ్జం వస్తాలు, నగదు లభించాయి. ఆవిధంగా 
రాజా సింహాసనారూఢుడయాడు. ఇప్పటి వరకు ఈ యుగంలో మ్లేచ్చరాజులు 
భూమిని పాలించారు. (మచ్చ అనే పదం యూరోపియన్లతో సహా విదేశీయులందరికీ 
వర్తిస్తుంది. ఏ మత వర్గాన్ని అది చూచించదు. దానిని “భారతీయేతరి అని 
భాషాంతరీకరించవచ్చు.) ఒక షురాఠా రాజు ఇప్పుడు తొలిసారిగా “ఛత్రపతి” 
కాగలిగాడు. ఇది అసాధారణ ప్రాధాన్యం గల సంఘటన.” 

హానీ ఆక్సిండెన్‌ చేసిన వరన ఇంతే చిత్రావహంగా ఉంటుంది. అతను ఇలా 
అన్నాడు: “జూన్‌ 6 వ తేదీ (1674) సుమారు ఏడు లేక ఎనిమిది గంటల కాలం. 
ఆస్థానానికి వెళ్ళగా ఒక దేదీప్యమానమైన సింహాసనంపై ఆసీనుడై విలువైన వస్తాలు 
ధరించిన ప్రభువర్గీయులతో పరివేష్టితుడైన రాజాను చూశాను. ఆయన కుమారుడు 
శంభాజీ రాజా, పీష్వా మోరో పండిట్‌ (మోరోపంత్‌), ఒక సుప్రసిద్ధి బ్రాహ్మణుడు 
సింహాసనానికి దిగువగా ఉన్నతాసనాలను అధిష్టించి ఉండగా తక్కినవారితో పాటు 
సైన్యాధికారులు నిలబడివున్నారు. నేను దూరమునుంచి నా వందనాలను అర్పించగా 
నారాయణ్‌ షెనాయ్‌ ఆతనికి బహూకరించదలచిన వజపుటుంగరాన్ని చేతితో 
పట్టుకొన్నాడు. అతను మా ఇరువురినీ తక్షణమే గమనించి దగ్గరకు, సింహాసనం 
అడుగుభాగం వరకు కూడా రావలసిందని ఆజ్ఞాపించాడు. అక్కడ విలువైన వస్త్రాలను 
పొందిన తరువాత, మమ్ము కోరినట్లుగా వెనుకకు తిరిగి వచ్చాము. కానీ అంత 
త్వరగా కాదు, మేము సింహాసనానికి ఇరువైపులా (మోరే పద్ధతి (ప్రకారం) బంగారపు 
పూత పూసిన బల్లెముల తలలపై (వ్రేలాడుతున్న అనేక ప్రభుత్వ. సార్వభౌమత్వ 
చిహ్నాలను, దక్షిణ భాగాన, చాలా పొడవైన దంతాలు గల బంగారపు తలలున్న 
రెండు పెద్ద చేపలను, వామభాగాన అనేక గుజ్జపు తోకలను బాగుగా అలంకరించిన 
బల్లెం ఆ(గబాగాన అటునిటు జరగకుండా సమస్థితిలో ఉన్న న్యాయచిహ్నం ఒక 
బంగారు త్రాసును గమనించాము. రాజభవన ద్వారానికి మేము తిరిగి వచ్చే సరికి 
ద్వారం రెండు వైపులా రెండు చిన్న ఏనుగులు బంగారు కళ్ళీలు విలువైన ఉపకరణాలు 
గల రెండు అందమైన గుజ్జాలు నిలిచి వున్నాయి. వాటిని రాజభవనం నిలచిన 
కొండపైకి కష్టసాధ్యం ప్రమాదకరం అయిన మార్గం ద్వారా తెచ్చిన విధానాన్ని 
మేము శ్రాఘించక తప్పిందికాదు.” 

ఈ కాలంలోనే, 1674 జూన్‌ 17 న, శివాజీ తల్లి జిజాబాయి. మరణించింది. 
ఆయన జీవిత పర్యంత సమరంలో అమెయే విఖ్యాతుడైన తన కుమారునికి ఉత్తేజాన్ని 
కలిగించిన ఉత్తమ ఆధారము. తల్లీకుమారులు (ఆవిధంగా) పరస్పరం (పమ, డద్ధ 


పట్టాభిషేకం, అనంతరం శ] 


కలిగిఉండే ఉదారహణలు చరిత్రలో అరుదుగా వుంటాయి. 

మొఘల్‌లు శివాజీ పట్టాభిషేకాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆయన 1674 సెప్టెంబరు 
24 న (ప్రజల్లో ఒక గణనీయమైన భాగాన్ని సంతృప్తి పరచడానికి తాంత్రిక విధుల 
(ప్రకారం ఆ పట్టాభిషేక ఉత్సవాన్ని తిరిగి నిర్వహించాడు. ఈ సంఘటన కూడా 
నిర్లక్ష్యానికి గురి అయింది. కానీ మొఘల్‌లతో వారి ఆశితులైన జంజీరాకు చెందిన 
సిద్ధీలతో శివాజీ యుద్ధం కొనసాగింది. మరాఠాలు బేరార్‌, ఖాండేష్‌లలో విస్తృతంగా 
దాడులను బుర్హాన్‌పూర్‌ గోడలవరకు చేశారు. బ్రిటిషువారు ధరంగావ్‌లోని తమ 
వ్యాపార కేంద్రం 1675 జనవరి 20 న నష్టపడినట్లు ఫిర్యాదుచేశారు. ఈ దాడులలో 
శివాజీకి వ్యతిరేకంగా మొఘల్‌లు చేయగలిగినది చాలా స్వల్పం. శివాజీ జంజీరాకు 
చెందిన సిద్ధీలను స్థిరమైన ఒత్తిడికి గురిచేశాడు. సిద్ధీలకు బ్రిటిష్‌వారు కలిగిస్తున్న 
సౌకర్యాలను ఆపివేయవలసిందిగా ఆయన చేసిన హెచ్చరిక 1674 ఆగస్టు 26 
నాటి వారి ఉత్తరంలో బహిర్గత మవుతుంది: “శివాజీనుంచి అధ్యక్షునికి మన రేవులో 
సిద్ధీ నౌకాదలాలను ఇక మీదట లంగరు వేయటానికి అనుమతించినట్లయితే అతనికి 
మనతో శాంతి సంబంధాలు ఉన్నప్పటికీ మన నౌకాశయంలోని అతని శతువులమె 
దాడిచేసి మనసె యుద్ధాన్ని (ప్రకటించగలనని సలహాను పంపాడు. అతనికంటే 
సిద్ధీలపట్ల ఎక్కువ అనుకూలాన్ని మనం ప్రదర్శిస్తున్నట్టు అతను ఊహిస్తున్నందున 
దానిని తీవ్రంగా పరిగణించాము. ఆకైన కార్యదర్శి నౌకాదలాధిపతి అయిన దామసే 
నికాల్స్‌ను వెంటనే సిద్ధీవద్దకు పంపి శివాజీ అధ్యక్షునికి పంపిన సందేశాన్ని అతనికి 
తెలియజేసి అతని నౌకాదళం ఈ రేవు నుంచి వెంటనే వెళ్ళి పోవలసిందిగా 
అతనికి నిర్భయంగా చెప్పాము.” 


ప్రాదేశిక విస్తృతి 

బీజాపూర్‌ను నష్టపరచి ఇంకా ఎక్కువ భూభాగాలను సంపాదించే లక్ష్యం 
మీద శివాజీ తన హృదయాన్ని లగ్నం చేశాడు. బీజాపూర్‌ వ్యవహారాలు కొల్హాపూర్‌ 
మెట్ట (ప్రాంతాలను కార్యార్‌ను స్వాధీన పరచుకొని బీజాపూర్‌ పాలనను ఆ (పాంతం 
నుంచి తొలగించడం ద్వారా దక్షిణ కొంకణ్‌లోని తన అధీన ప్రాంతాలకు సంపూర్ణత్వం 
కలిగించునట్లు ఆయనను (ేరేపించాయి. ఇందుకుగాను గోవా సమీపంలోని బీజా 
పూర్‌ గవర్నర్‌ అధికార కేంద్రమైన ఫోండా స్వాధీనం ఆవశ్యకమయింది. 

మొఘుల్‌లు బీజాపూర్‌కు తోడ్పడటానికి వేగిర పడకుండా ఉండరని శివాజీకి 
నమ్మకం కలుగలేదు. మొఘల్‌లతో శాంతియుతంగా ఉండదలచామని ఆయన మొఘల్‌ 


శే [2 శివాజీ 


రాజప్రతినిధి బహదూర్‌ ఖాన్‌కు హామీ ఇచ్చాడు. శివాజీ మాటలకు బహదూర్‌ఖాన్‌ 
మోసపోయిన రీతిని వినోదకరమైన కథగా భీమ్‌సేన్‌ సక్సేనా మాటలలో ఇలా అన్నా 
డు: “శివాజీ తలపెట్టిన మోసం బహదూర్‌ఖాన్‌ అవగాహనకు అతీతమైనది. అతను 
శివాజీ విజ్ఞప్తిని (తన కుమారుని మొఘల్‌ శిబిరానికి పంపడానికి వీలుగా క్షమాభిక్షను 
కోరుతూ) ఫంపిస్తూ చక్రవర్తికి స్వయంగా లేఖ వాసాడు. చక్రవర్తి రావల్పిండి సమీ 
పంలోని హసన్‌ అబ్దుల్‌ వద్ద బసచేస్తున్నాడు. అతను బహదూర్‌ ఖాన్‌కు, జిత్తుల 
మారి వ్యక్తి (శివాజీ మాటలకు మోసపోవద్దు, మాలిక్‌ బర్జుర్‌దార్‌కు నా స్వభావంతో 
పరిచయం ఉంది. హిందువుల స్వభావంతో పరిచయంగా నీ ఆధికారులను మాలిక్‌ 
బర్జుర్‌దార్‌ను కూడా శివాజీ వద్దకు పంపు. దౌత్యరీతిలో అతనితో సంపదింపులు 
సాగించు. శాంతిని కోరడంలో శివాజీ ఉద్దేశాలను తెలుసుకో. ఆతని సాధారణ (పవ 
ర్తనను కనిపెట్టి ఈ విషయాలను కచ్చితంగా తేల్చుకొని అప్పుడు నాకు వ్రాయి, 
ఆని వ్రాశాడు.” 

“బహదూర్‌ ఖాన్‌ శివాజీని కలుసుకోవడానికి తన కార్యదర్శి మహమ్మద్‌ సయీద్‌, 
గంగారామ్‌ గుజరాతీని మాలిక్‌ బర్జుర్‌దార్‌ను పంపాడు. ఈ సమయానికే శివాజీ 
తన రహస్య పన్నుగడలను అమలుచేశాడు. ఆయన బీజాపూర్‌ నుంచి పాలా 
గఢ్‌ను (ఫోండా అయి ఉండాలి) జయించాడు. బహదూర్‌ ఖాన్‌ పంపిన అధికా 
రులు శివాజీని పురందర్‌ దుర్గంలో కలిశారు. శివాజీ వారు మకాం చేయడానికి 
మేలైన ఏర్పాట్లు చేసి, సాదరంగా ఆహ్వానించాడు. ఇది మొదటి రోజు చర్య. మరు 
సట్‌ రోజు శివాజీ వారితో నిష్కర్షగా, “నేను మీతో శాంతి చేసుకోవడానికి తగిన 
సాహసకృత్యాలు మీరు ఏమి చేశారు?” ఈ స్థలంనుంచి మీరు త్యరగా వెళ్ళిపొండి 
లేదా మీరు అవమానానికి గురికాగలరు,” అన్నాడు. 

“ఆ అధికారులు నిరాశ చెంది తిరిగి వచ్చేశారు. వారు బహదూర్‌ ఖాన్‌కు 
ఆసంఘటనలను వివరించారు. తను చక్రవర్తికి నివేదిక పంపాడు. ఇంతలో జెరంగ 
జేబ్‌ వారు బహదూర్‌ఖాన్‌ సిఫార్సు మై శంభాజీకి మన్సబ్‌ను ప్రసాదించాడు. “మసీరే 
అలంగీరి” లో 1675 జూలై 7 నాటి నమోదైన అంశం ఇలా ఉంది: “జాఫర్‌ జంగ్‌ 
(బహదూర్‌ ఖాన్‌ కొత్త బిరుదు) కోరికపె శివాజీ కుమారుడు శంభాజీకి 6,000 (ఆ 
నిక) దళ హోదాను, 80,00,000 దామ్లను, బహుమానంగా నగారాలను, తకాన్నీ, 


పట్టు దుస్తులను, ఆజ్ఞాపత్రాన్ని వేత్రహస్తుని ద్వారా పంపటమయింది.”' 


* *మసిరే అలంగీరీ”+ జె. యన్‌. సర్కార్‌ అనువాదితం, పుట 88. 


పల్టాభిషేకం, అనంతరం 113 


మొఘల్‌లను సంప్రదింపుల్లో నిమగ్నులయేటట్లు చేసి, శివాజీ సైన్యం కొల్లా 
పూర్‌ ప్రాంతంలో విస్తరించింది. ఆయన స్యయంగా గోవా సమీపంలోని ఫోండా ను 
జయించడానికి పురోగమించాడు. ఆయన ఫోండాకు వెళ్ళే మార్గంలో ఉండగా 
(బిల్‌షు వ్యాపార కేందానికి చెందిన జాన్‌ ఛైల్స్‌ రాజపూర్‌ వద్ద 1675 మార్చి 22 
న ఆయన్ని కలిశాడు. శివాజీతో ఆతని ముఖాముఖీ సంభాషణను గురించి అతను 
ఆసక్తిదాయోకమైన వరన ఇచ్చాడు. 

శివాజీ 1675 ఏపిల్‌ మైదట్లో ఫోండా చేరాడు. ఏప్రిల్‌ 1 నాటి ఇంగ్లీషు రికా 
రుల ప్రకారం.” “అతనితో 15,000 అశ్వికులు 14,000 కాల్బలం గడ్డపారలు, 
గునపాలు, చిన్నగొడ్డళ్ళు మొదలైన వాటితో వెయ్యిమంది పనివాళ్ళతో కూడిన 
సెన్యం వచ్చింది.” 

“అతను కొల్లాపూర్‌ను స్వాధీన పరచుకొన్నాడు. పెపెచ్చు రైబాగ్‌ను త్వరలో 
వశపరచుకోగలడని వార్త అందింది.” 

ఫోండా ముట్టడి ఆరంభమయింది. ఫోండా గవర్నర్‌ మహమ్మద్‌ ఖాన్‌ పట్టువి 
డవకుండా పోరాడాడు. బీజాపూర్‌ సేనానులు బహలూ ఖాన్‌ రుస్తుంజమాన్‌ల సహా 
యాన్ని అతను అర్థించాడు. కానీ శివాజీ వారు కొంకణ్‌లోకి చొచ్చుకొని రాకుండా 
అడ్డగించాడు. ఇంగ్లీషు రికార్డులు చెప్పినట్లుగా: “రాజ మార్గాలను ఉద్దేశపూర్వ 
కంగా నరికి పడవేసిన చెట్లతో నింపి, వాటికి ఇరువైపులా (కాపలా) మనుష్యులను 
నియమించాడు.” ఫోండా మై ఒత్తిడి తేవడానికి అతను వెన్లుర్లాకు 40 నౌకలను 
కూడా పంపాడు. దుర్గరక్షణదళానికి తోడ్పడటానికి పోర్చుగీసు వారు ప్రయత్నించి 
నప్పటికీ అది నెరవేరలేదు. దుర్గంలో (పేలుడు మందు పెట్టి బురుజులను ధ్వంసం 
చేశారు. ఈ కార్యకలాపాల్లో శివాజీ ఉద్యోగి ఇబహీంఖాన్‌ నిర్వహించిన వీరోచిత 
మైన పాత్రను గురించి శివాజీ జీవిత చరిత్ర కారుడు సభాసద్‌ (ప్రస్తావించాడు. 

ఫోండా 1675 ఏపిల్‌ 17 న మరాఠాల స్వాధీనమయింది. ఆ దుర్గపు గవర్నర్‌ 
మహమ్మద్‌ ఖాన్‌ బందీగా పట్టుబడ్డాడు. 

మరాఠాలు కార్వార్‌ జిల్లాలోకి బలోపేతంగా ముందంజ వేశారు. మే 21 నాటికి 
మరాఠాలు అంకోలా, శివేశ్వర్లను వశపరచుకొన్నారు. కార్వార్‌ కూడా తర్వాత ఆపై 
నెల లేక రెండు నెలల్లో వారి హస్తగతమయింది. శివాజీ భూభాగం గంగానది 
అంకోలాకు దక్షిణంగా సముద్ర సంగమమయ్యేచోటును తాకింది. అప్పుడు సము 


ర టా 
1 ఇంగ్లీషు రికార్డులు, శివాజీపై, రెండవ సంపుటి, పుట 44. 
ప ఇంగ్లీషు రికార్డులు, శివాజీపై మొదటి సంపుటి, పుట 41. 


114 శివాజీ 


దతిరంలో అనుసంధించి ఉన్న మార్గాలతో బీజాపూర్‌ సంబంధం తెగిపోయింది 
జూల నాటికి మరాఠాలు కొల్లాపూర్‌ను ఆక్రమించారు మరాఠాల కొల్లాపూర్‌ 
ఆక్రమణను గురించి బైెటిషువారి నివేదిక చదవటానికి ఆసక్తి జనకంగా వుంది 
బైటిషువారు 1675 ఆగస్టు 7 న (కొల్లాపూర్‌ సమీపంలోని రైబాగ్‌ నుంచి ఇ 
(వ్రాశాడు: “30 వ తేదీన (జూలై 1675) కొల్లాపూర్‌లొని శీవాజీ పక్షం రాజుకొరకు 
గవర్నర్‌ను పట్టుకొన్నట్లుగా వేకువ జామున వార్త అందింది. పట్టణవాఘలు అనే 


వా వలా అల్లి 


కులు దానిని విడిచి పోసాగారు. కాని శివాజీ సునికులు సవ్యం 
వాగానంతో అందరూ నిలచిపోయేట 


కొంత భద్రతతో ఉండగలిగారు. శివాజీ ఆ పట్టణాన్ని రక్షించపలస్‌ వుండ 


గ 


చె 
EA 
a] 
౬ (గే 
౬ 
లా 
zy 
Et 
లీ 


గ్‌ 
ul 
ప 
ర్ల 
క] 
7 


పట్టణ (ప్రజలు (ప్రశాంతంగా 


3 
q 
23 


లోని రెండు వేలమంది మనుషులను మూర్‌ జాతి (వాయవ్య ఆఫ్రికాలోని వెర్చరా 
-అరబ్‌ మిశ్రమజాతి) గవర్నర్‌ను పన్హాలా కోటకు కొనిపోయి అక్కడ అతన్ని ఖైదీ 
ఉంచారు.” 

ఆ తీవ్రమైన భూభాగ నష్టం బీజాపూర్‌ వ్యవహారాలను గందరగోళంలో పడవే 
సింది. దక్కనీయులు అబిసీనియన్లు ఒక పక్షం పఠానులు మరో పక్షం కాగా వారి 
విభేదాలు రాజ్యాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. పఠాన్లకు బహలూల్‌ భాన్‌ నాయకుడు 
గౌ, (ప్రతిపక్షానికి రాజ సంరక్షకుడుగా ప్రధానమంతై అయిన ఖవాస్‌ ఖాన్‌ అధి 
పత్యం వహించాడు. బహలూల్‌ ఖాన్‌ శివాజీ నుంచి తగిన బహుమతులను, అతని 
జాగీరులమై దాడులు చేయకుండా ఉండే వాగ్గానాన్ని పొందాడని అనేకులు విశ్వ 
సించారు. దానికి (ప్రతిఫలంగా శివాజీ దండయాత్ర కాలంలో అతను ఉదేశపూర్వ 
కంగానే కర్తవ్య విముఖుడయాడు. 

శివాజీకి బీజాపూర్‌ కోల్పోయిన భూభాగాలను తిరిగి వశపరచుకోవడానికి ఖవా 
స్‌ఖాన్‌ కృతనిశ్చయుడయినట్లు సుస్పష్టము. పఠాన్‌ పక్ష కౌద్దత్యాన్ని తగ్గించడానికి 
కూడా అతను నిశ్చియించాడు. ఆ విధంగా అతను మొఘల్‌లకు సన్నిహాతుడయా 
డు. 

మొఘల్‌ రాజ(్రతినిధి బహదూర్‌ఖాన్‌ బీజాపూర్‌ (పధానమం్మతి ఖవాస్‌ ఖాన్‌ 
1675, అక్టోబర్‌లో పండర్‌పూర్‌ వద్ద సమావేశ మయారు. బీజాపూర్‌ (అప్పుడు) 
చేసిన (ప్రతిపాదనలు: బాలరాజు సికందర్‌ అదిల్లా సోదరితో బెరంగజబ్‌ కుమారు 
నికి వివాహం జరగాలి. మొఘల్‌లు బీజాపూర్‌ సంయుక్తంగా శివాజీ ఆధిపత్యాన్ని 
నాశనం చేయడానికి కృషిచేయాలి. బీజాపూర్‌ ఏటేటా చెల్లించవలసిన కప్పం 
జారంగజేబ్‌ వదలివేయాలి, సికందర్‌కు పాదుషా అనే బిరుదు లభించాలి. 


పట్టాభిషే కం, అనంతరం 115 


ఈ ష్మరతులలో అధిక భాగాన్ని (మొఘల్‌లు) అంగీకరించారు. బహలూల్‌ 


ఖాన్‌ నాయకత్వంలోని తన పఠాస్‌ విరోధులను అధికారంలో పతి 


జా 


పగలరనే భయంతో, బహలూల్‌ ఖాన్‌ 1676 ఒనవరి 18 ౫ భవాన్‌ జాస్‌ అంత 


గభడానదికి) —_ సమీపంలో 1676 మారిన 21 న ఒక పెడ యుడం సంబవిం 


ఆజ్ఞాపించాడు. వాయవ్య ప్రాంతంలో ఆటవిక తెగల అశాంతిని చక్రవర్తి ఆదిలోనే 
త్రుంచివేశాడు. ఆతను రావల్చిండి సమీపంలోని హసన్‌ అబుల్‌ను 1675 డసెం 
బరు 29 న వదలిపెట్టి 1676 జనవరి 31 న లాహోర్‌ చేరాడు. ఆతను 1676 
ఏప్రిల్‌ 5 న ఢిల్లీకి తిరిగి వచ్చాడు. బహదూర్‌ ఖాన్‌కు తోడ్పడటానికి దిలేర్‌ఖాన్‌ 
1676 జూన్‌లో ఉత్తరభారతం నుంచి వచ్చాడు. 

ఈలోగా శివాజీ సతారాలో 1675 లో తీవ రోగపీడితుడై దీన స్థితిలో పడ్డాడు. 


3 


పుకార్లు వ్యాపించాయి. ఇంగ్లీషు రికార్డులో ఆతనికి పిషమిచ్చినట్లు అందుకు సంబం 


ధించిన కుట్రలో ఆయన కుమారుడు. శంభాజీ పాల్గొన్నట్లు నమోదైనది ఇది ఆధా 
రరహితమైన పుకారు. మార్చి 1670 లో శివాజీ రిహాపార రాజ్యంలోని సౌభాగ్య 


సే 
యి 
a 


(౬ 


వంతమైన పట్టణం ఆత్నీమె దాడి చేసినట్లు మనకు విదితంకాగా, ఆయన వ్యా! 
1676 ప్రారంభం వరకు ఉండి ఉంటుంది. 

మొఘల్‌లు బీజాపూర్‌ ఏ దండయాత్ర చేయడానికి సంసిదులవుతున్నందున, 
వారు బీజాపూర్‌ శివాజీకి వ్యతిరేకంగా కలసి వ్యవహరించే (ప్రమాదం తప్పింది. 
ఆయన మొఘల్‌లకు వ్యతిరేకంగా బీజాపూర్‌ పోరాటంలో తన సహకారాన్ని ఆందిం 
చేందుకు సిద్ధపడ్డాడు. (బ్రిట్‌షువారు సూరత్‌ నుంచి 1676 మే 1 న వ్రాస్తూ ఇలా 
నమోదు చేశారు.: “ఇప్పుడు శివాజీ ఈ కలుషిత వాతావరణాన్ని అవకాశంగా తీసు 
కొని బీజాపూర్‌ సేనాని ఎహలూల్‌ ఖాన్‌ పక్షం వహించాడు.” 

బహదూర్‌ఖాన్‌ 1676 మే 31! న భీమానదిని దాటాడు. 

వీజాపూర్‌ అవలంబించిన ఆత్మరక్షణ చర్యలు మొఘల్‌లకు అదురు పుబ్టిం 


116 శివాజీ 


చాయి. ఇండీ వద్ద 1676 జూన్‌ 13 న జరిగిన ఉగ సంఘర్షణలో మొఘల్‌లకు 
ఘూళ పరాజయం కొద్దిలో తప్పింది. కలవరపడిన బహదూర్‌ ఖాన్‌ భీమానది 
ఆవలి ఒడ్డుకు తిరిగి పోయినందున కోటను ముట్టడించాడు. ఇక్కడ కూడా ఆతను 
ముట్టడిని ఉపంహరించుకోవలసి వచ్చింది. బీజాపూర్‌కు గోల్కొండ నుంచి సహాయం 
లభించింది. 


ఒక అపవిత్రమైన కూటమి 

బహదూర్‌ఖాన్‌ ఇప్పుడు సంకటస్థితిలో పడ్డాడు. భీమానదికి ఉత్తరంగా ఉన్న 
సల్‌దుర్గ్‌, అక్కల్‌ కోట్‌, గుల్బర్గా వంటి బీజాపూర్‌ ఆధీన ప్రాంతాలను ఆక్రమించ 
డానికి అతను యోచన చేశాడు. మిత్రుల కోసం అన్వేషిస్తూ త్వరలోనే శివాజీతో 
ఒప్పందం కుదుర్చుకొన్నాడు. 

అది నిజంగా దివ్యమైన అవకాశం. బీజాపూర్‌కు వ్యతిరేకంగా మొఘల్‌లతో 
కలసి ఉమ్మడి దండయాత్ర చేయడానికి 1660 లో షయిస్తఖాన్‌ కాలం నాటి 
నుంచి శివాజీ పదేపదే తన సహకారాన్ని ఇవ్యజూపాడు. శివాజీ వాస్తవానికి బీజా 
పూర్‌కి చెందిన కొంకణ్‌ మెట్ట ప్రాంతాల (బారాఘాట్‌తో కలిసి తన చిన్న రాజ్యాన్ని 
రూపొందించుకొన్నాడు. ఆ (ప్రతిపాదనను షయిస్తఖాన్‌ ఆధ్యర్యంలో మొఘల్‌లు 
తిరస్కరించగా, ఆ చర్యను తర్వాత మీర్జా రాజా జయసింగ్‌ తీవంగా విమర్శిం 
చాడు. బీజాపూర్‌ మెట్టప్రాంతాలను ఎరగా చూపి బీజాపూర్‌ సె దండయాత్రలో 
శివాజీ తనతో చేరేటట్లుగా జయసింగ్‌ ఒత్తిడి చేయగలిగాడు. కానీ శివాజీ సహ 
కారం సమాన హోదాకలిగిన వారు ఇచ్చునట్టిది కాదు. ఆ దండయాత్ర విషయంలో 
శివాజీ ఎక్కువ ఉత్సాహాన్ని (ప్రదర్శించలేదు. స్వ(పప్రయత్న పూర్వకంగా 1673 లో 
శివాజీ కొల్లాపూర్‌ బాలఘాల్‌ను ఉత్తర కెనరా (ప్రాంతాన్ని బీజాపూర్‌ నుంచి వశపర 
చుకొన్నాడు. 

కానీ ఇప్పుడు బీజాపూర్‌కు వ్యతిరేకంగా మొఘల్‌లు ఆయన సహాయాన్ని 
కోరారు. ఉత్తర దిశనుంచి బీజాపూర్‌ను ఆక్రమించడానికి మొఘల్‌లు సమీపిస్తు 
న్నట్లు శివాజీకి తెలుసు. భీమా నదికి ఉత్తరంగా ఉన్న బీజాపూర్‌ భూభాగాలను 
బహదూర్‌ ఖాన్‌ త్వరలో ఆ(క్రమించబోతున్నాడు. పశ్చిమాన పఠాన్లు ధార్వార్‌ బంకా 
పూర్‌ జిల్లాల్లో జాగీర్లు కలిగి ఉన్నారు. బీజాపూర్‌కు సామంత రాజ్యా లైన బిద్నూర్‌, 
మైసూర్‌ దక్షిణాన అతి సమీపంగా వున్నాయి. 

ఆగ్నేయ భాగాన ఖీజాపూర్‌కు చెందిన తమిళ (ప్రాంతాలవైపు శిపాజీ తన 


పట్టాభిషేకం, ఆనంతరం 117 


దృష్టిని ప్రసరించాడు. శివాజీ సవతి తమ్ముడు బీజాపూర్‌ రాజోద్యోగి అయిన వెంకోజీ 
తంజాపూర్‌ పూర్వ రాజ వంశాన్ని తొలగించి అక్కడ తన రాజ్యాధికారాన్ని చేపట్టా 
డు. ప్రస్తుతం ఉత్తర దక్షిణ ఆర్కాట్‌ జిల్లాలుగా ఉన్న బీజాపూర్‌కు చెందిన తమిళ 
(ప్రాంతాలను జయించి మరాఠా అధికారాన్ని కావేరీనది తీరం వరకు విస్తరించినట్ల 
యితే శివాజీ రాజ్యం ఒక సము[ద తీరం నుంచి మరొక సముద్ర తీరం వరకు 
వ్యాప్తిస్తుంది. షాజీ వెంకోజీల ఆధ్యర్యంలో మరాఠాలు మైసూర్‌ కర్ణాటకలోని బెంగు 
ళూర్‌. హాన్‌కోట్‌ దొడ్డబలపూర్‌ ఇతర స్థలాలను తమ అధీనం క్రిందికి తెచ్చుకొన్న 
విషయం మరువకూడదు. 

దక్షిణాదిన పరిణామాలు కూడా శివాజీ ఆశలకు అనుకూలించాయి. తండీ 
షాజీ వద్ద పనిచేసిన వెంకోజీ వద్ద అధికారిగా ఉన్న రఘునాథ్‌ హన్మంత్‌ దండ 
యాత్ర అవకాశాలను గిరించి నివేదించడానికి దక్షిణాదినుంచి వచ్చాడు. మంత్రులు 
అక్కన, మాదన్నల పలుకుబడి (క్రింద గోల్కొండ రాజ్యం మొఘల్‌ల పట్ల (ప్రతిఘటన 
విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. బీజావూర్‌సె ఆ రాజ్యం కూడా ప్రాదేశిక హక్కులను 
పరిష్కరించుకోవలసి ఉంది. గోల్కొండ మంత్రులు శివాజీతో అవగాహనకు వచ్చా 
రు. ఈ మైత్రిని మొఘల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా దక్కన్‌ రాజ్యాల పోరాటంగా 
శివాజీ మార్చివేశాడు. శివాజీ పోరాటపు రాజకీయ స్వభావానికి కుతుబ్‌ షాహీల 
గోల్కొండ రాజ్యంతో ఆయన మైత్రి చక్కని తార్కాణము. 

శివాజీకి వీజాపూర్‌లో నాడు (ప్రాబల్యంగల పఠాను దురాక్రమణ దారులకు 
మధ్య పరస్పర సద్భావం లేదు. తక్కిన దక్కనీల వలె శివాజీ బీజాపూర్‌లో పఠాన్‌ 
ప్రాబల్యాన్ని విదేశీ ఆధిపత్యంగా పరిగణించాడు. ఈ వైఖరికి అనుగుణంగా మరా 
ఠాలను బీజాపూర్‌ పట్ల విశ్వాసం నుంచి విముక్తి చెందినట్లుగా భావించవలసిందని 
(ప్రబోధించాడు. 

సభాసద్‌ (వ్రాసినది: “శివాజీ అతని (బహదూర్‌ఖాన్‌) వద్దకు నిరాజీపంత్‌ను 
ధనం, ఆభరణాలు, విలువైన రత్నాలు బహూకృతితో పంపాడు. అతనితో రహస్య 
స్నేహం ఏర్పడింది. అతనికి, “కర్ణాటకను జయించేందుకు నాకు ఒక సంవత్సరం 
వ్యవధి అవసరం. ఆ సమయంలో నా భూభాగాలకు ఉపద్రవం తెచ్చి పెట్టకు,” 
అని చెప్పాడు. బహదూర్‌ ఖాన్‌ ఆ విధంగానే చేయడానికి సమ్మతించాడు. 

శివాజీ దక్షిణాదిన ఉండగా అనుభవజ్ఞుడైన సేనాని సోమరిగా ఉండటానికి 
ఎలా అంగీకరించి నిదావస్థలోకి జారాడో అనేది ఒక చిక్కు సమస్య. ఈ వైఖరిని 
బహుశా బీజాపూర్‌ని నాశనం చేయడానికి సంకల్పించిన తీవయత్నాలను మితిమీ 


11% శివాజీ 


రిన ఆతిశయాన్ని దురాశను జోడించి వివరించవచ్చు. తర్వాత బహదూర్‌ ఖాన్‌ 
శివాజీల మధ్య కలయిక విషయమై తాను అధికారంలో వున్నట్లుగా జెరంగజేబ్‌ 
నటించాడు. దక్కన్‌ నుంచి బహదూర్‌ఖాన్‌ను తొలగించి ఆతనికి బదులుగా దిలేర్‌ 
ఖాన్‌ను నియమింపబోయే ముందుగా జారంగజేబ్‌ బహదూర్‌ఖాన్‌ శివాజీల కలయి 
కల గురించి విభాంతి చెందినట్లు స్పష్టంగా సూచించాడు. 

ఇంతలో గోల్కొండ ద్వారా దక్షిణాది దండయా|తకు శివాజీ సంసిద్ధుడయాడు. 
తాను లేని సమయంలో తన రాజ్యపాలనకు ఆయన చక్కని ఏర్పాట్లు చేశాడు. 
ఉత్తర భూభాగ నిర్వహణ బాధ్యతను పీష్వా మోరోపంత్‌ వహించాడు. దక్షిణ ప్రాంతం 
అన్నాజీ దత్తో నియంత్రణ (క్రింద ఉండగా, పన్హాలాతో కూడిన మధ్య(ప్రాంతం దత్తాజీ 
(త్రియంబక్‌ వెగ్రవీన్‌ పాలనలో ఉంది. రాహుజీ సోమనాథ్‌ రాయగడ్‌లో ఉండి 
దైనందిన పాలనను కొనసాగిస్తూవుండేవాడు. 

శివాజీ కుమారుడు శంభాజీ నాటికి యుక్తవయస్కు డైన 19 ఏండ్ల యువకుడు. 
ఆతని చిజుత [పప్రాయంలోనే తల్లి మరణించింది. అయితే అతని నాయనమ్మ శివాజీ 
తల్లి అయిన పావని జిజాబాయి అతన్ని ప్రమతో పెంచింది. తండ్రి వెంట అతను 
ఆగా వెళ్ళాడు. ఆతను కొంత వరకు శివాజీ దండయా(తలలో పరిపాలనలో పాల్గొ 
న్నాడు. 

శంభాజీ సవతి తమ్ముడు రాజారాం 1670 లో జన్మించగా తరువాత తల్లి 
సోయరాబాయి పలుకుబడి పెరిగినందున శంభాజీలో మార్పు కలిగి ఉండవచ్చు. 
తండ్రి వలె పరిశీలనా దృష్టి సూక్ష్మ బుద్ధి, ధైర్యసాహసాలు గలవాడు. కానీ అతను 
శంభాజీ అహంభావి అయిన యువకుడుగా పెరిగాడు. మగువ మధిరల సంపర్కంవల్ల 
సంభవించిన అతని యవ్వనప్రాయపు అవివేక కృత్యాలు నైతిక వర్తనకు ప్రతీక 
అయిన శివాజీకి వేదనను కలిగించాయి. పటిష్టంగా లేని మొఘల్‌లతో శివాజీ మెతి 
దృష్ట్యా రాయగడ్‌లో శంభాజీ ఉనికి వాంఛనీయంకాదని శివాజీ భావించాడు. ఈ 
వ్యవహారంలో ఇమిడి ఉన్న రాజనీతి గృహసంబంధ అంశాలపై ఎన్నో సమాలోచ 
నలు జరిగిన తరువాత ఆయన 1677 లో శంభాజీని కొంకణ్‌లోని శృంగార్‌ పూర్‌కు 
పంపటానికి నిశ్చయించాడు. శంభాజీ భార్యగా విఖ్యాతి నొందిన ఏసుబాయి పుట్టి 
నిల్లు ఆ ఆ మ. పాలనా నిర్వహణ బాధ్యతను శంభాజీకి అప్పగించా 
రు. శివాజీ సే గా ప్రసిద్ధికెక్కిన వేతాజీ పాల్కర్‌ 1665 లో శివాజీని త్యజించి 
మొఘల్‌ పక్షంలో చేరినట్లు ఈ సందర్భంలో జ్ఞప్తికి తెచ్చుకో దగినది. తర్వాత 
అతన్ని నిర్బంధించి ఆగాకు కొనిపోయారు. ఆక్కడ అతను ఇన్లాంమతాన్ని పీక 


పట్టాభిషేకం, అనంతరం 119 


రించాడు. మహ్మద్‌ కులీఖాన్‌ అనేపేరు పెట్టుకొన్న ఆతన్ని వాయవ్య సరిహద్దు 
(ప్రాంతంలో నియోగించారు. రెండుసార్లు అతను తప్పించుకోవడానికి ప్రయత్నించి 
పట్టుబడ్డాడు. తరువాత 1676 లో దిలేల్‌ఖాన్‌ ఆధ్యర్యంలోని సైనిక దళాలతో 
దక్కన్‌కు తిరిగి వచ్చాడు. అతను త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి శివాజీ వద్దకు 
తిరిగి వెళ్ళాడు. శివాజీ అతనిని సాదరంగా ఆహ్వానించుటయేగాకు, హిందూమతా 
నికి తిరిగి మార్చించాడు. “బేధేచరిత్ర,” (ప్రకారం, “శక సంవత్సరం 1598, నవ 
సంవత్సరం ఆషాఢ వైద్య చతుర్తి (జూన్‌ 19, 1976), నేతాజీ పాల్కర్‌ [ప్రాయశ్చిత్త 
కాండ ద్యారా శుద్ధి అయాడు.” 

ఈ చర్య వలన శివాజీ కాలానుగుణ మైన అవసరాలను గురించి అసాధారణ 
చైతన్యం గలిగి ఉన్నట్లు తెలుస్తుంది. నేతాజీ (పాల్కర్‌ని మరాఠా సమాజంలో 
సభ్యునిగా సగౌరవంగా అంగీకరించేముందు అతను సుమారు 10 సం!! మహమ్మ 
దీయుడిగా ఉండవలసివచ్చింది. 

శివాజీ 1676 అక్టోబరు 6 వ తేదీన దసరా పండగ రోజున రాయగడ్‌నుంచి 
బయలుదేరాడు. కొంకణ్‌లోని చిఫ్లూన్‌ వద్దగల పమ్మిత పరశురామాలయాన్ని అతను 
సందర్శించాడు. ఆ తరువాత పశ్చిమ కనుమలు దాటి పావనుడైన మౌని బావా 
ఉన్న గ్రామాన్ని చేరి, అక్కడ వారి ఆశీర్యచనాలను ఆర్థించి, పొందాడు. సుప్రసిద్ధ 
పవిత్ర వ్యక్తి, మేధావి అయిన సమర్ద రామదాసు కూడా శివాజీ సందర్శన సంద 
రంలో ఆయన్ని ఆశీర్వదించాడు. శివాజీకి సమర్దరామదాసు పట్ల ఎనలేని గౌరవం 
వున్నందున చఫల్‌ వద్ద ఒక రామాలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయాన్ని సుస్టి 
తిలో ఉంచి నిర్వహించడానికి ఆయా పండగలను జరిపించడానికి శివాజీ భారీగా 
దానాలు చేశాడు. అంతేకాక సతారాకు 14 కి.మీ. దూరంలోని [ప్రస్తుతం పజ్జన్‌గడ్‌ 
అని పేరొందిన పార్లీ దుర్గంలో శాశ్వత నివాసం ఏర్పరచుకొనవలసిందిగా రామదా 
సుని ఆయన కోరాడు. ఆ స్వామి అంగీకరించి 1677 లో సజ్ఞన్‌గడ్‌కు చేరుకొన్నా 
డు. 

శివాజీ బీజాపూర్‌ పశ్చిమ జిల్లాలోని పఠాన్లతో తలపడడానికి తన సేనాని 
హంబీర్‌రావు మోహితే ఆధ్యర్యంయలో ఒక మైన్యాన్ని పంపాడు. పఠాన్లు హసన్‌ 
ఖాన్‌ మియానాను అతని సోదరుడు కర్ణాటక (పాంతపు రాయచూర్‌ జిల్లాలోని కొప్పాల్‌ 


దుర్గ దళాధిపతి అయిన ఖాసిం ఖాన్‌ ఆధ్వర్యంలో మరాఠాలతో యుద్ధానికి తలప 





1 


సోర్సు బుక్‌ ఆఫ్‌ మరాఠా హిస్టరీ, పుట 29. 


120 శివాజీ 


డారు. యల్‌బెర్‌గా వద్ద పెద్ద యుద్ధం జరిగింది. జనవరి 1677 లో అన్నిటికీ 
తెగించి పోరాడిన తరువాత పఠాన్లు చెల్లా చెదుశై పారిపోయారు హసన్‌బాస్‌, అతని 
సోదరుడు ఖాసింఖాన్‌ మరాఠాలకు బందీలుగా చిక్కారు. తరువాత హంబీర్‌ రావ్‌ 
హాదరాబాద్‌కు వెళ్ళు దారిలో శివాజీని కలుసుకున్నాడు. 

మొఘల్‌ సేనాని బహదూర్‌ఖాన్‌, భీమా నదికి ఉత్తరంగా ఉన్న నీజాపూ 
భూభాగాల ఆక్రమణకు పూనుకొని 1677 మె 14న నల్‌దుర్గ్‌ను, 1677 = ప 7 
గుల్‌బర్గాను జయిస్తున్న సమయంలో శివాజీ తమిళనాడులో బీజాపూర్‌ పాల 
రూపుమాపే, తన దండయ్మాతను (పారంభించాడు. 

శివాజీ 1677 ఫిబవరిలోని అనిశ్చిత కాలంలో హైదరాబాద్‌ చేరుకొన్నాడు 


డ్‌ 


గోల్కొండ రాజు అబుల్‌ హసన్‌ ఆయన మంత్రులు ఆయనకు వైభవోపేతంగా 
స్వాగతం పలికారు. ఆ నగరానికి పండుగ శోభ కలిగింది. సభాసద్‌ వాసినవాని 
(ప్రకారం నగర వీధులలో కాషాయరంగు జలాలను జల్లి పూలమాలలతో అలంకరిం 
చారు. ధ్వజం జండాలు అటూనిటూ ఊగిసలాడాయి. పౌరులు అసంఖ్యాకంగా శివా 
జీని దర్శించడానికి గుమికూడారు. నగరంలోని స్త్రీలు ఆయనకు హారతులిచ్చి 
ఆయన ముందు తలలు వంచారు. శివాజీ పె స్వర్ణ పుష్పాలు రజత పుష్పాలు విరి 
విగా చల్లారు. 

కుతుబ్రాకు చెందిన రాజభవనం గోషామహల్‌లో శివాజీ 


లక్షి నారాయణ్‌ ష షఫీక్‌ బెరంగబాదీ, బిసాతుల్‌గనైమ్‌ ముందు లిఖించినప్తుగా 1636 


మే 23 నాటి విధెయతా పత్రం (ఇంకియాల్‌ నామా) [ప్రకారం 1656 :బవం ౨ 
నాట్‌ రాజు కమాభిక (ప మ లోక 
HR a 


గోల్కొండ పూర్తిగా మొఘల్‌ల సామంత రాజ్యంగా మారింది. ప్రధానమంజ అయిన 


న 


మాదన్న రెండు లక్ష్యాలను ఎర్పరచుకొన్నాడు. మొఘల్‌ పురోగమనాని నప 
టించడం ee గల |పాదేశిక వివాదాలను పరిష్కరించడం. వీలయితే తమిళ 
నాడులో బీజాపూర్‌ రాజకీయ (ప్రభావాన్ని తొలగించి దాని స్థానే గోల్కొండ పాల 
ను ప్రతిష్టించడం, శివాజీతో మైత్రి ఈ లక్ష్యసాధనకు ఉద్దేశించబడింది. 
శివాజీకి, సాధించవలసిన స్వీయలక్ష్యాలు వున్నాయి. ఆయన మొఘల్‌లకు 
వాత రేకంగా, గోల్కొండ ఆవిధేయవైఖరికి మద్దతునివ్వడానికి తక్షణమే అంగీకరిం 
చాడు. బీజాపూర్‌లో పబలులైన పఠానులను నాశనం చేయడం శివాజీ లక్ష్యాలలో 


IA 


ఒకట గనుక ఆయన గొల్కొండ సహకారాన్ని ఆహ్వానించాడు. 


121 
లంపు కూడా 


త 
వ 


౦గ పరిత్యాగం చేయాలనే 


న్య! 
ర 


లం రోజుకు మూడు చేల హస్త 
ణంగా ఉన్న కొన్ని క్‌, 


ర్వ 


res 
న్న పడ పోలమ్‌ చెరాడు. 


మా 


త 


ఖో 
ch 


లు 
1677 మొదటి వారం నాట్‌కి శివాజీ మృదాసుకు పడమరగా 11 


= 


బుల ఈ 


న్ని 


1 


యె 


కారం దండయాత్ర కొవగిసాసం 
క్‌ ఆ 
ఆటీ 
నావ్‌, 


వ 


ఇన్‌ 
= ఆలా! 


ఖా 


దూరంలో ఉ 


ంచాడు. 


? 


థా 
యిల 


Yd 


ఇవ్యడా 
గల భూబాగాఆస 


రి 
క్రి 


ళా 


99 BA 


వ (ఫి 9 
| 
93 a 
3“ Aa 
+. క +ల్రి 0 “td 
ర్‌ 3 hp 
3 y సుక క్ష 
త 0 
PB 9 ౩ 
St Pw 
u Wa 
కీ 3 dl fy సీ 
వ టై ఎ <a 
4 "oy ఎ | సో 
1 hb వో 
3 EE |] గ 
fl A. WE 9 
ఖై ల LD గర 9 
Wala pr 
Green Cp 
3 సి 4d WM op 
గ్‌ నే న సీ [ 
లి గ ) ల్ల స 
WET 


ల సంప / 

2. Ww fra 3 న్న్న 3 గ్‌ 

నే సై గీ గ్‌, 
(J ప “rs ల 

x3 “3 (a) 
2 Ta వ ‘3 dt 

b బి య ఫి a 

గ్‌ | » ఎ 

tz fy శ్రే ల] 


సనక 


టటుగా 


శై 


నజీర్‌ మహమ్మద్‌ 


హత్యకు గురిఅయిన ప్రధానమంత్రి ఖవాస్‌ ఖాన్‌ సోదరుడు. 


ల 


ల్‌ 


గ్‌ 


సమయంలో శివాజీ రంగ(ప్రవేశం చెశాడు. గోల్కొండకు చెందిన 
వాజీ వెంట వచ్చింది. కనుక శివాజీకి జింజీ దుర్గాన్ని అప్పగించే 


న జింజీదుర దలాధిప 


డె 
ఇదె 
yu] 


ఈ (బీజాపూర్‌ లోని) అంతఃకలహం తమిళనాడుకు వ్యాపించింది. షేర్‌ఖాన్‌ 
నసీర్‌ మహమ్మద్‌ను నాశనం చేసి జింజీని స్వాధీనపరచుకొనతలపోశాడు. నిస్పహా 
యస్టితిలో పడిన నసీర్‌ మహమ్మద్‌ జింజీ దుర్గాన్ని గోల్కొండకు వశపరచడానికి 


తు 


న్‌ 
చేసిన ప్రతిపాదన ఆమోదయోగ్య మైనది. 


దళం 


మ 


శివాజీ 


గ్‌ 
వ్‌ 


మ్మద్‌) నచ్చచెప్పడం తేలికపని అయింది ఆ విధంగా ఎక్కువ 


% 


సగ 


Yd 
బౌ 


త్‌ 


అ మరారాల 


ర్‌బాన్‌ను జించే 


తమయింది. పాండిచ్చేరిలోని (ఇంచి 


కంలో ఇలా వాశాడు.' 


న్‌ 
జ 
నవే 


అ ఒక్ని 
mn oy 
బ్ర 

వాటి 


చర్య 


దిన 


0 


శ్‌ 


ఖీ 


రా 
ఇవా 


కాకుండా 


జించడానికి సాధనాలను 


1677) 


౮ 
స 


క్ట 
eA 
రై 1 
గ్లో 
వన్‌ | 
క్‌ న్‌ 
గ్‌ 3 
yf 
bn 
A ల 
| గ 
7 
వీసం 
9. 
౧ 
x3 uw 
ww 1 
Cr we 
న్‌ ఛీ 
(a) A 
రబ 
2 «a 
nw 2 
లీ ంలఫి 
qd 
a Qa 
A ర్‌ 
Ca 
ల 
2 
qa 
గ్‌ 
62 ఖా 
ya fa 
గల 
{a f 


తెలిసింది కొంత సాము 


ఉన్నటు, మాకు 


లా 


కులు కొందరు ఆనాట్‌కె జింజీ 
గదు రూపంలో 50 వేల ఎక్కువులు శాశ్వ 


నవ 
ఛీ 


న్ని 


సహా ఆ సలా 


తో 


కొని? 


భూ భాగలను వసీర్‌ మహ్మద్‌ స్వీకరించి తన కుటుంబం 


దల పోవడానికి సిద్ద 


దా 


పడుతున్నాడు. 
రువాత శివాజీ వెలూరుకు పోయి దా 


నీ 
మ 


ముట్రిడించాడు. దానిని స్వాధీనపర 


రాలా 
MO 
లా 


ou 


న 


చుకోవడంలో కాలహరణం జరుగుతుంద 


oa 


వ 


గా భూభాగాల అక్ర 


శాశ్యత 


త్త 


కా 


లా 


అభ్యలో ఉద్యోగుల సజో 


ణ నిర్మాణాలు 


~ 
ద 


యు 


యిం 
డుర్గ రక్ష 


కా, 
వ్‌ 


టను ఆయన ఇనుమడించాడు. జింజీదురం ఆయన 


ర్చాట్ల 
మయింది. మారి 


~ 
మ 


ఆ [పాంతోలో రక్షణ 


ఎరిలో గ్రంచి ఉద్యోగి) వ్రాసి 


(పాండిచే 


= 
ణు 
5 


త 


తక (కదకు పా 


ఏ 


3 35 
వ 
స్త బి 
త 4 
(యల a 
ళ్‌ టా 
a B 

by 
డో x 
దీ 8 
2a ui! 
న్‌ న. 
§ [0 

ణం 
లి 
5 & 
న 
న 
య కం 
ఏ ౬ 
wf 
Bis 
Ba 
wi 

{- 
సే స 
pd) 2s 
pa) J 
%3- 
fou 8 
3 r 
కు లో 
wal 
dg f 
nh 


1678 లో జింజీలో ఆ కోట గోడలోని ఒక 


కు 


పడగొట్ర 


దా, 


భాగాన్ని 


పీ ఆఫ్‌ శివాజీ, పుట 269. 


యాగ 


= పారిస్‌ బ 


123 


టాభిషేకం, అనంతరం 


a 


ఆక్‌ 
శు 


పసిరతుసా 


ఖకి చురుకుగా 


అందటం 


న్‌ 


ర్బాటు చే 


త్తి 


ఇభ 
యో 


దా 


GE: 
అలా 


ప్తె 


కందా 


ఆట్‌ 


జో 
లీ 


ధా 


ద 


కారం ఇలా 


యు 


et 


త్‌ 
ళ్‌ 


గాం లా 
శి 


Ge 
CS 


2 
ఇ 


జ 
అంట 


స 


ల ఆ 
pT 
నర 


[TS] 


ళ్‌ 
గి 


క 


| 


క 
లి 


షం Wire 
మ 


ఇ 


= 


కాలను (త్రవ్యుంచా డదు గో 
ఆదే 


జూల 167% 


రద 


9 
గారు, 


జ 
ఎ 


sn 
శత 


fa 


"kJ 


al 
లు 


వచ్చునని శివాజీ వ 
ఆవమానం కలిగినబ్రయితె 
ఆతను దయాదాక్షి బ్యా 


"రిలొ ఉండ 


హె 


మా 
_ 


ండి 


రాయబారికి హామీ ఇచ్చాడు. ఆతని ప్రజలకు కించిత్తు 
పార కేంద్రంలోని మ 


రాజాపూర్‌ వడ గల వా 


ww 


విం 


లో ఆఖరికి ఆపద సంభ 


కాంలో 12,000 ఆశ్వికదళం 


టు అతనికి తెలుసు యుదం చేయడానికి షేర్‌ఖాన్‌కు 


య 


“సన 
మార్లిన్‌ భావించాడు. జూన్‌ 1677 


Cen 


వ 


నందిగా కొరుత 
శివాజీ తనకి వ్యతెరేకంగా నాలుగు లేక అయిదు 


శివాజీ 


mn 


కి 


” ఆఫ్‌ జింజే అండ్‌ ఇట్స్‌ రూలర్స్‌, పుట 226. 


ద 


ంచుకొవల 


ందేహాలు కలిగాయి. 


ర 


రా 


నివాసాచారి, 'ఎహిస్లరీ 


శ 


ఆనేక వేల కాల్బలం ఉన 
తగినబలం లేద 
జియస్‌. శ్రీ 


124 శివాజీ 


చింది. నేడు తిరుమల్లపాడి అనే పేరు గల తిరువాడి కొలదున్‌ నదిపై తంజావూ 
రుకు సుమారు 27 కి.మీ. దూరంలో ఉంది. అక్కడి యుద్ధంలో షేర్‌ ఖాన్‌ ఓడి 
పోయి పారిపోయాడు. అతను భావన్‌గిరి దుర్గంలో తలదాచుకోగా అక్కడ మరా 
ఠాలు ఆతన్ని ఎదుర్కొన్నారు. 

జూలై 2 న షేర్‌ఖాన్‌ తన భూభాగాలనన్నింటిని మరాఠాల స్యాధీనంచేశాడు. 
అదనంగా రెండు వేల పగోడాలు నగదుగా చెల్లించడానికి వాగ్దానం చేశాడు. అందుకు 
హామీగా తన జ్యేష్టపుత్రుని కుదువ పెట్టాడు. చివరి వరకు బీజాపూర్‌ నుంచి సహా 
యాన్ని ఆశించాడు. అది అడియాసగా మిగిలింది. ఆవిధంగా ఒక దెబ్బతో వీజా 
పూర్‌ తమిళనాడులోని తన భూభాగాలను, తంజావూర్‌ రాజ్యాలలో తన పలుకుబ 
డిని కోల్పోయింది. శివాజీకి ఆయన సవతి తమ్ముడు వంకోజీ పాలనలోని తంజా 
వూర్‌ సమస్యగా పరిణమించింది. వెంకోజీ తండ్రి షాజీ నుంచి మైసూర్‌ కర్ణాటకలోని 
భూభాగాలను జింజీ (ప్రాంతాన్ని వారసత్వంగా పొందాడు. కానీ, 1676 జనవరిలో 
తంజావూరును వశపరచుకొని దానికి రాజుగా నెలకొనడం వెంకోజీ సాధించిన (ప్రధాన 
విజయము. వెంకోజీ చేసిన ఈ పనికి జీజాపూర్‌ తిరుగతోడే స్థితిలో లేదు. అందుకు 
తగిన వనరులు దానికిలేవు. కానీ వెంకోజీ రాజైన తరువాత కూడా బీజాపూర్‌ పై 
ఆధారపడే స్థితిలో ఉన్నట్లు సుస్పష్టం. 

తంజావూరుతో సహా వెంకోజీకి చెందిన భూభాగాల నన్నింటినీ పూర్తిగా హస్త 
గతం చేసుకొనే యోచన చేశాడు శివాజీ. వెంకోజీని మహరాష్ట్రలో గాని లేదా 
కుతుబ్దా పోషణలో గోల్కొండలోగాని గణనీయమైన జాగీరుకు మార్చడానికి అంగీక 
రించి వుండేవాడు. బీజాపూర్‌కు తంజావూర్‌తోనేగాక మధుర, మైసూర్లతో గల అన్ని 
సంబంధాలను అంతమొందించవలెనను నిశ్చయమే ఈ అభిలాషకు కారణము. 

అందువల్ల తన (ప్రయోజనాల సాధనకై వెంకోజీని (వారిరువురూ 1677 జూలైలో 
తిరువాడి వద్ద ఆయన శిబిరంలో సమావేశ మైనప్పుడు) వారి పితీయ వారసత్య 
భూభాగాల పంపిణీకి అంగీకరించమని లాంఛన ప్రాయంగా కోరాడు. శివాజీ మనస్సు 
పనిచేస్తున్న రీతిని వెంకోజీ గ్రహించాడు. భీతిచెంది అతను తంజావూరుకు పారిపో 
యాడు. | 

తంజావూరును వెంకోజీ స్వాధీనంలోనే ఉంచి శివాజీ బెంగుళూరు, హాస్‌ కోట్‌, 
కోలార్‌, జింజీ ప్రాంతంతో సహా మైసూర్‌ కర్ణాటకలను, వాస్తవానికి కావేరీకి ఉత్త 
రంగా ఉన్న యావత్‌ (ప్రదేశాన్ని అతను ఆక్రమించేందుకు ఉద్యుక్తుడయాడు. తిరు 
వాడి వద ఆయన శిబిరానికి మధుర మైసూర్‌ రాజులు వేలూర్‌, ఉలందూర్‌ పేట 


పట్టాభిషేకం, అనంతరం 125 


స్థానిక నాయకులు (పాలెగాళ్ళు), ఆయన సందర్శనానికై తమ ప్రతినిధులను పంపారు. 
శివాజీ శక్తికి మూలం ఏమిటని స్పష్టంగా సూచిస్తూ (ఫెంచివారు శివాజీ శిబి 
రాన్ని గురించి వారు తెలుసుకున్నది ఇలా వర్ణించారు. “శిబిరం ఆడంబరం కాని, 
ప్త్రీలుకాని లేనిది. ప్రయాణ సామ(గిలేక సాదా ముతక అతి స్వల్పమైన గుడ్డకప్పిన 
గుడారాలు మాత్రమే. ఒకటి అతనికి, మరొకటి అతని ప్రధాన మంతికి ఉన్నాయి. ” 
మరొక సందర్భంలో మార్టిస్‌ ఇలా అన్నాడు: శివాజీ ఆశ్వికులు సాధారణంగా 
(ప్రతినెలా రెండు పగోడాలు వారి జీతంగా పొందే వారని చెప్పడం ఆసందర్భం 
కాదు. అన్ని గుజ్జాలు అన్ని నాయకులకు చెందినవిగా అతను వారి పరిరక్షణకు 
కొందరు నౌకరను నియమించేవాడు. ఆశ్వికులు వాటితో ఏవిధమైన అనవసర జోక్యం 
చేసుకునేవారు కాదు. సాధారణంగా (ప్రతి ఇద్దరికీ మూడు గుజ్జాలు వుండేవి. ఆతని 
మామూలు వేగానికి ఇది దోహదం చేసింది. అతను ఎంతో దూరాన ఉన్నట్లు ఆతని 
శత్రువులు భావిస్తున్నా తరుణంలో అతను వారిపై బడి తరచు వారిని ఆశ్చర్యచకి 
తులుగా కూడా చేస్తుండేవాడు. ఈ భాగాలకు చెందిన ఆశ్వికుల కుటుంబాలకు 
భారతదేశపు పశ్చిమ తీర భూముల్లో నివాసం ఏర్పరచేవారు. అందుచేత వారు 
విడిచి పెట్టకుండా అతని కొలువు చేస్తుండేవారు. అంతే కాక ఈ నాయకుడు అతని 
గూఢచారులకు ఉదారంగా వేతనాలు ఇచ్చినందున వారు అతనికి నికరమైన సమా 
చారాన్ని అందజేసి అతని విజయానికి గణనీయంగా తోడ్పడుతుండే వారు.” 

ఆ (ఫెంచ్‌ జాతీయుని ఉద్దేశంలో చుజుకైన ఆశ్వీకదళం కదలికలు శ్రేష్టమైన 
మంచి వేతనాలు పొందే పంచమాంగ దళ సేవ శివాజీ విజయానికి (ధాన కారణా 
లు, శివాజీ గుడారం స్త్రీలు, భారీ ప్రయాణ సామా(గుల లేమి వలన సాదాగా 
ఉన్నల్లు కూడా ఆతను గుర్తించాడు. 

శివాజీ ఆశ్వికులు క్రమంగా వేతనాలు పొందుతున్నట్లు వారికి స్వంత గుజ్జాలు 
లేనట్లు కూడా అతను గమనించకపోలేదు. గుజ్జాలు రాజ్యం ఆస్తి. మన్స్ఫబ్‌దార్‌ల 
ఆధిపత్యంలో మెల్లిగా కదలిపోయే మొఘల్‌ సైన్యాలతో పోల్చినప్పుడు ఎంత 
తేడా! 

శివాజీ శిబిరానికి తూర్పు తీరంలో చాలా కాలంగా స్టిర నివాసమేర్పరచుకొన్న 
డచ్చివారు 1677 ఆగస్టు 6 న తమ (ప్రతినిధులను పంపారు. పూర్వపు రాజులు 
(పసాదించిన వ్యాపార రాయితీలను ఖాయపరచి కొనసాగించమని అర్జించడానికి 


* యస్‌.యస్‌. సేన్‌, ఫారిన్‌ బయగ్రఫీన్‌ ఆఫ్‌ శివాజీ, పుటలు 306, 316. 


126 శివాజీ 


వారు వెళ్ళారు. ఈ కోరికలు వెంటనే మంజూరు అయాయి. 

చరిత్ర కారుడు డాక్టర్‌ రవీంద్ర రామదాస్‌ శివాజీ డచ్చివారితో కుదుర్చుకొన్న 
మరొక వ్యాపార ఒప్పందంలోని ఒక (ప్రత్యేక షరతువైపు వారి దృష్టిని మరల్చాడు. 
ఆ షరతు ఈ విధంగా ఉంది: “మహ్మదీయుల పాలన క్రింద స్తీ పురుషులను 
బానిసలుగా క్రయ విక్రయం చేసేందుకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు నా 
భూభాగంలో స్తీ) పురుషులను బానిసలుగా అమ్మడానికి కొనడానికి మీకు అనుమతి 
లభించదు, మీరు ప్రయత్నించినట్లయితే, నా మనుషులు ఆ పని చేయకుండా 
చ న నే ఎధిసారు. ఈ షరతు తూ.చ. తప్పకుండా పాటించవలసి ఉంటిం 

"ప తోటి మానవుల పల్ల ఆయనకు గల డద శివాజీ రాజ్య భావనను బహిర్గతం 
లే 

శివాజీ కొలదున్‌ నది ఒడ్డుడై గల తన శిబిరాన్ని 1677 జూలై 27 న ఎత్తి వేశా 
డు. వృధాచలంలోని యాత్రాస్టలాన్ని సందర్శించాడు. సెప్టెంబరు 22 న వెల్లూరుకు 
ఆగ్నేయంగా 64 కి.మీ. ఉన్న వానికంవాడి చేరుకొన్నాడు. అక్టోబరు మాసారం 
భంలో మద్రాసుకు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉన్నాడు. మదాసులోసి 
దుర్గ ఆలయాన్ని ఆయన దర్శించి ఉండవచ్చు. ఆ ఆలయంలో ఆవిధమైన సంప 
దాయం ఉంది. బ్రిట్‌షువారితో తన ఉత్తర (ప్రత్యుత్తరాలలో కొన్ని మందులు కావా 
లని కోరాడు. ఆనేక దుర్గాలలో కోటలలో కొత్త నిర్మాణాలు చేయడానికి సాంకేతిక 
నిపుణుల సేవలను కూడా కోరాడు. ఆయనకు మందులు సరఫరాచేస్తూ వారు సాంకే 
తిక నిపుణులకు సంబంధించిన ఆయన కోర్కెలను క 

కొత్తగా జయించిన ey శివాజీ ఉత్కృష్టమైన ఎర్పాటు చేశాడు. 
ఆయన ఆధీనంలో ఉన్న తమిళనాడు ప్రాంతాలకు, కర్ణాటక భాగాలకు, రఘునాథ్‌ 

గవర్నర్‌ జనరల్‌గా నయమంచాడు వెంకోజీ కదలికలను 

గమనించడానికి తన 'సేనాధ్యక్తుడు హంబీర్‌రావ్‌ మోహిత ఆధ్వర్యంలో బలమైన 
సైనిక దళాన్ని నియమించాడు. 

ఆది దూర దృష్టి గల చర్య. కొలదున్‌ నదికి ఉత్తరంగా ఉన్న తన భూభాగ 
పట్ల తీవంగా అసంతుష్టుడైన వెంకోజీ శివాజీ హాజరుగా లేని అవకాశాన్ని 
తీసుకొని ఆయన మైన్యాలపై దాడిచేశాడు. ఇది నవంబర్‌ (1677) లో సంభవిం 
చింది. అనుకున్నట్లుగానే అతను ఓడీపోయి తంజావూరుకు పారిపోవలస్‌ వచ్చింది. 


1 


ఇంగ్లీషు రికార్డులు శివాజీసె, సంపుటు1, పుట 137. 


పట్టాభిషేకం, అనంతరం 127 


శివాజీ సైన్యాలు తంజావూరును ఆక్రమించి ఉండవచ్చు. కానీ శివాజీ తంజావూ 
రును వెంకోజీకి వదలి వేశాడు. మిగిలిన వెంకోజీ భూభాగాలన్నీ సంధి ఫలితంగా 
శివాజీకి దక్కాయి. 

తంజావూరులో వెంకోజీ స్టాపించిన రాజ్యం 1799 లో బిట్‌షువారి హస్తగ 


Ge 


మయ్యే వరకు కొనసాగింది. తంజావూరు మరారా రాజులు గొప్ప సాహిత్య క్రభా 
పోషకులు. సంస్కృత, తెలుగు, తమిళం మరారీ భాషలలో విద్వాంసులను పోషిం 


చారు. సంస్కృతం, తమిళం, తెలుగు, మరారీ భాషలలో వేలాది (వాత ప్రతులు 


కలిగి జాతియ Se సంస్థగా పరు గన న్న తంజావూర్‌ సరస్వతీ మహల్‌ 
గంథాలయా స్నిభా తరాలకు విడిచి పట్టిన అనేక (ప్రయోజనకరమైన చారి కార్యా 
అలో వొకటి 


శివాజీ అనవరత పురోగమనం _ 

శివాజీ 1677 అక్టోబరు ఆఖరికి తమిళనాడు వదలిపెట్రాడు. కనుమలను దాటి 
కర్ణాటక గుండా (ప్రయాణిస్తూ, దారిలో వెంకోజీ భూభాగాలను లోబర్చుకొన్నాడు. 
తమిళనాడులోని వెల్లూరును దాని బీజాపూర్‌ సైన్యాధిపతి 1678 జూలై 21 న 
స్వాధీన పరచుకొన్నాడు. 

శివాజీ మైన్యాలు తిరుగు (ప్రయాణంలో మైసూరుతో స్వల్ప పోరాటానికి దిగా 
యి. శీవాజీ స్యస్థలానికి చేరడానికి వేగిరపడుతున్నట్లు స్పష్టం: మొఘల్‌లతో మతి 
ఎంత మంచిగా యాచించినప్పుటికీ, స్థిరమైనది కాదు. బహదూర్‌ఖాన్‌ బీజాపూర్‌ 
నుంచి నలదుర్గ్‌ గుర్చర్గాను వశపరచుకొనగానే బహదూర్‌ఖాన్‌ (కింది హోదాగల 
మసెన్యాధికారి దిలేర్‌ ఖాన్‌, వీజాపూర్‌ పఠాన్‌ (పధానమంక్రి అయిన బహలూల్‌ 


స్‌కో సంబంధం ఏర్పరచు కొన్నాడు. బహలూల్‌ ఖాన్‌ బీజాపూర్‌ను రక్షించదల 


5 fy; 


చాడు. దిలేర్‌ ఖాన్‌ దానికి అంగీకరించాడు. మొఘల్‌ సైనిక శక్తిని గోల్కొండకు 
వ్యతి తిరేకంగా మరల్చినప్పుడే బీజాపూర్‌ను కాపాడటానికి వీలుపడుతుంది. దిలేర్‌ 
ఖాన్‌ బహలూల్‌ ఖాన్‌ కలసి జెరంగజేబ్‌తో బహదూర్‌ ఖాన్‌ శివాజీతో స్నేహ 
సంబంధంకలిగి ఉన్నాడని, గోల్కొండ శివాజీతో సత్సంబంధాలను ఏర్పరచుకొన్న 
దని ఫిర్యాదు చేశాడు. బహదూర్‌ ఖాన్‌ను (దక్కన్‌నుంచి) తొలగించవలసిన అవ 
సరం స్పష్టంగా ఉంది అప్పుడు బహలూల్‌ఖాన్‌ దిలేర్‌ ఖాన్‌ సంయుక్తంగా గోలొం 
డను శిక్షించడానికి ససెన్యంగా వెళ్ళగలరు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బెరంగబేబ్‌కు ఈ వాదనలు నచ్చాయి. 


128 శివాజీ 


ఇందువలన బగ మొఘల్‌ల చర్య విషాదాంతమైనది. బొరంగజీబ్‌ రాకుమా 
రుడు 1656 లో దక్కన్‌లో రాజ ప్రతినిధిగా ఉన్నప్పుడు గోల్కొండను నాశనం 
చేసి ఉంచవచ్చు. కానీ గోల్కొండ మాజీ మంటి అప్పుడు షాజహాన్‌ (పధాన 
మంత్రి ఆయన సూక్ష్మబుద్ధి మీర్టుమవ్లూ తన కర్ణాటక జాగీర్లు కాపాడుకొనే ఉద్దశంతో 
జెరంగజేబ్‌కు షాజహాన్‌కు బీజాపూర్‌ మై దండయాత్ర చేయమని ప్రోద్బలం చేశా 
డు. కాగా బీజాపూర్‌కు విరామం లభించింది. షయిస్త ఖాన్‌ 1660 లో బీజాపూర్‌ 3ై 
దండయాత్ర చేయడానికి శివాజీ సహాయాన్ని తిరస్కరించాడు. అయిష్టంగా మొఘల్‌ 
పక్షాన చేరగా రాజా జయసింగ్‌ తగిన ఏర్పాట్లు లేకుండా బీజాపూర్‌ పై చేసిన 
దండయాత్ర ఏ మాత్రం వాంఛనీయంగా పరిణమించలేదు. ఫలితంగా మొఘల్‌లు 
కలతచెంది తిరిగి రావలసి వచ్చింది. ఆ తర్వాత బహదూర్‌ ఖాన్‌కి వ్యతిరేకంగా 
ఆయన సేనాని చేసిన కుట బీజాపూర్‌ నాశనానికి అడ్డు పడింది. 

బహదూర్‌ఖాన్‌ ఉత్తర భారతానికి వెళ్ళేదారిలో ఉండగా, దిరేర్‌ ఖాన్‌ గోల్కొండ 
భూభాగంపె దండయాత్ర చేశాడు. వారు 1677 సెప్టెంబర్‌లో గుర్చర్గాకు తూర్పుగా 
35 కి.మీ. దూరంలో మాల్కేడ్‌ చేరారు. రెండు నెలలపాటు భీషణ పోరాటం జరిగిం 
ది. తీవ్ర ప్రతిఘటన ఎదురైనందున మొఘల్‌లు పురోగమించలేక పోయారు. చివ 
రకు అక్టోబరులో మొఘల్‌లు గుల్ఫర్లాకు వెనుతిరిగారు. వెనుతిరిగి పోతున్నప్పుడు 
కూడా మొఘల్‌లు పోరాడవలసివచ్చినందువల్ల అది అవమానకరమైన పలాయ 
నంగా పరిణమించింది. కేవలం 35 కి.మీ. దూరాన్ని ప్రయాణం చేయడానికి వారికి 
12 రోజులు పట్టింది. 

వెంటనే బహలూల్‌ ఖాన్‌ గుల్చర్లాలో దారుణ వ్యాధిపీడితుడయాడు. గోల్కొండ 
రాజు అబుల్‌ హసన్‌ బీజాపూర్‌లోని దక్కనీ పక్ష అధిపతి సిద్ధీమసూద్‌ బహలూల్‌ 
ఖాన్‌ల మాధ్య రాజీ చేశాడు. సిద్దీమసూద్‌ (ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టగా 
బహలూల్‌ ఖాన్‌కు, అతని సైన్యానికి చెల్లింపవలసిన బాకీలను తీర్చడానికి తగిన 
సామ్ములభించింది. ఈ రాజీ కుదర్చడంలో దిలేర్‌ ఖాన్‌ కూడా పాల్గొన్నాడు. 

ఈ సమయంలో 1677 డిసెంబరు 25 న బహలూల్‌ ఖాన్‌ మరణించాడు. 
అంత గొడవ సంభవించిన తరువాత పఠానులు దక్కనీ పక్షానికి లొంగవలసి వచ్చింది. 

దిలేర్‌ ఖాన్‌ సిద్దీ మసూద్‌తో గట్టి బేరం కుదుర్చుకొన్నాడు. బీజాపూర్‌ పూర్తిగా 
చక్రవర్తి ఆజ్ఞానువర్తిగా వ్యవహరించింది. శివాజీని నాశనం చేయడానికి 


క 
న 


] 
" 


ముప బీజాపూర్‌కు తోడ్చడగా, బీజాపూర్‌ రాజు సికందర్‌ అదిల్హా సోదరికి 
కారంగజబ్‌ కుమారుడు ఆజ్ఞా రామ్‌తో వివాహం కుదిరింది. 


(| 


పట్లాభిషేకం, అనంతరం 129 


ల 


శివాజీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాడు. మసూద్‌ ఆధ్వర్యంలో 
బీజాపూర్‌ తనకు వ్యతిరేకంగా యుద్ద విధానానికి ఎలా కట్టుబడి ఉండగలదో ఆయన 
గుర్తించాడు. తనకు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొససాగించడాసికి మొఘల్‌లు కృతని 
శ్చయులై ఉన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని, శివాజీ వ్యవహరించ వలసి వచ్చింది. 
బహదూర్‌ఖాన్‌ పూర్యంవలె దక్కస్‌లో లేడు. ఆయనకు వ్యతిరేకంగా మొఘల్‌-బీ 
జాపూర్‌ మైత్రీ ఛాయ పెద్దగా ప్రసరించ సాగింది. దక్షిణాదిన ఆయన ఎక్కువ 
కాలం గడపడానికి వీలు లేక పోయింది. ఆయన కేవలం ఆరు నెలల కాలంలో దక్ష 
ణాది నుంచి బీజాపూర్‌ తిరుగులేని విధంగా తొలగించి మరాఠా ప్రాబల్య రక్షణకు 
గట్టి పునాది ఏర్పాటు చేశాడు. దక్షిణాది నాంచి మరాఠాలను తరిమివేయడానికి 
మొగల్‌లు 20 సం! పోరాడవలసి వచ్చింది. ఇది మరాఠాల స్వాతంత్య9పోరా 
టంలో మొఘల్‌ వ్యూహాన్ని గాఢంగా (ప్రభావితం చేసింది. 

దక్షిణాదిన శివాజీ విజయాలను క్లుప్తంగా వర్ణిస్తూ మార్జిన్‌ ఇలా వ్రాశాడు. “మనం 
యూరప్‌లో వాటికి మించిన విప్లవాల ఉదాహరణలను చూసి ఉండనట్లయితే అట్టి 
ఆకస్మికమైన విప్లవం ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరనిచెప్పవచ్చు.” 

తిరుగు (ప్రయాణంలో శివాజీ ప్రస్తుతం కర్ణాటకకు చెందిన రాయచూర్‌ జిల్లాలోని 
కొప్పాల్‌ లక్షేశ్వర్‌, ఫిబ్రవరిలో స్వాధీనపరచుకొన్న దుర్గం బెల్వాడీల గుండా 
వెళ్ళాడు. ఆయన 1678 ఏప్రిల్‌లో తన రాజ్యంలోని పన్హాల్‌గడ్‌ చేరుకొన్నాడు. 


9 
చివరి రెండు సంవత్సరాలు 


మొఘల్‌లతో యుద్ధం కొనసాగింది. శివాజీ రాజ్య వైశాల్యాన్ని 1678 లో వెల్లూర్‌ 
(ఉత్తరఆర్కాట్‌ జిల్లా, తమిళనాడు) పతనం తరువాత వ్రాసిన మార్జిన్‌ ఇలా నమోదు 
చేశాడు: “శివాజీ సైన్యాలు ఇతర రాష్ట్రాలలో వాటి విజయ పరంపర భారత దేశం 
(పశ్చిమ) తీరంలోని ఆయన స్థిరాస్తులకు ఈ ప్రాంతాలలోని ఆయన జయించిన 
భూభాగానికి మధ్య సుమారు 30 లీగ్‌ల (ప్రయాణ దూరం మాత్రమే ఉండే విధంగా 
కొనసాగించినట్లుగా రూఢిగా తెలిసింది.” దిలేర్‌ ఖాన్‌ బీజాపూర్‌ ప్రధానమంత్రి సిద్ధీ 
మసూద్‌లను కఠినమైన షరతులు అంగీకరించేట్లుగా ఒత్తిడి చేశాడు. శివాజీకి వ్యతిరే 
కంగా పొత్తు కలిపిన రాజ్యాలు కొన్ని యత్నాలు చేసినప్పటికి అవి జయప్రదం కాలే 
దు. ఇంతలో బెరంగజేబునుంచి దిలేర్‌ఖాన్‌ తీవమైన మందలింపులు అందుకొన్నా 
డు. చక్రవర్తి ఇలా వ్రాశాడు. “సిద్ది మసూద్‌ను బీజాపూర్‌లో అధిపత్యం వహించడా 
నికి ఎందుకు అనుమతించావు? అఫ్టన్‌లు స్థైర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు. 
దక్కనీ పక్షనాయకులు కూడా పరస్పరం కలహించుకుంటున్నారు. వారిని నీవైపు 
తిప్పుకో. వారిని స్మామాజ్య సేవలో నియోగించి బీజాపూర్‌ను ముట్టిడించు.” ఆ 
విధంగా దిలేర్‌ఖాన్‌ బీజాపూర్‌ వినాశనానికై బహదూర్‌ ఖాన్‌ చాలాకాలం పాటు 
చేసిన కృషిని కొససాగించవలసి వచ్చింది. 

దిలేర్‌ఖాన్‌ 1678 నాటి వర్షారుతువులో బహదూర్‌ గడ్‌ వద్ద మకాం పెట్టాడు. 
బీజాపూర్‌కు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధ పడుతూ అతఃకలహాలతో నిండిన ఆ 
రాజ్యం నుంచి అనేక స్వపక్ష త్యాగాలను విదోహాలను అతను ప్రోత్సహించాడు. 
స్వపక్షాన్ని విడిచి పెట్టిన (బీజాపూర్‌) అధికారులకు తగిన మన్సబ్‌లు ఇవ్వాలని 
జారంగజేబ్‌ స్పష్టమైన ఆదేశాలను జారీచేశాడు. అయినప్పటికీ మన్సబ్‌ల నిర్ణయం 
కోసం వేచివుండక వారికి సొమ్ము చెల్లిస్తూ వుండాలి. వారి దళాలలో ప్రతి అశ్వికు 
నికీ రోజువారీ ఆరు అణాల వేతనం చొప్పున సొమ్ము తక్షణం అంద చేస్తారు. 
తారీఖ్‌ దిల్‌కుషా (గ్రంథకర్త అయిన భీమ్‌సేన్‌ సక్సేనా, స్వల్పకాలంలో 20,000 


చివరి రెండు సంవత్సరాలు 131 


ఆశ్వికులు బీజాపూర్‌ గోల్కొండలను విడిచిపెట్టి దిలేర్‌ ఖాన్‌ సేవలో చేరినట్లు వ్రాశాడు. 

ఇంతలో మూ ఆజ్ఞామ్‌ రాకుమారుడు జెరంగజేబ్‌తో రాజప్రతినిధిగా పదవీ బాధ్య 
తలను చేపట్టడానికి 1678 అక్టోబరులో దక్కన్‌ చేరాడు. 

మొఘల్‌ పక్షంలో శివాజీ కుమారుడు శంభాజీ చేరేటట్లు అతని మనస్సును 
(తిప్పటం దిలేర్‌ ఖాన్‌ సాధించిన ఘన విజయం శివాజీకి అతని కుమారుని స్వపక్ష 
త్యాగం పిడుగుపాటువలె తోచింది. 

శంభాజీ తలబిరుసు స్వభావంగలవ్యక్తి. శివాజీకి అతను వారసుడు, యువ 
రాజు. పరిపాలనలో బహుశా అతను ఆతురతపడిఉంటాడు. అతని సవతితల్లి ఆమె 
బిడ్డ రాజారాంకి అనుకూలంగా కొన్ని వథకాలువేస్తున్నట్లు ఆవి తన భవిష్యత్తుపై 
చెడ్డప్రభావాన్ని కలిగించవచ్చని అతను భావించి ఉంటాడు. అంతేకాక శివాజీ 
మంత్రులు కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తలపోశాడు. 

శివాజీ దక్తిణ భారతదేశంలో దండయాత్ర సాగించినప్పుడు శంభాజీని వెంట 
తీసుకొని వెళ్ళలేదు. ఆయన లేని సమయంలో రాజధాని రాయగడ్‌కు వెలుపల 
శంభాజీని ఆయన నియోగించాడు. ఈ శివాజీ చర్య తన పట్ల విశ్వాస రాహిత్యాన్ని 
చూపించినట్లుగా అతను బహుశా అన్వయించుకొని ఉంటాడు. మొఘల్‌లు తమ 
శత్రువుల బలహీనతను వినియోగించుకోవడానికి నిత్యం కృషి చేస్తుండేవారు. మస్స 
బ్‌దారి పదవి గట్టి ఆకర్షణ. ఆ సాధనాన్ని బలహీనమైన రాజ పుత్ర రాజ్యాలలో 
మొఘల్‌లు జయ(ప్రదంగా నిర్వహించారు. ఆ విధంగానే స్వీయరాజ్య వైశాల్యాన్ని 
(ప్రభావాన్ని తగ్గించడానికి ఉద్దేశరహితంగా తోడ్పడుతూ ఉదయపూర్‌ రాజవంశానికి 
చెందిన కనిష్ట రాకుమారులు కూడా మొఘల్‌ల [కింద మన్సబ్‌లను అంగీకరించారు. 

1665 లో శంభాజీకి మన్సబ్‌ను పురందర్‌లో జారంగాబాద్‌లో 1667 లో శివాజీ 
అందు కొన్నప్పటికి 1675 లో బహదూర్‌ఖాన్‌ను కోరారు. పెన పేర్కొన్న కారణా 
లను పురస్కరించుకొని శంభాజీ మస్సబ్‌ ఎరను పరిగ్రహంచడాన్ని సమర్థించుకొని 
ఉండవచ్చు. అతను 1680 ఆగస్టు 24 న ఒక బ్రాహ్మణునకు జారీ చేసిన దానపత్రా 
లలో అతని చర్యకు స్వీయ సమర్థన బహిర్గతమవుతుంది. దానిలో అతను ఇలా 
అన్నాడు: “రాణి మనస్సు స్పటికంవలె స్వచ్చ మైనది. కాని జ్యేష్ట పుత్రునికి సింహా 
సనం ఇవ్వరాదని దుష్టులైన మంతులు చెప్పిన దుర్మార్గపు సలవాకి ఆమె తలకెక్కి 
నది. రాజు (శివాజీ) రాణిపట్ల అభిమానం కలిగి ఉన్నందున అతనికి వ్యతిరేక మయా 
డు. అయినప్పటికీ, పితృభక్తి విషయంలో అతను ఎన్నడు లోపం చెయ్యలేదు. కర్త 
చ్వచిర్యహణలో ఆతను దశరథరాముని వంటి వాడు. ఒకటిన్నర కోట్ల సంపదను, 


132 శివాజీ 


దుర్గాలను, రాజ పదవిని, తృణప్రాయంగా ఎంచి వాటిని వదలు కొన్నాడు.” 

శంభాజీ గంభీరంగా తనను రామునితో పోల్చుకొన్నప్పటికీ 1678 డిసెంబరు 
13 న మొఘల్‌ల పక్షంలో చేరడానికి తీసుకున్న చర్య (ప్రమాద భరితమయినది. 

శంభాజీ రాకను దిలేర్‌ఖాన్‌ అమిత సంతోషంతో శ్లాఘించాడు. జెరంగజేబ్‌ అత 
నికి రాజా అనే బిరుదును ఇవ్వటమే కాక బహుకొద్దిమంది వ్యక్తులకు ప్రసాదించిన 
గౌరవం అయిన ఏడువేల ఆశ్వీకదళ మన్సబ్‌ దారీని ఆ యువరాకుమారునికి అనుగ 
హించాడు. 

శంభాజీ స్వపక్ష త్యాగం శివాజీకి తీవ వ్యాఘాతమై ఉంటుంది. అయినా మహా 
మనీషి అయిన ఆ నాయకుడు తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన కుమారుడు స్యగృహా 
నికి తిరిగి వచ్చేటట్లు నచ్చచెప్పటానికి ప్రయత్నాలు కొనసాగించాడు. బీజాపూర్‌కు 
మొఘల్‌లకు మధ్య వైరుధ్యాన్ని కల్పించి ఆయన బీజాపూర్‌కు పూర్తిగా తోడ్పడగల 
నని వాగ్దానం చేశాడు. ఇంతలో మరాఠా దుర్గం భోపాల్‌ గఢ్‌ను దిలేర్‌ ఖాన్‌ శంభాజీ 
కలసి ముట్టడిండారు. ఆ దుర్గం 1679 ఏపిల్‌ 2 న శత్రువుల స్వాధీనమయింది. 
శివాజీ కుమారుడు ముట్టడికి నాయకత్వం వహించడాన్ని గమనించిన దుర్గదలాధి 
పతి ధైర్యాన్ని పోగొట్టుకోవడమే దానికి ముఖ్యకారణం. ఆదుర్గ దలాధిపతిమై తీవ 
(క్రమశిక్షణ చర్యలు విధించడం ద్వారా శివాజీ కేంద్రాలకు తగిన గుణపాఠం నేర్చి 
నట్లు అయింది. 

మరాఠాలకు వ్యతిరేకంగా పురోగమించలేక, దిలేర్‌ ఖాన్‌ తన దృష్టిని బీజాపూ 
ర్‌కు మరల్చాడు. ఆ సమయానికి సిద్దీమసూద్‌ శివాజీ మైత్రీబంధాన్ని ఏర్పరచుకొ 
న్నారు. 

దిలేర్‌ ఖాన్‌ బీజాపూర్‌ను ముట్టడించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, దక్క 
న్‌కు మనుష్యులను కాని అదనపు దళాలను కాని పంపే స్థితిలో కౌరంగబేబ్‌లేడు. 
మహారాజా జస్వంత్‌సింగ్‌ 1678 డిసెంబరు 10 న మరణించగా 1679 ఫిబవరి 19 
న అజ్మీర్‌కు చేరుకున్నాడు. మరణానంతరం జన్మించిన అతని కుమారుడు అజిత్‌ 
సింగ్‌ను ఢిల్లీలో నిర్బంధించడానికి ప్రయత్నించాడు. రాజపుతులు ఆ పిల్లవాడిని 
కాపాడి 1679 జూలై 23 న అతన్ని దూరంగా తీసుకుని పోయారు. 

తిరిగి బెరంగజేబ్‌ రాజపుత్రుల వ్యవహారాన్ని సంబాళించడానికి సెప్టెంబర్‌ 3 
న అజ్మీర్‌ చేరుకొన్నాడు. ఉదయపూర్‌, జోధ్‌పూర్‌తో కలసి మొఘల్‌లకు వ్యతిరే 
కంగా తీవ పోరాటాన్ని కొనసాగించింది. 

సామ్రాజ్యంలోని తన అధీనుల్లో అత్యధిక సంఖ్యాకుల్ని రెండవ తరగతి పౌరు 


చివరి రెండు సంవత్పరాలు 133 


లుగా చూసే బౌరంగజేబ్‌ విధానానికి “తలపన్ను" (జజియ)”) ను విధించే అతని ఆజ్ఞ 
ఒక చక్కని ఉదాహరణ. బెరంగజేబ్‌ పవిత్రుడైన కార్యదర్శి, జీవిత చరిత్ర రచయిత 
అయిన సాకీ ముస్తయిద్‌ ఖాన్‌ ఇలా వ్రాశాడు". “మతానువర్తి అయిన చక్రవర్తి లక్ష్యా 
లన్నీ ఇస్లాం శాసన వ్యాప్తికి అవిశ్వాసుల కార్యకలాపాలను తొలగించడానికి అంకి 
తంకాగా అతను రాజధానిలోని రాష్ట్రాలలోని ముస్లిమేతరుల (జిమ్మీలు) సవినయ 
హస్తాలతో చెల్లించినట్లు మతన్యాయ సంప్రదాయాలను అనుగునంగా మార్చిడి సొమ్ము 
(జజియా)ను విధించిన ఖురాన్‌ ప్రామాణిక ఆదేశానికి లోబడి, 1679 ఏప్రిల్‌ 2 బుధ 
వారం నుంచి జిజియాను వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశాడు” 
చరిత్ర కారుడు యమ్‌. ఆతర్‌ అలీఖాన్‌ మత ఛాందసత్వంగల చక్రవర్తి 1658 
-59 లో మొఘల్‌ల సింహాసనాన్ని చేపట్టడానికి తన హింసాయుత చర్యకు సమర్థ 
నగా ముస్లిం సంప్రదాయ వాదులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని హిందు 
వులకు వ్యతిరేకంగా, వివక్షత చూసే విధానాన్ని అనుసరించాడు. సైనిక యాత్రల్లో 
అతని అపజయం కూడా ఇది మరొక కారణం. రాజపుత్రుల దండయాత్రను గురించి 
మస్సబ్‌దారి వ్యవస్థలో ఏర్పడిన విషమపరిస్తితి రాజపుత్ర భూభాగాలను స్వాధీనం 
చేసికొనేటట్లు బెరంగజేబ్‌ (ప్రలోభానికి గురిచేసిందని అందువల్ల రాజపుత్రులు మరు 
గున పడటం, చక్రవర్తి కొత్తగా అవలంబించిన తీవ ఛాందసవైఖరికి అనుగుణంగా 
ఉన్నదని ఆ చరిత్ర కారుడు సూచించాడు. దూర దృష్టిలేక బెరంగజేబ్‌ జజియాను 
విధించడం పట్ల శివాజీ భావోద్వేగంతో అసమ్మతిని ప్రకటించాడు. జాతి నిర్మాతగా 
శివాజీ పాత్రను (ఈ పందర్భంలో) జెరంగజేబ్‌కు ఆయన వ్రాసిన లేఖ నిదర్శనం. 
ఆ లేఖ ధోరణి-హుందా, ఆగ్రహ వైఖరి ఉన్నత మానవత్వానికి చేసిన విజ్ఞప్తి చివ 
రకు చక్రవర్తి తలపెట్టిన వినాశకరమైన కార్యాచరణ నుంచి విరమించమని చేసిన 
హెచ్చరికలను బట్టి భారతదేశ చరిత్రలో ఇది ముఖ్యమైన పత్రం కాగలదు. ఆ లేఖ 
లోని కొన్ని అంశాలు ఇలా వున్నాయి. “మీరు నాకు వ్యతిరేకంగా సాగిస్తున్న యుద్ధం 
వలన మీ కోశాగారం ఖాళీ అయిందని నాకు ఇటీవల తెలియవచ్చింది. వ్యయాన్ని 
హిందువుల పె జజియాను విధించడం ద్వారా భరించడానికి మీరు నిర్ణయించారు. 
సార్వభౌమా! “ఖురాను” లో భగవంతుణ్ణి జగద్రక్షకుని (రబ్‌-హుల్‌-అలమిన్‌) గా 
వర్టించారే కాని, ముస్లింల సంరక్షకునిగా కాదు. వాస్తవానికి ఇస్లాం-హెందూ మతాలు 
రెండూ దైవశక్తికి చక్కని రూపాలు). మసీదులలో ప్రార్థనలకై పిలుపునిస్తారు. దేవాల 





1 సాకీముస్తయిన్‌ ఖాన్‌, మసిరే అలంగీరీ. 
* యమ్‌. అతరాలీ, మొఘల్‌ నొబిలిలీ అండర్‌ జెరంగజేబ్‌. 


134 శివాజీ 


యాలో దేవుని వైభవాన్ని (పకటించడానికి గంటలు [మోగుతాయి. మూఢభక్తి, ఇతర 
మతాల పట్ల ద్యేషల్న,.కలిగినవాడు భగవంతుని ఆదేశానికి వ్యతిరేకంగా నడచుకొం 
టున్నాడనాలి. ఈ మత చిత్రాల ప్రాతిపదికమై గీతలు గీయాలని తల పెట్టడం నిజంగా 
దైవ చిత్రకారునిపై నిందవేసినబ్లే. సృష్టిలో లోపాలను చూపిస్తే, మీరు సృష్టికర్తను 
విమర్శించినట్లే. ఆవిధంగా చేయవద్దు. 

“న్యాయ బద్దంగా ఉండదలచినట్లయితే జజియాను ఎ కారకాలను పురస్కరిం 
కొని సమర్థించడానికి వీలులేదు.” 


అణగారని సంఘర్షణ 

బీజాపూర్‌ను రక్షించడంలో సహాయంచేయడానికి శివాజీ ఆ నగరానికి 10,000 
గుజ్జాల బలగాన్ని పంపాడు. 10,000 ఎద్దులపై ధాన్యాన్ని బీజాపూరుకు రవాణా 
చేశాడు. బీజాపూర్‌కు ధాన్యాన్ని చేరవేయవలసిందని (ప్రజలకు కూడా ఆజ్ఞ జారీఅయింది. 
శివాజీ సేనాని అనందరావు 2000-3000 ఆశ్వికదళంతో బీజాపూర్‌ చేరాడు. 

అక్టోబర్‌ 7, 1679 న దిలేర్‌ ఖాన్‌ బీజాపూర్‌కు ఈశాన్యముగా 10 కి.మీ. దూర 
ములో విడిది చేశాడు. 

శివాజీ కూడా 10,000 సైన్యంతో బీజాపూర్‌కు చేరుకొన్నాడు. తరువాత యుద్ధసన్నా 
వాలను గురించి వారు తీవ్రంగా చర్చించుకొన్నారు. సిద్దీమసూద్‌ బీజావూర్‌ను సంర 
క్షించేటట్లు, శివాజీ మొఘలాయిల దక్కన్‌ భాగంలో యుద్ధ (ప్రయత్నాలు కొనసా 
గించి బీజాపూర్‌ ముట్టడిని విరమింప చేయడానికి నిర్ణయమయింది. 

అదే విధంగా దిలేర్‌ ఖాన్‌ బీజాపూర్‌ను ముట్టడించాడు. శివాజీ మొఘల్‌ రాష్ట్రాలలో 
(పవేశించి అతను వెళ్ళిన (ప్రతిచోటా ఎదురుదాడులు (ప్రారంభించాడు. రాజప్రతినిధ్ధి 
యువరాజు ముఆజ్ఞామ్‌ ఆ(గ్రహాపూరితుడయ్యాడు. అతను చక్రవర్తికి ఒక సందేశం 
పంపుతూ బీజాపూర్‌ను ఆక్రమించటం కష్టతరమైన విషయమని దిలేర్‌ ఖాన్‌ (ప్రభుత్వ 
ధనాన్ని నిర్హేతుకంగా దుర్వినియోగం చేస్తున్నాడని తెలియచేశాడు. తన వైఫల్యానికి 
బాధపడిన దిలేర్‌ఖాన్‌ (గామ ప్రాంతాలను ధ్వంసంచేశాడు. పట్టణాలను దోచుకున్నా 
డు. పెక్కు మంది పౌరులను ఖైదీలుగా పట్టుకున్నాడు. శివాజీ ఇట్టి అర్థరహితమైన 
చర్యలపట్ల నిరసన తెలిపాడు. శివాజీయొక్క కఠినమైన (క్రమశిశణ దృష్టా. శంభాజీ 
తన వైపు ఉన్నప్పటికీ మరాఠా రాజ్యంపై ఎటువంటి (ప్రభావాన్ని కలిగించలేక పోయా 
డు. మొఘలాయీలతో చేతులు కలిపేందుకు త్వరపడిన ఫలితంగా శంభాజీకి పశ్చా 
తాపయే మిగిలినది. శివాజీ ప్రోత్సాహంతో శంభాజీ అతని వద్ద వున్న మొఘలాయీల 


చివరి రెండు సంవత్సరాలు 135 


గుడారాల నుంచి నవంబరు 20, 1679 న తప్పించుకున్నాడు. అక్కడ నుంచి బీజా 
పూర్‌కు పారిపోయి డిసెంబర్‌ 5, 1679 న పన్హాలా చేరుకున్నాడు. 

శివాజీ మొఘలాయీల దక్కన్‌ (ప్రాంతంలో మెరుపు దాడులు కొనసాగిస్తూనే 
ఉన్నాడు. ఆక్కడి నుంచి బీరార్‌, ఖాందేష్‌లకు దాడులను విస్తరింప చేశాడు. జాల్నా 
దోపిడీ శివాజీ మొక్క దాడులలో అత్యద్భుతమైనదిగా పేర్కొనవచ్చును. జాల్నా 
బెరంగాబాద్‌కు 64 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ దాడి నవంబరు చివరి వారంలో 
జరిగింది. జాల్నా నుంచి తిరుగు ప్రయాణంలో శివాజీ పట్టా (విశ్రామ్‌గడ్‌ దుర్గ) అనే 
దుర్గము వద్ద విడదిచేసి వుండగా శంభాజీ తప్పించుకొని పన్హాలాకు సురక్షితంగా 
చేరినట్లు తెలియవచ్చింది. శివాజీ తన కుమారుని కలుసుకోవడాగికి త్యరితగతిని 
పన్హాలా దుర్గాన్ని చేరుకొన్నాడు. పరితప్తుడైన కుమారుడు తన తండి పాదములపై 
పడి క్షమాభిక్ష వేడుకున్న దృశ్యము మనసులను కదిలించివేస్తుంది. 

దిలేర్‌ ఖాన్‌ బీజాపూర్‌పై చేసిన ప్రయత్నాలు విఫలమయాయి. బెరంగజేబు 
ఆజ్ఞను అనుసరించి అతను బీజాపూర్‌ ముట్టడిని 29 జనవరి, 1680 న విరమించా 
డు. మొఘలాయీల భూభాగానికి తిరిగిరావాలని ఆజ్ఞలు ఉన్నప్పటికీ బీజాపూర్‌ 
సామంతులైన బీదర్‌లమై దండెత్తడానికి నిశ్చయించుకొన్నాడు. ఇక్కడ కూడా అతను 
పూర్తిగా ఓటమిని ఎదుర్కొన్నాడు. మొఘలాయీలు అధికంగా మరణించారు. చనిపో 
యినవారు గాయపడినవారు 1700 వున్నారు. తరువాత తన ఓటమిని అంగీకరించి 
అతను భీమానదిని దాటి బహదూర్‌ ఘడ్‌ వద్ద విడిది చేశాడు. దిలేర్‌ ఖాన్‌, రాజ[పతి 
నిధి ముఅజ్జాం యువరాజు మొఘల్‌ దర్బారుకు పిలువబడ్డారు. మార్చి 1680 లో 
బహదూర్‌ఖాన్‌ రాజప్రతినిధిగా తిరిగి నియమితుడయాడు. 

పరిహాసపూర్వకంగా మరొ సేనానాయకుడు కూడా ఆ(ప్రతిష్టతో తన న ప్రయత్నాన్ని 
విరమించవలసి వచ్చింది. షయిస్త ఖాన్‌ జయసింగ్‌, దావూద్‌ఖాన్‌ దిలేర్‌ఖాన్‌, ముఆ 
జ్ఞామ్‌ యువరాజు యిదే విధంగా అప్రతిష్ట పాలు అయారు. అవకాశవాదుము, పట్టు 
దల లేకపోవటం, మొదటి ఒక రాజ్యంలో తరువాత మరో రాజ్యంతో అవినీతికరంగా 
తంత్రాలు చేయడం, మొదలైన వాటితో కూడుకున్న మొఘలాయీల విధానం వలన 
ఇట్టి అప్రతిష్ట ఏర్పడింది. బెరంగజేబ్‌ వాసిన లేఖలలో దక్కన్‌లోని సైనికుల నిర్లక్ష్య 
వైఖరి, అసమర్థతను గురించి నిందాపూర్వకంగా ఆరోపించాడు. ఆ కారణం చేతనే 
ఆతను స్వయంగా దక్కన్‌కు వచ్చి యుద్ధము చేయాలని సంకల్పించాడు. తన విధా 
నము విఫలం కావడానికి స్య్వయంకారకుడు. 

జంజీరాలోని సిద్దీలపై శివాజీ యుద్దచర్యలు నడిపాడు. వీరు మొఘలాయీల 


136 శివాజీ 


నావికా బలాన్ని నిర్వహిస్తుండేవారు. శివాజీ నడిపిన ఈ రక్షణ చర్యల వలన బ్రిటిష్‌ 
వారితో యుద్ధం చేయవసి వచ్చింది. శివాజీ ఖందేరీ ద్వీపాన్ని పటిష్టముగా చేయా 
లని నిర్ణయించాడు. 

(బ్రిటిష్‌వారు ఈ పరిస్థితిని తమ స్య(వయోజనానికి భంగకరమని (గ్రహించి ఆహార 
పదార్థాలు మొదలైన వాటిని బయటనుంచి ఖందేరీ ద్వీపములోనికి చేరవేయకుండా 
నిరోధించడానికి ప్రయత్నించారు. సెప్టెంబరులో లెప్టినెంట్‌ తోర్చే నాయకత్యాన 
బ్రిటిష్‌ సైనికులు ఆ ద్వీపంపై దాడిచేశారు. కానీ ఆ (ప్రయత్నము విఫలమయింది. 
తోర్చే |బ్రాడ్‌బరీ, హెన్రీ వెల్చ్‌ వధించబడ్డారు. అనేక మంది క్షతగాత్రులయారు. 
జార్జికోలేతో పాటు అనేక మంది ఆ ద్వీపంలో ఖైదు చేయబడ్డారు. 19 సెప్టెంబరు 
1679 న రివెంజ్‌ అనే పేరుగల యుద్ధ నౌకాధికారి కెప్టెన్‌ మించిన్‌ ఈ విషయాన్ని 
గురించి ఇలా వ్రాశాడు. “ఏ శత్రువైనా నాపై దాడి జరిపినప్పుడు నన్ను నేను రక్తిం 
చుకునే స్థితిలోలేను. అందువలన మిమ్మల్ని త్వరితగతిని కొత్తగా సైనికులను రక్షక 
దళంలో చేర్చుకొని పంపవలసినదిగా నా విన్నపము. లేనట్లయితే మీరు ఏ విధంగా 
ఆజ్ఞాపిస్తే అలా చేయగలను.” 

ఆ పరిస్థితిలో బ్రిటిషువారు ఆ ద్వీపం పప నిరవధికంగా ముట్టడి చేయడానికి 
నిశ్చయించుకొన్నారు. ఆ ముట్టడి నిర్వహించడానికై కెప్టెన్‌ రిచర్డ్‌ కిగ్విన్‌ సైన్యాధి 
కారిగా నియమించబడ్డాడు. 18 అక్టోబరు 1679 న నౌకాయుద్ధం జరిగింది. గట్టి 
పోరాటం తరువాత మరాఠాలు యుద్ధవిరమణ చేశారు. కాని (బ్రిటిష్‌ సైన్యాధికారు 
లను బంధించిన తరువాత ఆలా చేశారు. ఆ ముట్టడి విఫలమయింది. తరువాత 
మరాఠాలు యధేచ్చగా తమకు కావలసిన భూప్రదేశం నుంచి రవాణాఏర్పాట్లు చేసు 
కొని ద్వీపానికి గట్టి బందోబస్తు చేసుకొన్నారు. 

శివాజీ బొంబాయి ద్వీపంపై తగినంత సైనిక బలాన్ని పంచుకొన్నాడని (బ్రిటిష్‌ 
వారు తలుసుకొన్నారు. జంజీరాకు చెందిన సిద్ధీలు కూడా పోరాటానికి దిగి ఖందే 
రిపె దాడులు చేశారు. మరాఠాలు దానిని ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారు. 

బ్రిటిషువారికి ఈ కార్యము విఫలమైనదిగానే కాక చాలా వ్యయంతో కూడుకు 
న్నదిగా తేలింది. బొంబాయికి సంబంధించినంత వరకు (ప్రమాద స్థితి అలక్ష్యం 
చేయతగినది కాదు. 1680 జనవరి సంధి ఒప్పందం (ప్రకారము బ్రిటెషువారు తమ 
సెనికబలాన్ని ఖందేరీ నుంచి ఉపసంహరించుకొన్నారు. జనవరి 27 న తన మైనిక 
బలగాన్ని విరమించుకోవడాన్ని ఉద్దేశిస్తూ బిటిషువారు జనవరి 31 న ఈ విధంగా 
(వ్రాశారు. “హెన్రీకెండ్రీ వ్యవహారం ఎప్పుడూ జరగకుండా వుండవలసిందని కాంక్షిస్తూ 


చివరి రెండు పంవతృరాలు 137 


శివాజీకి సంబంధించిన అమీదులు మాత్రమే ఈ వ్యవహారంలో అందరిమ నలను 
పొందగలిగారు.” 

(బిటిష్‌వారికి శివాజీకి మధ్యన జరిగిన నౌకాయుద్ధం ఆ విధంగా ముగిసింది. 
సిద్ధీలతో యుద్ధం మందకొడిగా కొనసాగింది. రామ్‌నగర్‌కి సంబందించిన పన్ను (చౌ 
త్‌ను) తిరిగి పంపే విషయంలో పోర్చుగీసువారు తమ మాట నిలబెట్టుకోని కార 
ణంగా శివాజీ వారికి వ్యతిరేకంగా కార్య(క్రమాన్ని చేపెట్టాడు. వారి అధికారాన్ని 
(క్రమంగా కోల్పోనున్నట్లు పోర్చుగీసువారు గహించుకొన్నారు. అంతేకాక మరాఠాల 
_కీర్తి ప్రతిష్టలను వారు కూలంకుషంగా (గ్రహించారు. 

మొఘల్‌లతో పోరాటం కొనసాగుతూనే ఉంది. 24 ఫ్మిబవరి 1680 న ఖందేష్‌ 
లోని చోపడా నుంచి పంపిన ఒక సందేశంలో బిటిషువారు: “శివాజీ సైనిక విధానా 
లను గురించి ఈ విధంగా చెప్పవలసిఉంది. వారు ఖాందేష్‌లో తమకు పన్ను (చౌ 
త్‌) చెల్లించే పట్టణాలను కాక తక్కిన (ప్రదేశాలను దోచుకొని తగుల బెట్టారు. మోరో 
పంతు నాయకత్వంలోని శివాజీ ఘెన్యం సరిహద్దు ప్రాంతాలలోనే కొనసాగుతూ వారు 
ఆక్రమించుకోగలిగినన్ని కోటలను ఆ(క్రమించుకున్నారు. అప్పటికే వారు హనుమంత్‌ 
గడ్‌ కోటను ఆ(కమించుకొన్నారు. కొందరు వారి దృష్టి సూరత్‌వైపన కేంద్రీకరించబ 
డినదనీ మరికొందరు బుర్‌వాన్‌పూర్‌పై ఉన్నదనీ చెబుతారు.” 

రాజపుత్రులకు వ్యతిరేకంగా బెరంగజేబ్‌ యువరాజు ముఆజ్ఞామ్‌, ధిలేర్‌ ఖాన్‌లు 
ఉత్తరానికి వెళ్ళేందుకు సిద్ధవడేటట్లు చేసింది. మొఘల్‌లలో ఏవిధమైన (ప్రతీకార 
వాంఛ మిగులలేదు. 

శివాజీ తన కుమారుడు శంభాజీని పన్హాల్‌గడ్‌లో కలుసుకొనేందుకు తొందరప 
డ్డాడు. తండి కుమారుల మధ్య రాజీ కుదిరింది. శివాజీ తన కుమారునికి పరిపాలనా 
విభాగంలో ఒక (ప్రాముఖ్యతను సంతరించి పెట్టే ఆలోచనకు అనుగుణంగా సామా 
జ్యంలో ముఖ్యమైన భాగం సాధ్యమైనంత వరకు దక్షిణ ప్రాతాన్ని అతని పరిపాలన 
(క్రిందకు తెచ్చే ఆవశ్యకతను గుర్తించాడు కానీ ఈ విషయంలో ఒక నిర్ణయానికి 
రాలేక పోయాడు. 

“తన చిన్న కుమారుడు రాజారామ్‌కు వివాహము వడుగు జరిపంచే నిమిత్తమై 
శివాజీ రాయ్‌గడ్‌కు తిరిగి రావలసి వచ్చింది. శంభాజీ విషయమై ఒక సహేతుకమైన 
నిర్ణయం చేయడం కోసమై కార్యానంతరము పన్హాల్‌గడ్‌ తిరిగి రావడానికై శివాజీ 
అభిలషించాడు. కానీ విధి వేరొక విధంగా నిర్ణయించింది. పన్హాలా నుంచి తిరిగి 
వచ్చేటప్పుడు యోగి శ్రీరామదాసుతో సజ్జన్‌గడ్‌లో శివాజీ కొంత కాలము గడిపాడు. 


138 శీవాజీ 


రాజారామ్‌ పవిత్రమైన వడుగు కార్యక్రమము మార్చి 7 వ తారీఖున జరిగింది. 
మార్చి 5 న వివాహమహోత్సవము. పూర్తయింది. 

ఆ తరువాతే శివాజీ అస్వస్థతకు గురిఅయినాడు. (సభాసద్‌ వాసిన ప్రకారం 
ఆయన జ్వరానికి గురయ్యాడు. మరికొందరు కొత్తరకం జ్వరానికి బటెఫాయిడ్‌కి లేక 
మెదడుకు సంబంధించిన వ్యాధికి గురయ్యారని చెబుతారు). కొద్దికాలం మాత్రమే 
అస్వస్థతకు గురి అయి శివాజీ మరణించాడు. (బ్రిటిషువారు రక్తపూరితమైన వ్యాధిగా 
ను, పోర్చుగీసువారు రాచపుండుగాను, మొఘల్‌లు రక్తపు వాంతులతోను మరణించి 
నట్లు నిర్ణయించారు. ఆయన జ్వరముతోను రక్తవిరోచనములతో బహుశః కాలంచేసి 
వుండవచ్చు. 


ముగింపు 


ఆధారరహితమైన పుకార్లకు విరుద్ధంగా ఆయన మరణము సహజసిద్ధమైన కారణాల 
వల్ల సంభవించినదని చాలాకాలం తరువాత నిర్ణయించబడినది. అసాధారణమైన ఒక 
జీవితము ముగిసిపోయినది. మూడు శతాబ్దాల కాలక్రమములో ఒక స్వతంత్ర రాజ్యాన్ని 
మలచడానికై శక్తివంతమైన మొఘల్‌ సామాజ్యంతో తలపడి భావి తరాలవారికి సర్వత్రా 
ఉత్తేజాన్ని ఇవ్వడంలో ఆయన కృతకృత్యుడయాడు. 

రాజవంశంలో జన్మించి యోగినివంటి తన తల్లి (ప్రభావంలో పెరిగిన శివాజీ 
అన్ని మతాలను గౌరవించి పూజించే విశాల దృక్పథాన్ని పెంపాందించుకొన్నాడు. 
ఆయనచే గౌరవింపబడిన మతగురువులలో బాబా యాకూబ్‌ ఒకరు. కుల మత (పస 
క్రిలేకుండా మత సంస్థలకు ఉదారంగా సహాయం చేసేవాడు. చరిత్రకారుడు ఖాఫీ 
ఖాన్‌ |వ్రాతలను బట్టి ఏ దోపిడిలోనైనా ఖురాన్‌ ప్రతి ఆయనకు లభించినట్లయిత 
సగౌరవంగా దాని స్వంతదారునికి తిరిగి ఆప్పచెపుతుండేవాడు. అటువంటి గౌరవ 
మర్యాదలనే యుద్ధంలో బందీలుగా చిక్కిన మహిళల పిల్లల విషయంలో చూపిస్తుం 
డేవాడు. అన్ని మతాల వ్యక్తులపట్ల గాఢమైన సానుభూతి, పటిష్టమైన మత స్వభావం 
నుంచి మాత్రమే ఏర్పడుతుంది. ఇది బెరంగజేబ్‌ మత మౌఢ్యానికి వ్యతిరేకము 
అయిన విధానము. 

బీజాపూర్‌తోనూ, మొఘల్‌లతోనూ శివాజీ పోరాటం హిందువులకు, ముస్లింలకు 
మధ్య యుద్ధంగా చిత్రించడం తప్పు. శివాజీప్రవేశించేటప్పటికే బీజాపూర్‌ మొఘల్‌ 
లకు సామంతరాజ్యంగా రూపొందింది. అధికారాన్ని గౌరవమర్యాదలను కొల్పోసాగిం 
ది. దక్కనులు, అబిసీనియన్లు, పఠానుల వంటి ప్రాంతీయ శక్తులు అధికారం కోసం 
పోటీ పడసాగాయి. మొఘల్‌లు ఈ కల్లోలిత పరిస్థితులను తమకు అనుకూలంగా 
మలచుకోవడానికి బాహాటంగా ప్రయత్నిస్తున్నారు. 

బీజాపూర్‌ (ప్రభువులు మొఘల్‌లతో పొత్తుకలపడంతో కానీ లేక వారు స్వతంత్ర 
(ప్రభువులుగా ఏర్పడుటవలనగానీ, శివాజీకి పితృవంశానుగతము, మాతృభూమి అయిన 
తన రాజ్యాన్ని పటిష్టంగా రూపొందించుకొని విస్తరింప చేసుకోవాలనే కోరిక సహ 
జంగా కలిగింది. 


140 శివాజీ 


సిద్దీ జౌహర్‌ కర్నూలులో స్వతంత్ర (ప్రాంతాలను ఆక్రమించుకొనగలిగినప్పు 
డు, పఠాన్‌ బహలూల్‌ ఖాన్‌ బీజాపూర్‌ (ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలిగినప్పుడు 
తప్పనిసరిగా శివాజీ తన రాజ్యంలో నిలచి (ప్రజలను నడిపించి స్వతంత్ర మరాఠా 
రాజ్యం కోసం పనిచేయడం న్యాయమయినది. 

శివాజీ రాజ్యం తొలుతగా బీజాపూర్‌ నుంచి మలచబడీనది. కొంకణ్‌ కొండచరి 
యలు; మెట్టప్రాంతాలు ఆయన ముఖ్య పీఠభూములుగా రూపొందాయి. బీజాపూర్‌ 
తన దక్షిణ (ప్రాంతాలను శివాజీకి పోగొట్టుకోవడంతో దీర్దకాలిక పోరాటం ముగిసిపో 
యింది. 

షాజహాన్‌ అధికారం క్రిందనున్న మొఘల్‌లు దక్షిణాదిలో వారి అధికారంలో 
వున్న బీజాపూర్‌ గోల్కొండ తమ సామంత రాజ్యాలుగా ఉండేటట్లు ఎంచుకొన్నారు. 
ఈ రాష్ట్రాలను అప్పటి రాజప్రతినిధిగా వున్న బౌరంగజేబ్‌ విచ్చిన్నము చేయాలనే 
ఆకాంక్షతో నాశనము చేయతలచాడు. శివాజీ నాయకత్వంలోని మరాఠాలు ఆత్మ రక్ష 
ణకై పోరాటాన్ని కొససాగించారు. మొఘల్‌లు సామాజ్య విస్తరణకై పోరాడుతుండగా 
మరాఠాలు తమ మాతృదేశ భద్రత కొరకు పోరుసలిపారు. ఆ కారణము పోరాటానికి 
మరణానికి కూడా యోగ్యమయింది. వారు అనాధారణ (ప్రతిభావంతుడైన వ్యక్తిచే 
ముందుకి నడిచారు. 

శివాజీ నాయకత్వము వహించడానికి తగిన వ్యక్తిత్వము కలవాడు శ్యేతవర్దపు 
ఛాయ సమమైన ఎత్తు, శక్తివంతమైన కండలు తిరిగిన శరీర దారుఢ్యము, మెరుపు 
వంటి చిరునవ్వుతో పుట్టుకతోనే చక్రవర్తిగా అతను భాసించేవాడు. ఆగ్రాలో 1666 
లో ఆయనను చూసిన ఒక రాజపుత్రుడు, ఈ విధంగా వర్ణించాడు: “చిన్న విగ్రహ 
ము, వర్ణించవీలు లేని స్వచ్చమైన తెల్లని దేహఛాయ(పతి అంగుణం చక్రవర్తిగా 
కన్పట్టినాడు.” 

(ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడేవారు. ఆయన (ప్రమాదంలోరో తన ప్రాణాల్ని 
మెతం పణంగా పెట్టాడు. ఒక నాయకుని వారు కనుగొన్నారు. అఫ్టల్‌ఖాన్‌తో ఆయన 
సమావేశము, ఆగ్రా సందర్శన, షయిస్తఖాన్‌మై రాత్రి పూట దాడి ఆయన నిర్భీతిని 
వెల్లడించే అసంఖ్యాకమైన సంఘటనలలో కొన్ని మాత్రమే. ఆయనమైనిక వ్యవస్థ 
ఆయనను ఒక క్రొత్త మార్గదర్శకుడిగా చూపిస్తుంది. సహియాద్రి కొండలను కవ 
చంగా ఆయన పూర్తిగా ఉపయోగించుకొన్నాడు. సముద్రతీరాల్లోను పర్వత(శేణుల్లోను 
పెద్ద సంఖ్యలో కోటలను మరమ్మత్తులు చేసి అప్రమత్త రక్షణ సెన్యంతో పటిష్టం 
చేశాడు. ప్రతాప గడ్‌, జింజీ, సింధ్‌ దుర్గలోని సముద్రతీర దుర్గము ఇతరవాటిల్లో 


ముగింపు 14] 


ఆయన మైనిక సాంకేతిక నేర్పుకు గొప్ప నివాలి. 

శివాజీ సైన్యము ఆయనచే రూపొందించబడి ఆయన చేతనే నడుపబడినది. 
కేవలము భూస్వామ్య శిస్తు ప్రోగుచేయుట కంటే ఎక్కువ ప్రాముఖ్యతలేని మొఘ 
ల్‌ల మన్సబ్‌దారీ విధానంలోని లోపాలు అతని సైన్యంలో లేవు. శివాజీ సైనిక విధా 
నంలో ఆడంబరంగా, శోభాయమానంగా వుండి నిదానంగా పనిచేసే విధానం లేదు. 
అందులో సెనికులకు జీతాలు క్రమబద్ధంగా చెల్లింపబడేవి. వెన్యానికి సంబంధిం 
చిన అశ్వాలు రాజ్యానికి చెంది ఉండేవి. రౌతు దాని స్వంతదారు కాదు. సైనిక గమ 
నము మిక్కిలి త్వరితగతిని సాగేది, శత్రువులకు మిక్కిలి దిగ్భమ కలిగించే తీవ్రవే 
గము, విధానాలే శివాజీ తిరుగులేని విజయానికి కారణాలుగా (ప్రెంచివారు అభిప్రా 
యపడ్డారు. 

సైన్యంలో క్రమశిక్షణ చాలా కఠినంగా ఉండేది. పంట పొలాలను నాశనం 
చేయకుండా కఠినమైన ఆజ్ఞలు జారీ అయేవి. యుద్ధంలో కొల్లగొట్ట బడిన ధనరా 
సులు ప్రభుత్వ ధనాగారంలో జమచేయాలి. సైనిక శిబిరాలలో వారి కొరకు సరఫరా 
చేసిన ధానాన్ని మాత్రమే వినియోగించుకోవాలి. సామాన్య పౌరులకు ఎలాంటి ఉప 
(దవము కలిగించుటగాని, నిర్చృంధపూర్వకంగా వారి వద్ద కొనుగోళ్ళు చేయపయ 
త్నించటం గానీ తీవ్రంగా నిషేధింపబడింది. సైనిక సాధారణ ఉద్యోగాల్లో చేర్చుకొ 
నేటప్పుడు తేడాలు, కులతత్వం, ప్రాంతీయతత్వం వుండేవి కాదు. సైన్యం ముఖ్యంగా 
రాజ్యపొరులతో నిర్మించబడేది. హిందువులలో అన్ని కులాలవారు, సముద్రతీరప్రాంత 
ముస్లింలు నౌకా దళంలో ఉద్యోగాలు పొందగలిగారు. జాతీయ (సవంతిలో భాగస్వా 
మ్యులుగా ఉండ అంగీకరించే పక్షంలో మాత్రమే జంజీరాకు చెందిన సిద్ధీలకు మరాఠా 
నౌకాదళ ఆధిపత్యాన్ని ఇవ్వజూపాడు. అప్పటికి ఫోండా వీరుడు ఇబ్రహీమ్‌ దౌలత్‌ 
ఖాన్‌ అనే నౌకాదళాధిపతి శివాజీ భృత్యులుగా ఉన్న చాలా మంది ముస్లిం అధికా 
రులలో కొందరు. శివాజీ ముఖ్యబలం ఆయిన అశ్వికదళంలోను, మరియు ఆయన 
దుర్గాలలోను ఉన్న నౌకాదళ విషయంలో మాత్రం, శివాజీ నూతన (ప్రయోగం చేసి 
నవాడుగా నిర్దిష్టంగా చెప్పవచ్చు. మొఘల్‌లు ఈ శాఖను దయనీయంగా నిర్లక్ష్యంగా 
చేశారు. ముఖ్యం అందుచేత మక్కాయాతికులను తీసుకువెళ్ళే వారి నౌకలు భద 
తకొరకై పోర్చుగీసు అధికార పత్రాల [కింద ప్రయాణించేని 

మరాఠా మౌకాదళం 1657 లో స్థాపించిన గణ్యత శివాజీదే. సముద్ర పరిరక్ష 
ణకై సముద్రతీరంలో చాలా దుర్గాలు నిర్చేశించబడ్డాయి. పోర్చుగీసువారు, బబిటిషువా 
రు, సిద్ధీలు మొఘల్‌లు ఉపయుక్తమైన రీతిలో పర్యవేక్షి ంచబడేవారు. 


142 నీవాజీ 


శివాజీ గుఢాచారి విభాగం కూడా నిర్లక్ష్యం చేయతగినదికాదు. గూఢచారి శాఖ 
సమర్థవంతమైన విభాగంగా మరాఠా సైన్యం రూపొందింది. 


ఒక పవిత్ర సైనికుడు 

ధైర్యసాహసాలుగల వ్యక్తిగా శివాజీ ఆయన కాలంలో ఒక అద్వితీయమైన సేనా 
నాయకుడు. పరిమితమైన తన సాధన సంపత్తిని గురించి ఆయన జాగరూకుడై ఉండే 
వాడు. తన శతువులకున్న అమిత సాధన సంపత్తి విషయమై ఆయన కూడా అ(ప్రవ 
త్తుడై ఉండేవాడు. శత్రువుకున్న (ప్రతి బలహీనతనుంచి ఆయన పూర్తి ప్రయోగనా 
లను సాధించాడు. వారి ప్రతివాదలినను గమనించి వారిని క్లిష్టమైన పరిస్థితులలో 
ఇరికించే చర్యలను సమరవంతంగారా నిర్వహించేవాడు. శత్రువుల మధ్య పరస్పర 
ద్వేషాన్ని కలిగించి, వారి సమాఖ్యలను విచ్చిన్నం చేసేవాడు. 

ఆయన కైనిక విధానానికి 1670 లో నాసిక్‌ జిల్లాలోని బగ్గానాలో నిర్వహించిన 
దాడులు ఉదాహరణగా తీసుకోవచ్చు. తన భూభాగం లోని అహమ్మద్‌నగర్‌ దక్షిణ 
(ప్రాంతానికి కదలి వస్తున్న మొఘల్‌ సైన్యాలను ఎదుర్కొనేశక్తి లేనప్పుడు అందుకు 
సమానమైన ఎదురుదెబ్బగా నాసిక్‌ పడమర ప్రాంతాన్ని దెబ్బతీసి మొఘల్‌ సైన్యాలు 
ఆ దిశకు మరలించి తన మాతృదేశాన్ని రక్షించుకొన్నాడు. అంతేకాక, ఆయన 
నాసిక్‌ దుర్గాల ఆక్రమణ మరాఠాలను ఆ్రాంతం నుండి పూర్తిగా తుడిచివేయడానికి 
మొఘల్‌లకు 19 సంవత్సరాల కాలం వచ్చెట్లు చేసింది. తరువాతి సంవత్సరాలలో 
(ప్రతికూల ఫలితాలతో కూడిన గొప్ప మార్పులను తెచ్చింది. 

వివిద దక్కన్‌ భాగాలలో శివాజీ యొక్క విజయోకేతమైన దాడులు మొఘల్‌ 
లను వారి సమత ల్యస్థితి కోల్పోయేటట్లు చేసింది, యుద్ధంలోను, రాజ నీతిలోనూ., 
మొఘల్‌లో సంఘర్షణలొ భాగంగా భారతదేశంలో ఇతర (ప్రాంతాలను చేర్చేందుకై 
శన ఉద్యమాన్ని విస్తరింపచేశాడు. బుందేల్‌ఖండ్‌ వీరుడు ఛత్రసాల్‌ మొఘల్‌లకు 
వ్యతిరేకంగా తన మాతృదేశం నుంచి పోరాటం సలిపేందుకు ఆయనచే (సేరితుడ 
యాడు. ఆయన గౌరవించే చాలామంది రాజపుత్రులతో శివాజీ సత్సంబధాలను 
కలిగి వున్నాడు. 

జారంగజేబ్‌ వ్యతిరేక మతమౌఢ్యము దానికి ఫలితమైన అసంతృప్తి, శివాజీ తన 
పోరాటాన్ని విశ్వాసంతో విస్తృతం చేయడానికి తొడుడినప్పటికీ ఆయన మత పర 
మైన విషయాలను ఎప్పుడు తన కనువుగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయలే 
దు. మొఘల్‌ సామ్రాజ్యానికి చాలినన్ని బలహీనతలున్నాయి. మత మౌఢ్యముతోను 


ముగింపు 143 


తురుష్క జాతి అహంకారము తోను, భారతీయుల పట్ల ఉదాసీన వైఖరితోను వున్న 
చక్రవర్తి ఇరాను మధ్య ఆసియానుంచ వచ్చిన వ్యక్తులతో కూడిన మొఘల్‌ల అధికా 
రవర్గము మొదలైన వాటి వలన సామాజ్య నైతిక పీఠమే (ప్రశ్నించదగినదిగా తయార 
యింది. మరాఠాలు, బుందేలాలు, రాజపుత్రులు ఆకారణం వల్లనే వాయవ్య సరిహ 
ద్దులోని పఠాన్లువంటి స్యదేశీశక్తులు వారి విస్తరణను సరిగా అవరోధించగలిగారు. 
అది ఒక రాజకీయ పోరాటము. బీజాపూర్‌తోను గోల్కొండతోను ఒవాజీ సంబంధాలు 
ఆయన సంకుచిత మత వైఖరిని అధిగమించేటట్లు తెలియచేస్తాయి. 

ధర్మము తన రాజ్యంలో నెలకొనాలని శివాజీ కోరాడు. ధర్మము అనే మాటకు 
సన్మార్గము అని అర్థము స్ఫురిస్తుంది. తన కార్యక్రమములో దయనీయుడైన ఈశ్వ 
రుడు మార్గదర్శకుడుగా వున్నాడని ఆయిన గాఢవిశ్వాసము. అన్ని మత విశ్వాసాల 
పట్ల సహనము గౌరవములతో శివాజీ రాజ్యము ఆధునిక లౌకిక రాజ్య విధానానికి 
సరిపోలుతుంది. 

రాజ్యానికి అధిపతి రాజు. ఆయనకు ఎనిమిదిమంది మంత్రులతో కూడిన మంతి 
మండలి సహకారిగా ఉండేది. మంత్రులు వారి శాఖలతో పాటు నిర్దేశించబడిన రాష్ట్రాల 
నిర్వహణను కూడా చేసేవారు. సంప్రదాయ చట్టం అమలులో ఉన్నది. న్యాయ నిర్వ 
హణలో ఎవరిజోక్యం ఉండేదికాదు. 

శివాజీ తన సా[మాజ్యాన్ని సంక్షేమ రాజ్యంగా రూపొందించేందుకు కృషిచేశా 
డు. రాజ్యం వ్యవసాయదారులకు సన్నిహితంగా ఉండేది. శివాజీ భూములను అన్యా 
క్రాంతము చేయడం తీవ్రంగా వ్యతిరేకించాడు. సేవలకు (ప్రతిఫలం ధనరూపంలో 
చెల్లించటం [పోత్సహించబడింది. వంశపారంపర్యంగా పన్ను వసూలు చేసే అధికా 
రులైన దేక్‌ముఖ్‌ల, దేక్‌పాండేల ప్రాముఖ్యం తగ్గించబడింది. వారు (ప్రభుత్య, అధికా 
రుల అజమాయిషీలో వుంచబడ్డాయి. 

వ్యవసాయ దారులకు కూడా సౌకర్యములు ఏర్పడ్డాయి. పంటభూములుసాగు 
క్రిందకు తీసుకొనిరాబడ్డాయి. అవి కొలువబడ్డాయి. వాటిపై సృక్రమమైన పన్ను విధిం 
చబడింది. అక్రమమైన పన్నులు తొలగించబడ్డాయి. సెన్యములోను, ఇతర రంగము 
లలోను హెచ్చుగా, యువకులకు ఉద్యోగావకాశం కల్పించటం నిస్సందేహంగా 
అన్ని వర్గాలవారికి లభించిన ఆశీర్వచనము. 

వర్తక, వ్యాపారములుకూడా నిర్లక్ష్యం చేయబడలేదు. నియమబద్ధమైన సూత్రాలు 
విధించబడ్డాయి. ఒకచోట స్థిరనివాసమేర్పరచుకొని వస్తువుల రవాణా అభివృద్ధి పర 
చేందుకు వర్తకులు (పాత్సృహించబడ్డారు. 


144 శివాజీ 


సంస్కృతి, పవిత్రత, పాండిత్యము గల వ్యక్తులు పోషించబడ్డారు. యోగుల 
యెడ శివాజీ భక్తి (ప్రపత్తులు తెలిసినదే. తరుచు ఆయన సాంగత్యంలో గడిపేవాడు. 
అట్టి చాలా మంది మహనీయులలో తుకారామ్‌, రామదాసు, మౌనిబాబా, బాబా 
యాకూబ్‌ కొందరు. ఆయన పరిపాలనలో సాహిత్యం కూడా ఉదారంగా పోషించబ 
డింది. పరమానంద్‌, జయరామ్‌, గంగాబట్టు వంటి సంస్కృత కవులు మరియు హిందీ 
కవి భూషణ్‌ ఆయనచే గౌరవింపబడ్డారు. 

ఆయన “రాజ్య వ్యవహారకోక్‌” అనే పదకోశమును ప్రాయించాడు. దక్కను 
ఉర్లూ భాషలో ఆనాడు వాడుకలో ఉన్న పరిపాలనకు సంబంధించిన పదములకు 
సంస్కృత పర్యాయపదములు దీనిలో ఇవ్వడమైనది. ఇది 1679 లో పొందుపరచబ 
డిన (ప్రథమ ఏకైక ఉర్దూ సంస్కృత పదకోశముగా చెప్పవచ్చును. 


Lasertypeset at UNIQUE Graphics. 2:3 Old Rajinder Nagar. New Delhi - 60 
and printed at Bosco School! of Printing. Okhla Road. New Delhi - 21 


